నుహాకవి కాళిదాస విరచిత 


మెఘసప్తశము 


'విద్యాన్‌ ' కోనూరు వెంకట నరనీంహరాజు 





సంస్క తభాషా ప్రచార సమితి 
హైదరాబాదు - 500 001 


1995 


సంస్కృతభారతీ[గ్రంథమాలా ఏకోనవింశతితమం పుష్పమ్‌ 


మేఘసందేశము 
వ్యాఖ్యాత : విద్వాన్‌ కోసూరు వెంకట నరసింహరాజు 


పథమముద్రణము - 1987 
ద్వితీయముద్రణము - 1995 


(పతులు - 2000 


మూల్యము - రు. 45/- 


ప్రాప్తిన్ధానము | 

కార్యదర్శి, 

సంస్క ఎతభాషా. ప్రచార సమితి, 
5-4-743, రెండవ అంతస్తు, 
హరేకృష్ణ దేవాలయం ప్రక్కన, 
నాంపల్లి “స్టేషన్‌ రోడ్‌, 
హైదరాబాదు - 500 001. 
ఫోన్‌ : 515481 


ముదణ : 

bre Be 

హైదర్‌గుడా రోడ్‌, 

హిమాయత్‌ నగర్‌, హైదరాబాదు - 29 
ఫోన్‌ : 231222 


క్‌ 


శ్రీః 
ఉపోదాతము 
యె 


కాళిదాసమహాకవి రచించిన మేఘసందేశ (మేఘదూత) కావ్య మొక రసగుళిక. 

ఒకానొక యక్షుడు మేఘునిద్యారా తన (ప్రేయసికి సందేశ మంపుటయే 
ఇందలి కథావస్తువు. విప్రలంభశ్చంగారము (పధానరసము. అచేతనమగు ప్రకృతిని 
రసస్యందిగా తీర్చిదిద్దిన తీరు ఈ కావ్యమున కొక ప్రత్యేకతను కూర్చుటయే కాక 
కవిభావుకతావైశిష్ట్రమును గూడ వేనోళ్ళ చాటుచున్నది. 

నిర్వింధ్యానదిని వర్ణించిన తీరెంత యద్భుతముగా నున్నదో చూడుడు- 


క్లో. వీచిక్షోభస్త నితవిహగ శేణికాంచీగుణాయాః 

సంపర్పన్ల్యాః స్థరితసుభగం దర్శితావర్త నాభేః 

న పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య 

్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమో హి (పియేషు. (పూ.మే.ళ్లో.-29) 

బారులు కట్టన హంసల పంక్తి అలల తాకిడిచే కూయుచుండగా సుడులు 
తిరిగి ఉపలములపె స్టలించుచు (పవహించుచున్న నిర్వింధ్యానది, మొలనూలి 
మువ్వలు కాలి తొట్రుపాటుచే (మోయుచుండగా నాభి బయల్పడ నడచు 
నాయికవలె నున్నదట. అట్లు కాలి తొటుపాటున నడచుట యొక అందమట. 
నోటిమాటచే గాక శేవలవిలాస క్రియలచే తమ యనురాగమును ప్రకటించుట ప్రా 
స్వభావమట. కావున ఈ మేఘుడు ఆ నిర్వింధ్యానాయికను కలిసి ఆయమ 
యనురాగమును సఫలము చేయనలెనట. లేనిచో రసాభ్యంతరుడే (సరసుడే) 
కాడట. ఎంత హృదయంగమమైనదీ భావన! కావుననే- 


కో శృంగారీ చేత్‌ కవిః కావ్యే సర్వం రసమయం జగత్‌ 

స ఏవ వీతరాగశ్సేత్‌ నీరసం సర్వమేవ హ్‌ 

కవి శృంగారియైన కావ్యప్రపంచ మంతయు శృంగారరసస్యంది యగుననియు, 
అతడు ౧రసుడైన అది నీరస మగు ననియు చెప్పిన పలుకులు ఎంతయో 
సముచితములు. ఈ మేఘసందేశకావ్యమున నీరసమగు శ్లోకమే లేదనిన నతిశ 
యోక్తి కాదు. కావున ఎందరో కవు లీ మేఘసందేశకావ్య ప్రభావమునకు లోనై 
హంససందేశాదికావ్యముల నెన్నింటినో రచించిరి. 

వానిలో సాంగణకుమారుడగు విక్రమకవి రచించిన నేమిదూత కావ్య మొకటి. 
ఇతరకావ్యములకంట ఈ నేమిదూతకావ్యమున నొక విశేషము కానవచ్చుచున్నది. 


కాళిదాస మేఘదూతకావ్యశ్టోకముల చతుర్థచరణముల (గ్రహించి ఈ నేమిదూతకా 
వ్యము రచింపబడినది. 


2 మేఘసందేశము' 


శో. తద్దుఃఖార్థం ప్రవరకవితుః కాలిదాసస్య కావ్యా- 
దన్త్యం పాదం సుపదరచితా న్మేఘదూతాద్గ్ధృహీత్వా, 
శ్రీమన్నేమేశ్చరితవిశదం సాంగణస్యాంగజన్మా 
చక్రే కావ్యం బుధజనమనఃప్రీతయే విక్రమాఖ్యః. (నేమి. శ్లో. 126) 


ఒక సమస్యను పూరించుట యనిననే ఎంతో వింతగా దోచును. కావ్య 
మంతయు నిట్టు . కథాస్కూతము చెదరకుండునట్లు సమస్యాపూరణ మగుట 
సామాన్యవిషయము కాదు. అది కవిగతసునిశితభావనానైపుణీవ్యంజకము. 

నేమి యను యాదవరాజు విషయవిముఖుడై గిర్యాశమముల తపము సేయ 
సమకట్టగా అతని వైరాగ్యమును మాన్సి ఇంటికి దెచ్చుటకై అతని (ప్రయసి 
స్వయముగా నెజపిన సందేశరూపమగు నీ కావ్యమున మొదటి శోక మిది- 
కో ప్రాణిత్రాణప్రవణహృదయో బంధువర్గం సమగ్రం 

హిత్యా భోగాన్‌ సహ పరిజనైరుగ్రసేనాత్మ జాం చ, 

శ్రీమాన్నెమి ర్విషయవిముఖో మోక్షకామశ్చకార 


స్నిగ్భచ్భాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. (నేమి. శో. 1) 
“బాహ్యోద్యాన స్టితహరశి రశ్చం ద్రికాధౌతహర్మా 5” అనుదానిని పూరించి 


రచించిన ఈ శ్లోక మెంత హృద్యముగా నున్నదో చూడుడు- 


జో, తుంగం శృంగం పరిహర గిరేరేహి యావః పురీం స్యాం 

రత్న (శ్రేణీరచితభవనద్యోతితాశాంతరాళామ్‌, 

శోభాసామ్యం కలయతి మనాజ్నాలకా నాథ! యన్యా 

బాహ్యోద్యానస్థీతహరశి రశ్చం ద్రికాధౌాతహర్మా $. (నేమి. శ్లో.7) 

ఉగ్ర సనాత్మజ తననాధుడగు నేమిరాజును ఈ పర్వతశిఖరమును వీడి తమ 
పట్టణమునకు వెళ్ళుదమని వేడుకొనుచు ఆ పట్టణశోభను వర్షించు సందర్భము 
నందలి దీ శ్లోకము. ఆ పట్టణము మణిమయభవనకాంతులచే దిక్కులన్నియు 
ప్రకాశింపజేయుచున్నదట. కావుననే దానికి బాహ్యోద్యానస్టీతుడగు శివుని శిరమం 
దలి చంద్రుని వెన్నెలలచే మెజయు మేడలు గల అలకాపురి సాటిగాదట. కాను; 


స్వయంప్రకాశము గలదానికి పరప్రకాశితము సాటి ఎట్లగును? 
మణీ యొకటి- 


శ్లో శశ్వత్సాంద్రస్వతనుమహసం ప్రోల్లసద్రత్నదీపా 
మానప్రాంశుం శిఖరనివహైర్యో గఫమమార్గం ప్పృశంతః, 
గౌరం జ్యోత్సా ఎవిమలయశనా శుభవర్ధాః సుధాభధిః 
ప్రానాదాస్త్వాం తులయితుమలం యత్ర లై స్తెర్విశేషైః. (నేమి. శో 68) 


'ఉపోదాతము 3 
యు 


ఇది ఉత్తరమేఘములోని ప్రథమక్షోకాంత్యచరణో పేతము. 

నేమిరాజునకు పురభవనములతో సామ్యము చెప్పుట ఇట ప్రస్తుతము. ఈ 
రాజు స్వశరీరకాంతిచే మహోజ్ఞ్యలుడై యుండగా ఆ ప్రాసాదములు సము 
జ్ఞలరత్నదీపములు గలవై యున్నవట. ఇతడు శరీరప్రమాణముచే నత్యున్నతుడై 
యుండెనని తమ యంచులచే నాకసము నంటుచున్నవట. ఇతడు నిజయశశ్చం 
ద్రికల ధవళుడై యుండగా అవి సున్నపుకాంతులచే తెల్లనివై యున్నవట. కావుననే 
ఆ 'ప్రానాదములు ఇతనికి నాటి కాజాలునట. ఈ కావ్యము సమస్యాపూరణ 
ప్రాయమయ్యు క్లిషకల్పనలకు చోటుచేసికొనలేదు. 

మేఘదూతళ్లోకసంఖ్యానవిషయమున విమర్శకులలో మతవైవిధ్యము కానవచ్చు 
చున్నది. ఈ నేమిదూతము ననుసరించి చూడ మేఘదూతశ్లోకములు 125 
అని తెలియుచున్నది. నిర్భయసాగరముద్రణప్రతిలో మల్లినాథవ్యాఖ్యతో 121 
శ్లోకములు మాత్రము కానవచ్చుచున్నవి. వీనిలో పూర్వమేఘములోని 4 శ్లోక 
ములు, ఉత్తరమేఘములోని 2 శ్లోకములు- మొత్తము 6 శ్లోకములు ప్రక్షిషములని 
పేర్కొనుచు మల్లినాథుడు వ్యాఖ్యానించినవి .కూడా కలవు. వ్యాఖ్య. లేని 
ప్రక్తిప్తశ్హోకములు అధోజ్ఞాపికయందు పూర్వమేఘమున నొకటి, ఉత్తరమేఘమున 
6 శ్లోకములు (1 +6=మొత్తము 7) చూపబడినవి. వీనిలో ఉత్తరమేఘములోని 
1. ధారాసిక్ష 2. తత్సందేశం 3. శ్రుత్వా వార్తాం అను నీ మూడు 
శ్లోకములు మల్లినాథుడు ప్రక్తిషము లని యెంచక వ్యాఖ్యానించినట్లు తెలుగులిపి 
ముద్రితప్రతులలో కానవచ్చుచున్నది. 

ఈ నేమిదూతకావ్యమున మల్లినాథవ్యాఖ్యతో లభించిన శ్లోకము లన్నియు 
(121+3 =124) నున్నవి. ఇవిగాక పూర్వమేఘములోని 18వ శ్లోకము పిమ్మట 
పఠింపదగునని చెప్పబడు ప్రక్తిప్తశ్లోకము- 
జో, అధ్వక్షాంతం ప్రతిముఖగతం నానుమానామకూట 

స్తుంగేన త్వాం జలద! శిరసా వక్ష్యతి శ్చాఘ్యమానః, 
ఆసారేణ త్వమపి శమయేస్తస్య వైదాఘమగ్నిం 
పద్భావార్త్రుః ఫలతి న చిరేణోపకారో మహత్సు. 
అనుదానికి నేమిదూతములో- = 
పూర్వం యేన త్వమసి వయసా భూషితో౭_౦గే సమే 
తెస్తెః క్రీడారససుఖసఖైర్భవ్యభో గైరిదానీమ్‌, 
తత్తారుణ్యం సఫలయ పురీం ద్వారకా మేత్య శీఘ్రం 
పద్భావార్షః: ఫలతి న చిరేణోపకారో మహత్సు,. (నేమి.ళ్లో.18) 


3 


అను పూరణము కానవచ్చుచున్నది. విచ్చిత్తివిశేషమునకై కవు లట్లు ఒకే 


4 మేఘసందేశము 


యర్థమును రెండు శోకములలో వర్ణించుట కాననగుటచే నేమిదూతకారుడు ఈ 

శోకము గూడ కాళిదాసరచనగా భావించి తన నేమిదూతమున స్థానము కల్సించెనని 

తోచెడిది. ఈ శోకమునకు మల్లినాథవ్యాఖ్య లభించకపోవుటకు గల కారణము 
లా 


లొ 


పరిగీ లనీయము. 


ఇట్లు నేమిదూతము ననుసరించి 125 శ్లోకములు కాగా మల్రినాథవ్యాఖ్యతో 
124 శ్లోకములు మాత్రము లభ్యము లగుచున్నవి. కావున మేఘదూతళ్లో కములు 
125 లేదా 124 మాత్రమని గణించుటయే సముచితమని భావించవలసి వచ్చు 
చున్నది. వీనిలో కొన్ని ప్రక్షిప్తములే యగుగాక! అయిన నవి యన్నియు 
బంధరామణీయకమునకు నోచుకొన్నవి. 


నిర్భయసాగరప్రతియందలి- 
1) స్నిగ్దాః సఖ్యః 
2) అ షవ్యాః 
3) తస్మాదదేః 
అను ప్రక్తిపషములు గాక వారాణసీపండితప్పుస్తకాలయమువారి ప్రతిలో మరి 
రెండు ప్రక్షిప్తములు- 
1) ఇత్యాఖ్యాతే సురపతి 
2) ఇత్చంభూతం 
అనునవి కావచ్చుచున్నవి. 
ఈ అయిదు ప్రతిక్తిషములును రచనాసౌష్టవమున కొజవడి (గంథమునకు 
అర్థపౌనరుక్త్యము నాపాదించునవి యగుటచే మేఘదూతక్లోకాంతర్గతత్య మును 
కోల్పోయి యుండవచ్చునని భావించవచ్చును. 


విద్యాన్‌ శ్రీ కోసూరి వెంకట నర సింహరాజుగారు మల్లినాథవ్యాఖ్యతో నుపల 
బ్దము లగుచున్న 67 పూ. + 57 ఉత్త. = 124 కశ్లోకములనే మేఘసందేశమందలి 
శోకములుగా నెంచి వానికిని, (ప్రక్రిప్రములని నిర్చేశించుచు పై అయిదు 
శోకములకును గూడ వ్యాఖ్యావివరణాదులు సమకూర్చియున్నారు. (పతిశ్లోకమునకు 
అన్వయ |ప్రతిపదార్థములతోపాటు భావమును, అలంకారాదివిశేషాంశములను గూడ 
రచించియుండుట. ఏంతో ముదావహము. ఈ వివరణ మంతయు మల్లినాథుని 
వ్యాఖ్య ననుసరించి చేసినట్లు వ్యాఖ్యాతయే చెప్పుకొనినాడు. మల్లినాధుని వ్యాఖ్యతో 
నుపలబ్దము కాకపోయినను నేమిదూతకారుని యాదరమునకు పాత్రమైన ప్రక్షి 
ప్రము “అధ్వక్షాన్తం” అనుదానికిని వ్యాఖ్యావివరణాదులు రచించియుండిన నెంతో 
సమంజసమై యుండెడిది. 


అర్థవివరణాదులు సరళము, సుబోధము, సుందరమైన శైలిలో ఎంతో హృద్య 


వాతము 5 


గా నున్నవి. శ్లోకభావమును వివరించునప్పుడు ఈ వ్యాఖ్యాత ప్రదర్శించిన నేర్పు 
న్యసామాన్యమైనది. పం డొలిచి చేత బెట్టినట్లు, శ్లోకతాత్సర్యవిశేషాంశము 
[యు పఠితల మనఃఫలకముల పై చెజిగని ముద్ర వేయునట్లును వెలయించిన 
యు- మనోహరముగా సాగినది. ఎంత దీర్షసమాసమున కైనను చిన్న చిన్న 
టలతో భావము వివరించుట జిజ్ఞాసువుల కెంతో ఉపకారకముగా నున్నది. 


(గంథాదిని విపులమగు భూమికయు రచించియున్నారు. కవికాలాదులు, 
వైశిష్ట్యము, కృతుల పరిచయము, మేఘదూతకావ్యపరిచయ వైశిష్ట్యాదులు, సుభా 
సంగ్రహము మున్నగు నంశములు జిజ్ఞాసువులకు కవినిగూర్చి సమగ్రజ్ఞానము 
గబేయునవిగా నున్నవి. 

కాళిదాసమహాకవి రచనలను ఎందరో .వ్యాఖ్యానించి యున్నారు. ఇప్పటికిని 
ఖ్యానించుచునే యున్నారు. తెలుగునను మేఘదూతకావ్యమునకు ప్రతిపదార్హ 
శృర్యవివరణాదులు ఇంతవరకే కొన్ని వెలువడినవి. అయినను దేని ప్రత్యేకత 
కే యున్నది. కావుననే మల్లినాథుడు- 

కాళిదాపగిరాం సారం కాలిదాసః సరప్వతీ, 

చతుర్ముఖో౬థవా సాక్షాత్‌ విదుర్నాన్యే తు మాదృశాః. 

అని కాళిదాసమహాకవికవితారహస్యములు తెలియుట సామాన్యము కాదని 
యున్నాడు. 

ఇట్లు ఈ న్‌. లేఖినినుండి మజీకొన్ని సంస్క ఎతకావ్యముల వివరణాదులు 
ఎవడి ఆంధ్రప్రజా కమున కానందము సమకూర్చవలెనని ఆశించుచున్నాను. 


ఇట్లు, 

సుధీజనవిధేయుడు, 

డా. కి. రాజన్నశాస్త్రి M.A. Ph.D. MOL 

[ద్రాబాద్‌ సంస్క ఎత సాహిత్యరత్న, విద్యాప్రవీణ. 
-1-1983 Lecturer, P.G. Centre, 


Wornen’s College, 
O.U. Hyderabad. 





సంస్మరణ 
మజ్జన్మదాతలు, పోషకులు, నిరంతరసంస్మరణీయులు, మచ్చే) 
యోభిలాషులు, తీ సీతారామరాయ, లక్షీ శ్రైనరసమాంబ లను శుభ 
నామాంకితులగు మన్మాతాపితల పావనపాదపద్మములకు వినయ 
వినముడనై (పణతు లొనర్సి సంస్కరించి, నిరాడంబర, నిరంతర విద్యా 
వితరణశీల సహృదయ, సాధుసత్తమసా హితీపరులు, మద్గురువర్యులు 
కీర్తీ శేషులు నగు శ్రీ 'పణ్ణీత సీతారామరాయల (రుద్రరాజు) చరణక 
మలముల స్మరించి, “గురుదక్షిణగో భక్తిపురస్సరముగ నే సమర్పించు 
సుగంధితసుమనోహరసుపుంజ మిది. 
గురుర్చ్రహ్మా గురుర్విష్టుః గురుర్దేవో మహేశ్వరః, 
గురుస్సాక్షాత్‌ పరబహ్మ తస్మె శ్రీగురవే నమః. 
య్‌ వే 
రచయిత 
(విద్వాన్‌ ' కోసూరు వెంకటనర సింహరాజు 


ప్రారన 
వ జ్ఞానాననముయం ల ఏర్మలప్పటికాకృతిమ్‌, 
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మ హే. 
సత్‌ చిత్‌ రూపుడగుట నిత్యచైతన్యమయుడు. కనుకనే ఆనందస్వరూపుడు. శుద్దా 
'దస్వరూపమునకు మాలిన్య మెక్కడిది? అది సృటికమువలె స్వచ్చము, నిర్మలము. 
విశుద్దపరిపూర్ణజ్ఞానరూపమే సర్వవిద్యలకును బ్రహ్మాదిసర్వదేవతలకును మూలా 
రమై “నెలుగొందు చున్నది. ఇది అది యను విభజన లేక ఎల్లవిద్యలకు 
3 నాయకత్వము వహించి యెల్లదేవతలకు ఆధాఠభూతమై  విశ్వవ్యాప్రమై 
య్మగీవరూపమున వెలుగొందుచున్న శ్రీమన్మహావిష్ణువును మనసార ధ్యానించి 
వించి ఉపాసింతును. 
శుక్సామ్చురధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌, 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాన్నయే. 
పాలనురుగును, పున్నమివెన్నెల వెలుగును మించి ప్రకాశించు తెల్లని యుడు 
ము సా, నిండు చందురుని వలె ప్రసన్నరూపమున “ఏలుగౌందు 
, లోకావనదక్షములగు చతుర్భుజముల దేజరిల్లువాడును, దయానిధియు, 
భవా సన నగుట ఎల్లవేళల నిండుమోమున భక్తులయెడ అనుగ్రహరూ 
ఏగు కరుణామృతమును చిందించువాడును, ఇందు గల డందు లే డను 


) దేహమునకు తావులేక ఎల్లజగముల నిండియుండువాడును, పార్వతీ పియ 
కూభవుడు నగు విఘ్ననాయకుని అడుగడుగున నెదురగు నొటంకము 


'తరించుకొటికు వినయవినమభావమున ముకుళితహస్తుడనై మనసార పూజించి 
;నింతును. 


క వాగీశాద్యా స్సుమనసః సర్వార్థానా ముపక్రమే, 
యం నత్వా కృతకృత్యాః స్యు స్తం నమామి గజాననమ్‌. 


సృష్టిస్థితికారకులగు బ్రహ్మాదులు ఇంద్రాదిసమస్త దేవతలు స్వకార్య స్వప్రయోజ 
ములు సాధింప నారంభించుటకు ముందు విఘ్ననాయకుడు, విఘ్నచోదకుడు, 
నూమయుడు, కృపాతరంగితహృదయుడు, పూర్ణపురుషుడు నగు ఏ మహ 
మునికి నమభావమున అంజలి ఘటించి పూజించి కృతకృత్యు లగుదురో 
"ర్యసఫలత నందుదురో) అట్టి పురాణపురుషుడు, పార్వతీ పియసుతుడు గజ 
ంఖుడు నగు విఘే ఖ్నుశ్యరునకు, ' మాటిమాటికి నెదురగు నాటంకములు నివారించు 
ఏణాకటాక్ష వీక్షణము లాశించి వినయవినమితశిరస్కుడనై వందన మాచరింతును. 
్పపురస్సరముగ హృదయసుమ మర్పించి అర్చింతును. 
రచయిత 
కోసూరు వెంకట నరసింహరాజు 


మున్ను 
శో యానేన శబ్దాన్‌ వయ మాలపామో 
యానేవ చారాన్‌ వయ ముల్లిఖామః, 
తైరేవ విన్యాసవిశేషభవ్యెః 
సమ్మోహయన్తే కవయో జగన్తి. 


నిత్యము మనము పలుకునవియే. మన ముల్లేఖించునవియే. అవే మాటలు. 
తద్భిన్నములు గావు. అయిన నేమి? పరుసవేది స్పర్శకు ఇనుము బంగారమైన 
యట్లు మహాకవి కలము తాకిన అవే పలుకులు అవే మాటలు కలకండ గుళిక 
లగును. తేనెల ఊట లగును. మధుబిందువులు చిలకరించును. అందుండి 
అమృతపు చినుకులు జాలువారును. కవిలేఖినియం దేదియో అనిర్వచనీయమగు 
శక్తి కలదు. ఒహో యనిపించి మైనురపించు మహిమ గలదు. అందుకు 
కారణము? వారి ప్రతిభావ్యుత్సత్తులు, పదప్రయోగవైచిత్రి, నిపుణత, నుడికారపు 
ఇంపుసాంపులు, జొచిత్యము. మాటల మర్మముల నేర్పు కూర్పు. అట్ట 
నేర్పు కూర్పుగల మాటలయం దొయ్యారము తొణికిసలాడును. సింగార 
ముట్టిపడును. ఎనలేని మాధుర్యమార్తవములు శోభాసుషమలు సమకూడును. 
కవి ప్రతిభావ్యుత్పత్తుల దోగిన శబ్దపల్లవములు సుమనోహరములగు ఇంగిలీకపు 
రంగు లీనును. రవిశంకరుని చేతి సితారునుండి కమ్మగా కమనీయముగా 
జాలువారు లలితమాధుర్యరాగమాలికల దలపించును. అందు ఎనలేని శిల్పసౌందర్య 
ముట్టపడును. అచ్చెరువు గొలుపు చిత్తరువు రమ్యత దీపించును. రాగసుధారసము 
ధారావాహినిగా పొంగి (పవ హించును. అది అక్షరముల ముద్దులొలుకు కూర్పుల 
మహిమ. శబ్దముల ఒద్దికయగు పొందిక, సుకవి పలుకుల తీరది, తరితీపుల 
మధుబిందువు లవి, కమ్మతావుల మల్రీకుసుమము లవి, తమ్మిపూవుల దేలు 
చిక్కనితీపి తేనెల బొట్టు లవి, పున్నమనాటి పండువెన్నెల సోన లవి. అట్టి కమ్మని 
పలుకుల మధురకావ్యములు రచించి మహాకవులు అజరామరులు, మృత్యుంజయులె 
భువనములు మోహింపజేతురు. ఓహో! యనిపించి జేజేలు పలికింతురు. వారి 
ప్రజ్ఞావాభవము లట్టివి. వారు ధన్యజీవులు. | 

సహజముగా కవులు సౌందర్యోపాసకులు. సత్యశివసుందరరూపమగు పరబ 
హ్మమే వారి ఆరాధ్యదైవము. నిత్యము తన్నిష్టయ . వారి జీవితపరమావధి. 
బాహ్యాభ్యంతరమధురమనోహరప్రపంచముననే వారి యునికి, 


శ్లో జయన్తి తే సుకృతివో రససిద్దాః కవీశ్వరాః, 
నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్‌, 
వారు ధన్యజీవులు. ఆచంద్రార్కస్థాయి వారి కీర్తి. మహాకవుల యశశ్శరీరము 


ఉపోదాతము 9 
చి 


నకు ముదిమిచావు లెక్కడివి? వారు అజరామరులు. చిరంజీవులు. రసమున 
సిద్దహస్తులు వారు. వారి లేఖిని సదా అమృతనిష్యందిని. సుధారసధారావా హిని. 
వారిది దివ్యలేఖిని. అది అవిరళమధురసనిష్యందిని. కవులు అపరబ్రహ్మలు. 
విలక్షణదివ్యసృష్టి వారిది. _సౌందర్యసీమల నధిగమించిన విచిత్రస్పష్టి యది. 
మాయక  చెరగక ఒక్కరీతిగా దీపించు వినిర్మల విలక్షణ విచిత్ర కమనీయ 
భవ్య _ దివ్యసృష్టి యది. వారి రచనలు భావగంభీరతావైశద్యముల రసపుష్టి 
నొంది యొప్పారును. మజీయు శ్లేషభూషిత ధ్వనివిల సిత అలంకారమండిత 


నితిబోధకములై అమృతకల్పములు, నిత్యనూతనములు, మధురరససంభరితములునై 
ముక్తిదాయకము లగును. 


కవులు అనంతము, విలక్షణము, విలాసభూషతము నగు ప్రకృతిని తిలకించి 
తత్రభావమున ప్రభావితులై మురిసి లోకముల మురిపింతురు. పాఠకులను 
మంత్రముగ్దుల జేసి ధన్యు లగుదురు. అందును- 


శ్లో పురా కవీనాం గణనాప్రసంగే కనిష్టికాధి ష్టితకాళిదాసా, 

అద్యాపి తత్తుల్యకవే రభావాత్‌ అనామికా సార్థవతీ బభూవ. 

మున్నొకప్పుడు కవుల గణనాప్రసక్తి వచ్చెను. ఉద్దండపండితుల సమావేశమది. 
చిటికెనవేలు ముడువబడినది. అం దధిష్టించినది "మహాకవి కాళిదాసు. సభలో 
పథమతాంబూలము ఆయనదే. ఆ గౌరవము, ఆధిక్యృము ఆయనకే దక్కినది. 
అంత తత్తుల్యు డవరను ప్రశ్న ఉదయించినది. జవాబు లేదు. నాడే కాదు. 
నేటికిని సమాధానము లభించదు. ఇబువది శతాబ్దములు గడచినను తత్తుల్యుడు 
లేనందున ప్రక్కవేలు అనామిక యను సార్ధకనామమున వెలయుచున్నదని 
చమత్కారము. 

నాటికిని నేటికిని సంభవతః మటెప్పటికిని రససంభరితము, బౌచిత్యశోభితము, 
ధ్వనివిలసితము, అలంకారభూ షితము నగు లలితమంజులమనోజ్జకమనీయకవితారచ 
నకు అగ్రతాంబూలమును, ఆదిపూజయు ఆయనకే. కవికులతిలకుడు కాళిదాసుని 
అపూర్వరమణీయ మృదుమధురకవితారచనలు ముగ్గమోహిని యగు సంస్కృ 
తభాషాయోషకు అమూల్యమనోజ్జమణిమయస్వర్థభూ షితములు. ఇంపు సొంపు 
లొలికించు నవరత్నహారములు. ఆణీముత్తెపు సరములు. 

కాళిదాసుని కవితాలలన గుణముల పసందు లెజీగి, రీతుల భంగిమలు నేర్చి, 
అలంకారముల సొంపుల మెరసి, పాకముల రుచుల దేలి, మాటల పొందిక 
లరసి, అందలి మర్మము దెలిసి, సొక్కుచు సోలుచు, ఒయ్యారము లొలికించు 
చున్నది. ఆమె ముగ్రమోహన మంజులమనోజ్ఞ లలితమయూరనృత్యభంగిమలను 
అడుగడుగున రస "ముట్టిపడు రాయంచల" ఒయ్యారపు నడకల సాంపును 
దిలకించి, ఆంధ్రపాఠకులు ఆనందడోలికల నూగుదురు గాక. కాళిదాసుని 


10 మేఘసందేశము 


కమనీయకావ్యసౌరభము లాని రసానందపారవశ్యము నొందుదురు గాక, 

సంస్కృతము ఆర్యుల పెన్నిధి. అది వారి సంస్క ఎతికి ఫలము. తఖుగేె 
యుంగని హైందవుల పున్నెముల పంట యది. అనాదిగా నది విజ్ఞలగు బుషుల 
పరంపరచే పూనికతో పదిలపజచబడినది. (క్రమవికాసము నొంది అది దశదిశల 
తన దివ్యసౌరభములను వెదచల్లుచున్నది. ఆ మధురపరిమళముల వింతచవు 
లారగించి పాక్సణ్సిమపండితులు ముగ్గులైరి. ఆ తేనెసోనల మధురరుచులకు 
భువనమే మైమరచి నృత్య మొనర్చినది. మోకరిల్లి ప్రణతు లర్చించినది. 

ముద్దులొలుకు సాహిత్యపు పోకడలు, వివిధవిజ్ఞానపునిధులు, హద్దు లెజుంగని 
వేదాంతపు విలువలు అం దిమిడి యున్నవి. అందు లేని సౌరభములు, సొగసులు 
మటెందును లేవు. 

సంస్కృతభాషారమణి మహాకవుల యొడిని అల్లారుముద్దుగా బెరిగిన ముద్దు 
గుమ్మ. ముద్దరాలు. ఇంచుక ప్రోడతన మచ్చి, రారాజుల కొలువుకూటముల 
గజ్జ కట్ట, రీవిగా ఒయ్యారములు చిలకరించుచు, లరితమంజులమనో జ్ఞనృత్యములు 
భావస్ఫూర్తి యగునట్లు రససమంచితముగా నెరపి సదస్యుల నమృతతరంగిణీ 
వీవీడోలికల హాయిగా నూగించినది. రసధునుల నోలలాడించినది.  మజీయు 
మహారాజుల యాస్థానముల రసజ్ఞుల సమక్షమున ముద్దులొలుక వీణ చేత బట్టి, 
. నీటుగా మీటి, హాయిగా పాడి, అమృతము చిలికించి, హారతు లందుకొన్నది. కాని- 

సుధారసపరిషావితము సుమధురమంజులమనోజ్ఞమునగు ఆ గీర్యాణభాష ఇంపు 
సొంపులు తరిగి ఎదుగుబొదుగులు లేక వసి వాడి, పస చెడి, పడియున్నది. 
వేయిఏండ్లనాటి మాట. హైందవరాజ్యపతన మాదిగా తాను గూడ పతన మొంది, 
అణగి మణగి యున్నది. మటీ వెలుగు లేదా? నేడు నవభారతమున తగిన 
దోహదమంది నవనవో న్మెషముగా నాడు పూచిన ఆ సంస్క ఎతబాలరసాలనాలసు 
మమంజరులు పిందెలు కాయలునె పండి మధురరసమున దోగవలెను. ఆమె 
మధురఫలరసము లాని ఆనందపరవశుల మగుదుము గాక. 

ఇక (ప్రస్తుతము. కావ్యమా! మేఘసందేశము.  కవికులతిలకుడు కాళిదాసు 
కృతి యది. కావ్య మల్స మైనను అనల్పభావముల నొప్పారుచు మహాకావ్యల 
క్షణముల _ భాసించుచున్నది. అపూర్వకమనీయభావసౌరభములు వెదచల్లుచు 
మధువుల జిలుకుచున్నది. మహాకవి కాళిదా సట తానొక విహంగమై అనం 
తలలితమనోజ్ఞభావనాకాశపథమున జెక్కలు విప్పుకొని యథేచ్చగా విహరించుచు 
పకృతిసౌందర్యమును దిలకించి ముగ్దుడగుచు తన్మయత్వమందిన మహాకావ్య మది. 

ఆంధ్రభాషాపఠితలు అలసటలు చూపక, అలసత్వ మొందక్క కాళిదాస మధు 
రకవితారీతుల రమ్యతలు దెలిసి, పదప్రయోగవైచిత్యము లరస్కి పొందిక గల 
సరసలలితపదగుంభనల సొంపు లెణీగి, అందలి కమ్మని తేనెసోనల రుచు లారగించి 
ఆనందరసధునీవీచికల నోలలాడెదరు గాక. నిత్యనూతన మధురపరిమళసంభరితము 


ఉపోదాతము 11 
యు 


లగు కాళిదాసుని సుమధురకవితారచనల భావసంపదల సొంపు లరసి ముగు 
లగుదురు. గాక, _ తర్గీర్వాణభాషావల్లరీ సుమపుంజ మధురసౌరభము లాబీ 
అందలి తీపితేనియలు మనసార (గోరి ఆనందసంభరితు లగుదురు గాక యని 
భావించి, కావ్యరస పీయూషపరిపావితమగు మేఘసందేశ మహాకావ్యమునకు తెను 
గున వివరణాత్మకమగు వ్యాఖ్య రచింప బూనితిని. తత్కారణముగ ఆంధ్రపాఠకుల 
కేమాత్రమైనను సంస్కృతకావ్యపఠనమం దభిరుచి జనించిన నా యీ పూనిక 
సార్ధకమే యగును. 


కాళిదాసుని కమనీయకవితారచనలు ఎనలేని భావసంపదలు గలవి. అత్యంతము 
ధురరసపరిషావితము లవి. అవి సంస్క ఎతసా హిత్యసారభూముల జక్కగా బండిన 
పసిడిపంటలు. మధురమంజుల దెవ్యస్వప్నము లవి. తనివితీరని కమ్మని కలలు. 
తీపీతేనెల సెలయేణులు. అమృతపు ఊటలు. శారదారమణి నును వ్రేళ్ళ మీటిన 
(శావ్యముగ పలుకు వీణానాదములు. తీయని పాటలు. తేనెల ఊటలు. అల్పజ్ఞల 
కంతగా అందని కమ్మని సుమసౌరభము లవి. అందలి (ప్రతిక్లోకము, పాదము, 
పదమే కాదు ప్రత్యక్షరము మధురరససంభరితమే. కనుకనే మహనీయులగు 
రచయిత లెందరో ఈ మహాకావ్యమును తమ తమ భాషల కనువదించిరి. 
శోకము నుదాహరించి, యోచన కొలది అర్ధమును తెలియజెప్పి, భావ 
మును వివరింప (బయత్నించితిని. శ్రీమల్లినాథసూరి విరచిత సంజీవినివ్యాఖ్య 
ననుసరించితిని. 
ధీపటేమ గల పాఠకులు (శమ యనక విశేషముగ నూహించి అందలి 
సాహిత్యపు విలువలు గ్రహించి ఆనందింతురు గాక. 
రసతృష్ట లేనిచో కమనీయకవితారసరుచు లెజుగలేము. 
ఇ 
బుధజనవిదేయుడు, 
“విద్వాన్‌ కోసూరు వెంకటనర సింహరాజు 


క కావ్య పరిచయము 


కవికులతిలకుడు కాళిదాసు చదువుల రాణి వాణికి అనుంగు ముద్దుబిడ్డ. 
శారదాంబ యొడిని వాలి వునసార ఆమె మధురదుగమున అల్లారుముద్దుగా 
బెరిగిన మురిపెముల బిడ్డ యతడు. కావ్యకళా వైద్యము మెరసి ఆచరిద్రార్భముగ 
అజరామరుడై. అలరినాడు. రూపుదార్సిన శృంగారరసాధిదేవత యతడు. విశ్వసా 
హిత్యాకాశమున వింత వెలుగులు వెలయించు వినిర్మల మహోేజ్జ్యల విలక్షణతార 
యతడు. ప్రభాతప్రసన్నారుణ కాంతులు భాసిల్లు ఉదయభానుడు కాళిదాసు. ఆణి 
ముత్తెపు సౌరుల బోలు చలువవెన్నెల గూడి వెలుగొందు రాకాసుధాకరు డాతడు. 
శరత్మూర్దిమాపూర్త చంద్రుడు. కవిసార్వభౌముడే కాక కవికులమునకే తిలకుడు. 
కావ్యప్రపంచమున అది తీయస్థాన మతనిది. నవనవో న్మేషముగల అతని ప్రతిభయు 
వ్యుత్పత్తి పాండితీప్రకర్ష సాహిత్యపరిశీలనా ప్రజ్ఞాప్రాభవములును, కవితా నైపుణ్య 
మును అనితరసాధ్యములు. అపూర్వకవితావిలాస వైభవ మతనిది. అనుపమరత్నరాశి 
యది. అతని కవితా రచనలు పద్మజురాణికి అపూర్వాలౌకి కమణిమయభూష 
 ణములు. ప్రముఖప్రాచ్యకవు లెందరో ఆయన లలితసుకుమారపదప్రయోగము, 
భావబంధురనుగు రచనావిధానము, పాత్రౌచిత్యపరిరక్షణజాగృతి, సమంచితరస 
పోషణ వైదగ్ర్యము, ల క న కల్పనానిపుణత మున్నగు 
సద్గుణములు (గ్రహించి తము తమ రచనలకు మెరుగులు దిద్దుక్‌ "నిరి. ఇక 
పాశ్చాత్యపండితు లన్ననో అతని రచనలు చదివి, కావ్యసౌరభము లాని, కవితా 
మధువును (గోలి, ముగ్దులై, (ప్రశంసలు కురియించిరి. రస సిద్దుడగు కాళిదాసుని 
అభిజ్ఞానశాకుంతల మను రూపక (నాటక) అనువాదమును జదివి జర్మను 
మహాకవి గెథే ఆనందపారవశ్యమున మైమజచి నృత్యమొనరించె నందురు. 
శాకుంతలమును గుజీంచి ఆయన పలికిన తుళు లివి- 


*Would’st thou the young year’s blossom 
and the fruits of its decline, 

And all by which the soul is charmed, 
enraptured, feasted, fed? 

Would’st thou earth and heaven itself 
in one sole name combine? 

I name thee, O Shakuntala! 
and all at once is sald. 


కవి కావ్య పరిచయము 13 


* (ఓ శాకుంతలమా! ధన్యవు నీవు. వరత విశ్వసా హిత్యమున 
ఎన్ని ఉత్కష్టరూపము లున్నను నేను నిన్నే పేర్కొందును. నీవే ఆగగ్రగామినివి. 
నిన్నే అభిమానింతును. ఏల యందువా! సర్వసమ(గ్ర కావ్యరూపకలక్షణములు, 
గుణసంపదలు, అక్షరరమ్యతలు, భావసౌరభములు, కావ్యకళా వైదగ్యములు, అవ్య 
యానందదాయకములగు రసధునులు ఒక్కుమ్మడిగ నీయం దిమిడి యున్నవి. 
యౌవనవసంతసుమసౌరభము, తన్మకరందమాధుర్యము, పరిణతవయఃపరిపాకఫలర 
సమగు అవ్యయానందసంధాయక శాంతరస పీయూషము మజీయు హృదయాకర్షక 
సమ్మోాహజనక ఆనందహర్షోత్కర్షము, ఆత్మపరవశత్వ పుష్టితు ప్రిసంతర్పణలు, ఇదె 
అది యననేల! ఆత్మ కావశ్యకము, ఆనందదాయకము. నగు సర్వస్వమును, . 
అంతేకాదు; భూమ్యాకాశ స్వర్గమర్త్యములు ఏకృత్ర ఐక్యనామమున ఒకే రూపమున 
వెలుగ్‌"ందుచున్నవి. పూర్ణరూపమున నీయం దవి రూపు నొంది భా సించుచున్నవి. -) 
అని మెచ్చి వేనోళ్ళ శ్చాఘించినాడు. ఎవరు! జర్మనుపండితుడు విఖ్యాతకవి గెథే. 
కనుకనే అన్నారు పెద్దలు. - “విద్వానేవ విజానాతి విద్వజ్ఞనపరిశ్రమమ్‌” - 
విద్వత్కవిపరిశమ విద్వాంసునికే అవగతమగును. గర్భదోహదోత్సవ సౌభాగ్యసౌర 
భము గొడ్డురాలి కేమెరుక్క,” అని. ప్రతిభాసంపన్నుడు కవిసార్వభౌముడు మన 
కాళిదాసుస్ఫకః షి అట్టిది. 


ఇక దేశీయకవిప్రశంసలు-= 
నిర్ణతాసు న వా కస్య కాళిదాసస్య షూక్తిషు, 
ప్రీతి ర్మధురసార్హాసు మంజరీష్విన జాయతే. 
ఇతి బాణ: 
కుసుమ పేశలములు, భావబంధురసురభితములు, మధురరసపష్పావితములు, నవ 
నీతమార్తవములు నగు కాళిదాసకమనీయహృదయమం దుదయమందిన తేనె 
పలుకులందు మధురరసబంధురములు, సుమధురపరిముళవా సితములు, చిత్రవర్ణ 
శోభితములు నగు సుమమంజురులందువలె ఎవరికి (పీతి జనించదు? అని 
బాణుని (ప్రశంస. 'బాణోచ్చిష్టం జగత్సర్వమ్‌. వాజ్మ్యయ(ప పపంచము నాహిత్యజ 
గత్తు బాణుడు నమలి ఉమిసినదని ఒక ప్రతీతి. అనగా ఆయన తడవని విషయము 





క్‌ ౧ జర్మనుపద్యమునకు E.B. ఈస్ట్‌విక్‌ ఆంగ్లానువాదమిది. దీనికి సంస్కతానువాదమిది '- 
వాసన్తం కుసుమం ఫలం చ యుగపద్‌ గ్రీష్మస్య సర్వం చ యద్‌ 

యచ్చాన్యన్మనసో రసాయనమతః సన్తర్పణం మోహనమ్‌, 

ఏకీభూత మభూతపూర్వ మథవా స్వర్గోకభూలోకయోః 

ఐశ్వర్యం యది వాంఛసి [పియసఖే! శాకున్తలం సేవ్యతామ్‌. 


14 ' బుఘసందేశము 


గాని, విడిచిన వర్గనగాని సాహిత్యసంసారమున లేదని భావము. సా హిత్యాకాశపథ 
మున మహోజ్జ్యలముగ వెలుగొందు తార ఆయన కాదంబరి. ఆ కాదంబరీకావ్యకర్త 
యగు బాణుని ప్రశంస యది. 

యస్యాశ్ళోర శ్చికురనికరః కర్ణపూరో మయూదో 

భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః, 

హర్షో హర్షో హృదయవసతిః పషబాణస్తు బాణః 

శేషాం నెషా కథయ కవితాకామినీ కౌతుకాయ. 

ల - ఇతి జయదేవః 


ఓహో! ఏమి రూపసంపద! ఏమి వెభవము! చోరకవి(రచనలు) కవితాకామిని 
యొక్క కుటీలకుంతలసముదాయమట! మయూరుడు కర్ణాభరణమట! భాసుడు 
హాసమట! కవికులగురువగు కాళిదాసు విలాసమట! హర్షుడు హర్షమట. బాణుడు 
హృదయాధి ష్మితుడగు పంచబాణు (మన్మథ్సుడట! ఏవంవిధకవితాసుందరి భామిని 
కామిని ఎవరికి మోద మొనగూర్సదు? ఎవరి కానందము కలుగజేయదు ? 
ఇట చోరమయూరాది మహాకవులు కవితాకామినికి కుంతలకర్ణాభరణ హాసమ 
నోజహర్లాదులు మాత్రమే. ఇక కవికులగురువగు కాళిదాసన్ననో ఆణిముత్తెపు 
నునుమిరుగు కాంతి. ఆ కవితావిలాసినికి సర్వాంగసుందరముగ తొణికిసలాడు 
ఒయ్యారమట! కులుకట! ఎవంవిధశుభలక్షణలక్షిత, గుణభూషిత, కవితాభామిని, 
ఇంపుసొంపులరాణి యగు కవితాకామిని ఎవనికి హాయి చేకూర్చదు? కౌతుక 
మొనగూర్చదు? అని పద్మావతీచరణచారణచ క్రవర్తి గీతగోవిందకృతికర్త జయదేవ 
కవిచంద్రుని ప్రశంస. 
సాకూతమధురకో మలవిలా పినీకణ్బకూజితప్రాయే, 
శిక్షాపషమయే2_ పీ ముదే రతిలీలాకాళిదాసోక్తీ. 
- గోవర్హనాచార్యుడు 
రసపుష్టి, భావస్ఫూర్తి, విలక్షణకవితాదీప్తి గలిగి రతి. ( ఆనందస్ఫూర్తి) లీలా 
విలసతమగు కాళిదాసుని మృదుమధురోక్తి (కమ్మని కవిత) అభ్యాససమయమున 
గూడ సాభిపాయము, మధురము, కోములము నగు విలా సినీకంఠకలకూజి తమును 
లలితమంజులధ్వనిని) బోలి అత్యంతముదావహ మగునని గోవర్రనాచార్యుడు. 


కాళిదాసవచః కుత్ర వ్యాఖ్యాతారో వయం క్య చ, 
తదిదం మందదీపేన రాజవేశ్ళప్రకాశనమ్‌. 
య వల్లభాచార్యుడు. 
రసభావపరిపుష్టములగు కాళిదాసు పలుకు లెక్కడ? అల్పజ్ఞలమగు వ్యాఖ్యాత 
లము మే మెక్కడ? ఎట్టున్నదన కాంతి హీనమగు దివ్వెచే విశాలరాజప్రసాదమును 


కవి కావ్య పరిచయము 15 


ప్రకాశింపజేయుటవలె నున్నదని శ్రీవల్లభాచార్యుని ప్రశంస. 


కాళలిదాసగిరాం సారం కాళిదాసః సరస్వతీ, 
చతు (| 
ర్ముఖో2_థవా సాక్షాద్విదుర్నాన్వే తు మాదృశాఃజ 
-మల్లినాథుడు. 
_ అమృతోపమానముగు కాళిదాసుని వ్యాగసము (సారము) ఆ సుధాసూక్తుల 
యందచందములు స్వయముగ కాళిదాసుని కెరుక. ఆ పలుకుల సొగసులు, మర్మ 
ములు, మనోజ్ఞతలు ఆ వాగ్లేవికి అవగతములు. కాళిదాసుని కవితావిశిష్టత, అందలి 
ఇంపునాంపులు ఆ చతుర్ముఖు డెరుంగగలడ్డు. అంతేగాని అల్పజ్ఞులము, అన్యులము 
వేమెటు తెలియ 7 ప పః 
పె గలము? అని పదవాక్యప్రమాణజ్ఞుడు వ్యాఖ్యాతృనార్వభౌముడు 
నగు మల్లినాథుని నోట వెలువడిన మాట లవి. 


వార్మీకే రజని ప్రకాశితగుణా వ్యాసేన లీలావతీ 

వైదర్భీ కవితా స్వయం వృతవతీ శ్ర్రీకాళిదాసం వరమ్‌, 
యా౭_ సూతాముర సింహమాఘధనికాన్‌ సేయం జరానీరసా 
శూన్యాలజ్కరణా స్టలన్మ ఎదుపదా కం వా జనం నా(్రితా. 


తండి వాల్మీకి పుట్టిన దచ్చోటు. ఆమె గుణదీపిక, సద్గుణముల ప్రోవు. 
తదుపరి వ్యాసుని జేరి కళ లభ్య సించినది. పలుకుల ఇంపుసొంపు లరసినది. 
ఒయ్యారపు నడకలు నేర్చినది. ఆ వైదర్భీ (రీతి) కవితాకన్య జవ్వనియై 
కవికులతిలకుడు అనురూపవరుడు కాళిదాసుని తానుగా వరించినది. అమర సింహ 
మాఘ ధనికాది కవి పుంగవులను కని మాతృదేవత అయినది. ఇప్పు డామె 
జరాజ్లీర్ణ. శూన్యాలంకరణ యామె. ముదిమి ఆవహింప జవసత్త్వము లుడిగినవి. 
నీరస మతిశయించినది. పదములు తడబడుచున్నవి. ఆమె దైన్యస్థితి యట్టిది. 
ఆలంబన మవసర మగుట ఎవని నాశ్రయించదు? అని యొక వివేచనాపరుని 
యావేదన. 


ఈ విధమున (ప్రాచీన, అర్వాచీన, (ప్రాక్సశ్చిమకవితల్లజులు, ప్రాజ్ఞలు, పండి 
తులు నేటిదనుక హృదయపూర్వకస్వాగతము పలికి కాళిదాసునియెడ ప్రశంసలు 
గురియించిరి. కురియించుచుచునే యున్నారు. ముందును సహృదయులగు 
విద్య్వత్కవులు కవిసార్వభౌముని ఉగ్గడించుచునే యుందురని. ఊ హించవచ్చును. 
ఆయన ప్రజ్ఞాపాభవములు దేశకాలపరిధుల కతీతములైనట్టివి. 


అన్యసంస్క తకవులమాదిరి కాళిదాసజీవితవృత్తాంతముగూడ నిశ్చితరూపమున 
అలభ్యము. జన్నశుతిని బట్టి (ప్రారంభజీవితదశయం దాతడు మహామూర్చుడు. 


విద్యోత్తమ యను రాకుమారితో ఆయన వివాహ మెట్లో జరిగిపోయినది. ఆతని 
మూర్భత్వమున కెంతయో విసిగి, వేసారి ఆమె అతనిని ఇంటినుండి వెడలనంపీనది. 


16 మేఘసం దేశము 


అంత నాతడు వాగ్లేవి నారాధించి అపూర్వకవితాశక్తి నలవర్చుకొని గృహమునకు 
మగిడి వచ్చి తలుపు తెరువుమని భార్య నాదేశించెను. ఆమెయు ఎవరు 
మీరని ప్రన్నించ విదుషీమణి యగు భార్యను సంభమాశ్చర్యముల ముంచెత్తుచు- 
అస్తి కణ్చిద్వాగ్విశేషణ అని ప్రత్యుత్తర మొసంగిను. పూర్ణపరిచయానంతరము 
కవాటము తెరువబడినది. కాళిదాసు అస్త్పిపదముతో నారంభించి కుమారసంభవమ 
హాకావ్యమును, 'అస్త్స్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః 
అనియు, “కశ్చిత్‌” అను పదముతో నారంభించి మేఘసందేశ మను మహాకావ్య 
మును 'కశ్చిత్కాన్హావిరహగురుణా స్వాధికారా(త్రమత్తః' అనియు, వాక్‌ శబ్దముతో 
మొదలిడి రఘువంశమహాకావ్యరచనను “వాగర్జావివ సంపృక్సౌ వాగర్హప్రతిపత్తయే” 
అనియు సాగించెన్గు. కాళిదాసరచన లన్నియు వేని కవి విలక్షణలక్షణయుక్తములు. 
విలక్షణకవితాన్ఫోరకములు. రసప్పుష్టి భావస్ఫూర్తి బొచిత్యము లతని కవితయం 
దుట్టిపడుచుండును,. అవి అంతగా అనితరసాధ్యములు. 

“కాళిదాసు లంకాధిపతి కుమారదాసుని మితుడనియు, అతనిని జూడ అత 
డచటి కరిగి గణీకద్వారా హత్య గావింపబడెననియు నొక కింవదంతి. 


కాళిదాసు విక్రమాదిత్యుని యాస్థానమందలి నవరత్నములలో ఒకడని జనశ్రుతి. 
ధన్వన్తరిక్షపణకామర సింహశజ్ఞ 
భేతాళభట్టఘటకర్సరకాళిదాసాః, 
ఖ్యాతో వరాహమి హిరో నృపతేః సభాయాం 
రత్నాని వె వరరుచి ర్నవ విక్రమస్య. 

ఈ తొమ్మండుగురు విక్రమార్కుని సభయందలి నవరత్నములని ప్రతీతి. “ఉజ్జ 
యిన్యాం విక్రమార్కముళ్టభోజన రేశ్వరాః” అని వికమార్శముంజభోజులు ఉజ్జయిని 
రాజధానిగా మాళవదేశము నేలిరని చరిత్ర చాటుచున్నది. 
కాళిదాసుని జన్మస్టలము 


కాళిదాసుని. పుట్టుకచే పునీతమైన అతని జన్మస్థలమును గుజీంచి మత 
భేదము లెన్నియో గలవు. మహాకవిరచనలయందు కేసరి శబ్దప్రయోగము 
బహుళముగా _నుండుటచేతను, కణ్యవశిష్యాశమములయొక్కయు అలకానగర 
ముయొక్కయు హృదయంగమమగు వ్యర్థనాంశములనుబట్టియు కొంద రతనిని 
కాన్మీరీయు డందురు. మిథిలాప్రాంతపండితులు మజీకొందరు- కాళిదాసు తన 
కునూరసంభవకావ్య _అష్టమసర్గయందు, నేటికిని తత్రాంతమందు ప్రచలితాచార 
మును సూచించు - “శెలరాజభవనే సహోమయా మాసమాత్రమవసత్‌ వృషధ్వజః 
అని- వివాహానంతరమున శంకరు డుమనుగూడి గిరిరాజభవనమున (అత్తవారింట) 
మాసపర్వంత ముండెనని వరించుటచేతను తత్రాంతీయులకు మాత్రమే సుపరిచి 


18 మేఘసందేశము 
క్రీస్తుపూర్వము  ప్రథమశతాద్దివణకు మతభేదము లెన్నియున్నను స్‌ వా 
ప్రథమశతాబ్రికి చెందినవా డనుటయే యుక్తమని తేలుచున్నది. ప్రొఫెసరు ఆం, 
యన్‌. ఆడ్ట్రేగారును, కాళిదాసు క్రీస్తు పూర్వము ప్రథమశతాద్దీ మధ్యవాడనియే 
అభిప్రాయపడిరి. గ్రీసు చక్రవర్తి అలెగ్జాండరు క్రీస్తు పూర్వము ప్రథమశతాబ్దియందే 
భారతదేశముపై దండెత్తి వచ్చెననియు ఆప్లేగారి నిశ్చితాభిప్రాయము. మణీయు 
శాకుంతలనాటక చతుర్ణాంకమున ఉదాహరించిన సంతానహీనుల ఆస్తిపాస్తులు 
ప్రభుత్వపరమగునను ఆచారము క్రీస్తు పూర్వము ప్రథమశతాబ్దమందు ఎవర 
తముగ నున్నదని కళింగగ్రీసుచరిత్రలు సూచించుచున్నవి. కొందరు కాళిదాసు 
ఆశ్వఘోషుల రచనలందలి సామ్యమును ఎత్తిచూపుచు కాళిదాసు అశ్వఘోషుని 
ఆదర్శముగ నిడుకొని తన రచనలను రూపొందించినాడనియు, అశ్వఘోషుడు 
(క్రీస్తు పూర్వము ప్రథమశతాబ్ది ఉత్తరార్థమునకు చెందినవాడు గాన కాళిదాసు 
తదనంతరకాలమునకు చెందినవా డనియు భావించెదరు. అది భ్రమమూలకము. 
అశ్వఘోషుడు బౌద్ధదార్శనికు డౌటచేతను అతని [గ్రంథము సౌందరనందము అతడే 
యనినట్లు “మోక్టార్థకృతి'. ధర్మ మోక్షముల (ప్రచారదృకృథము కలదగుటచేతను 
కవితారసపుష్టిగల కాళిదాసుకు తత్త్వవేత్తయగు అశ్వఘోషుని రచన లాదర్శ 
మునుటు అసంగతము. బొచిత్యరహితము. బలదేవ ఉపాధ్యాయ అను పండి 
తుడు-అనుకరించినది కాళిదాసు కాదనియు అశ్వఘోషుడే తన బుద్దచరితమందు 
కాళిదాసు ననుకరించెననియు నుడువుచు మచ్చున కుదాహరణ లిచ్చుచున్నాడు- 
కాళిదాసు- 
తాసాం ముఖై రాసవగన్షగరె 
ర్యా్యప్తాన్తరాః సాన్హోకొతూహలానామ్‌, 
విలోలనేత్రభ్రమరై ర్లవాక్షాః 
సహసప్రపత్రాభరణా ఇవాసన్‌. -ర. వం. VII- 11 
ఆశ్వఘోషుడు- 
వాతాయనేభ్యస్తు వినిస్పృతాని 
పరస్పరోపా సితకుణ్ణలాని, 
(ప్రీణాం విరేజర్ముఖపజ్కజాని 
సక్ష్తాని హర్మే గష్వేవ పజ్కజాని. 
ఇం దచ్చటచ్చట పోలిక లగపడుచున్నను కాళిదాసుని కవితానాందర్యము అశ్వ 
ఘోమని రచనలయం దంతగా నగపడదు. పైవిషయ మాధారముగా కాళిదాసు 
అశ్వఘోషుని కంటె పూర్వికుడనియు, అతని యునికి డీ. పూ. ప్రథమశతా 
బ్రపూర్వభాగమం దనియు స్పష్టమగుచున్నది. అది సహేతుకము, సమర్గనీయము, 
యుక్తియుక్తము నని భావింపబడుచున్నది. - 


కవి కావ్య పరిచయము 19 


కాళిదాసుని కావ్యకళ - భాష - శైలి 


కాళిదాసు సర్వతోముఖప్రజ్ఞాశాలి యగు మహాకవి. ప్రతిభావ్యుత్సత్తు లతని 
_సొత్తులు. అందత డద్వితీయుడు. ప్రతిభ యన నవననోన్మేషశాలిని యగు బుద్ధి లేక 
ప్రజ్ఞ EE యగు కాల్పనికశక్తి వ్యుత్పత్తి. కాళిదాసునియం ది రెండును 
నవనవో న్మేషము . పూర్ణరూపమున ఉద్భుద్దము లవి. కాల్చనికౌన్నత్యము, హృద 
యాంతర్గతభావములకు స్పష్టమగు రూపకల్పన, మానవహృదయసూక్ట పరిశీలన, 
విలక్షణపకృతి ప్రభావప్రాభవముల చిత్రీకరణ, అక్షరరమ్యత, పొందిక, మృదుమ 
ధురభావముల కోమలకమనీయశబ్దముల స్పష్టీకరణ యనునవి కాళిదాసునకు 
సహజ సిద్ధములు. సంస్కృత _సాహిత్యాకాశమున దేదీప్యమానముగ వెలుగొందు 
దివ్యనక్షత్ర మతడు. పున్నమ చందమామ. రాకాసుధారుడు. అతని కవితాశక్తి 
కూర్పు నేర్పు అసాధారణములు, అనితరసాధ్యములు, అపూర్వములు, దివ్యములు. 
ఆయన కవితాకళ యొక త్రివేణి. గంగాయమునా సరస్వతుల సంగమస్ట్రల మది. 
ఆయన రచనలయందు స్వర్లీయానందము, భౌతికవిలాసవిన్యాసము, దైవీసంపత్తి, 
మానవతామనో జ్ఞతలు, సాత్వికసమ్మోహకత్వము పుష్కలముగా కలవు. కాళిదా 
సునకు భాషపై సర్వాధిపత్యమున్నది. తత్కారణముగ పదప్రయోగనైపుణ్యమతనికీ 
స్వాభావికము. అక్షరరమ్యత, పదముల _ కూర్చు, వాక్యరచన అతనికి వెన్నతో 
పెట్టన విద్యలు. ఆయన భాష సంస్కరింపబడి పరిష్క్కృతమై సరళము, సరస 
మువై సర్వసుందరముగ నొప్పుచు హృదయంగమము, మనోరంజకము అగుచున్నది. 
తన రూపకములం దతడు ప్రయోగించిన సంభాషణాత్మకమగు పదప్రయోగము, 
నుడికారము ఇంపుసాంపు లీనుచు అత్యంతమనోజ్ఞములై హృదయాకర్షకము 
లగుచున్నవి. ఆయన _ కథాకథనసంవిధానము, పొత్రోచితమగు పదప్రయోగము, 
జొచిత్యపరిపాలనము అనితర సాధ్యములు. కాళిదాసు రచనలయందలి పాత్రలు 
తమ తమ యంతస్తులకు తగిన భావములను, అందుల కనువగు పలుకులను 
పలుకుచు స్వాభావికములు, సజీవములు, హృదయాప్లాదజనకములు అగుచున్నవి. 
కాళిదాసు లోకపియతకు  ప్రధానకారణము (పసాదగుణభూయిస్ట మగు అతని 
శైలి - “ప్రసిద్దార్రపదత్వం యత్‌ స ప్రసాదో నిగద్యతే - క్రిష్టత్య్వము లేక, 
పరించుటతోడనే అర్థసో రకమగు రచనావిధానము ప్రసాదగుణభూయిష్ట మన 
బడును. మహాకవిరచన లన్నియు _ వైదర్శ్భీరీతి ననుసరించియే రూపొందినవి. 
'రీతిర్నాము గుణాన్తిషపదసంఘటనా మతా” ప్రసాదమాధుర్యాదికావ్యగుణములతో 
గూడిన పదముల కూర్పు రీతి యనబడును. 
బన్హపారుష్యర హతా శబ్లకారిన్యవర్ణితా, 
నాతిదీర్ణసమాసా అ వైదర్భీ రీతి రిష్యతే. 
సంధిగతదోషవర్షిత మై, వాక్యశుద్ధి గలిగి, శబ్దకాఠిన్యమును వర్ణించి, మృదుమధుర 


56 మేఘసం దేశము 


పదగుంభనముల శోభిల్లుచు, దీర్ణసమాసములు లేక అలతియలతి సమాసములగూడి 
లరితపదవిన్యాసము గలదియై, సుమనోమనోహారిణయై్రై, సరసమార్హవమగు శైలి 
వైదర్భీరీతి యనబడును. “వైదర్భీరీతిసందర్భే కాళిదాసో విశిష్యతే. అట్టి కుసుమ 
సుకుమార మంజుల మనోజ్ఞ మృదుమధుర లలితశైలియగు వైదర్భీరీతి సందర్భమున 
గూడ కొళిదాసునిదే అందెవేసిన చేయి. అందటీ కన్న మిన్న. అతని దొక ప్రత్యేకత, 
అతని రచనలయం దచ్చటచట సమాసగత పదప్రయోగము లున్నను క్రిష్టతకు తావీ 
యక స్వాభావికమగు ధారాశుద్ధి గలిగి పదలాలిత్యమునకు, భావసౌందర్యమునకు 
పోషకములైనవే కాని తద్వ్యతిరేకము లెంతమ్మాత్రమును గావు. 


కాళిదాసుని దొక విలక్షణమైన శైలి. అనితరనాధ్య మది. ఏ భావమును 
చిత్రీకరించగోరినను అతడు స్పష్టమగు శబ్దముల సూటిగా చెప్పక, వ్యంజనావృత్తి 
నాశయించి పాఠకుని మెదడునకు పదునుబెట్టి భావమునకు వన్నె దెచ్చును. కనుకనే 
జయదేవకవిచంద్రుడు కాళిదాసునకు “కవితాకామినీవిలాస” మను బిరుదు నిచ్చి 
సంభావించినాడు. వ్యంజనావృత్తి యన కావ్యశరిరభూతమగు వాక్యార్థ్ణపోషణకొటికు 
హృదయరంజకమగు అన్యార్థద్యోతక శబ్రవ్యాపారము. 


కాళిదాసు తన రచనలయందు తీర్చిదిద్దిన యలంకారము లెంతయు స్వాభా 
వికములు, మనోజ్ఞములు, మనోరంజకములు. చదువులరాణి కవి అమూల్యమణి 
భూషణములు. _ తేటవెలుగుల ఆణీముత్తెపు సరములు. _ అనర్హరత్న్సహారములు. 
ఆయన  ఉపమలు, ఉల్రేక్షలు అత్యంతమనోజ్ఞములు. అవి ఆయన సొంతములు, 
స్వార్తితములు. అన్యుల కందరానిని. మధురఖండము లవి. అవి తేనె తొనలు, 
జున్ను గడ్డలు, మీగడ తజకలు, కలకండ గుళికలు, అమృతకలశములు, అంతకంటు 
మిన్నలు. వాని కవియే సాటి. ఒకటి రెండు ఉదాహరణలు- శ్రీరాముని 
తాతకు తాత దిలీపుడు. ధార్మికుడగు మహారా జతడు, కాని సంతాన హీనుదు. 
భార్య సుదక్తిణ. పుణ్యశీల, నందినీధేనువు నారాధించిన సంతానప్రాప్తి యగునని 
పెద్దల పలుకు. ఇపు డా పుణ్యదంపతుల కర్తవ్యము గోరక్షణ, పోషణ, అర్చన. 
ఉదయముననే ధేనువు వెంట వనగమనము, చర్వణానంతరము నీరిడి పరిమార్హన 
మొనరించి సాయంసమయమున మగిడి వచ్చుట. ఆ పుణ్యదంపతుల నిత్యకృత్యము 


లవి. ఒకనాటి సాయంసమయమున దేని ముందు నడచుచున్నది. నడుము 
నందిని. దానినంటి దిలీపుడు. ఆ దృశ్యమిది. కవిసార్వభౌముడు కాళిదా సా 


దృశ్యము నెట్టు చిత్రించెనో ఇంచుక గమనించుడు- '“దినక్షపామధ్యగతేవ సన్హ్యా' ఆ 
పొవని నందినీధేనువు దివారాత్రుల మధ్యగత యగు పావని సంధ్యవలె ఉన్నదట. 
అట్లాదరణీయమైన పూజనీయమై వెలుగొందుచున్నదట! ఎంత అతిలోకసుందర మీ 
యుపమ. ఎంత చక్కని భావ కల్పన! ఎంత మధురసన్నివేశము! ఎంత రమణీయ 
చిత్రీకరణము! అట్టిదే మజణీయొక సందర్భము. ఇందుమతీదేవి స్వయంవరసన్ని వేశ 


కవి కావ్య పరిచయము 21 


మది. ఆమె అతిలోకసుందరి. ఎవరి మట్టుకు వారు ఆమె తమనే వరించునను 
గంపెడాశతో (భాంతితో రాకుమారు లెందరో వచ్చి సభాస్థ్రలి నలంకరించిరి. 


ఆ సన్నివేశమును కాళిదా సెంత రమ్యముగా హృదయరంజకముగా వర్గించెనో 
తిలకించుడు. 


సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ 
యం యం వ్యతీయాయ పతింవరా సా, 
నరేన్హుమార్గాట్ట ఇవ ప్రపేదే 
వివర్హభావం సస భూమిపాలః, 

ఆమె నడయాడెడి దీపశిఖ యట. అవును. ఆమె రూపవతి, లావణ్యవతి, 
విలాసవతి. కాంతిపుంజ మామె నావరించి యున్నది. ఆ మీదట కళ్యాణా 
లంకరణము. ఆమె పతింవర. సర్వవిధముల తన కనురూపుడు, అర్హుడు 
నగు పతి నెంచుకొన నుత్కంఠ. స్వయంవరస్థలి దేశదేశముల రాకుమారులతో 
నిండియున్నది. వారర్హాసనముల వరుసలు దీరి ఉత్సుకతతో వేచియున్నారు. 
ఆమె తమను వరించకపోవునా? అను ఆశ, భ్రాంతి, తహతహ వారి నావహిం 
చియున్నది. ప్రస్ఫుట మగుచున్నది. ఆమె కరగ్రహణమునకు వా 'రెంతగానో 
ఉవ్విళ్లూరుచున్నారు. ఆమె రూప మట్టిది. గుణము లట్టివి. నీల, మట్టిది. 
ఇందుమతి వరాన్వేషిణియై ఒక్కొక్కరిని పరికించుచు రాకుమారు లధిష్పించియున్న 
మార్గమున రాజమార్గమున సంచరించెడి దీపశిఖవలె ముందుకు సాగిపోయెను. 
వెంటనే వెనుకబడిన రాకుమారుల వదనకమలములు కాంతిహీనము లగుచున్నవి. 
వారి మోముదమ్ముల చీకటులు (గమ్ము చున్నవి. అవును; ఉజ్జ్వలమగు దీపశిఖ 
ముందుకు సొగిపోగా మిగులునది అంధకారబంధురమే గదా! ఈ ఉసమకు 
ముగ్దులైన విజ్ఞులు, రసజ్ఞలు కవిసార్వభౌమునకు 'దీపకిఖ' యను బిరు దొసంగిరని 
ప్రతీతి. ఎంత మనోహరసన్ని చేశ మిది! ఎంత హృదయంగమచిత్రీకరణ మిది! 
ఎంత లలిత మనోజ్ఞ ఉజ్జ ;లభావస్పోరకచిత్రణ మిది! మన మహాకవిప్రతిభ యట్టిది. 
కాళిదాసుని విలక్షణకవితావిధానమునకు తార్కాణ మది. అది అన్యుల కసాధ్యమే. 
కనుకనే- ఉపమా కాళిదాసస్య'- ఉపమకు కాళిదాసునే పేర్కొనవలయు నన్నారు 
విజ్ఞులగు పెద్దలు. కవిపండితరసజ్ఞలు కాళిదాసుని రచనలయం దివి కోకొల్లలుగా 
. నున్నవి. ఉపమయే కాదు, ఉటత్రేక్ష గూడ ఆయన సాత్తే. మేఘసందేశమున- 
“మధ్యే శ్యామః స్తన ఇవ భువః శేషవిస్తారపాణ్డుః అమకూట్నాది. వర్ణనమిది. 
యక్షుడు మేఘునితో- జలదా! కాంతల కమనీయ కేశబంధము పోరి ఎంతయు, 
నల్లనైన నీవు ఆ కొండ కొన నధివసింప నడుమ నీలవర్థము గలిగి విశాలపార్శ్వ 
భాగముల పండిన చూతఫలముల నిండి పాండురమైన ఆ యామకూటము 
పుడమి పడతికి గబ్బిగుబ్బయా? అనునట్లు సురదంపతుల కెంతయు ముదము 


స మేఘసందేశము 


గూర్చుచున్నది. ముచ్చట గొల్పుచున్నది అని యుత్రేక్ష. పుడమి యొక పడతి. ఆ 
పుడమిపడతికి ఆ గుబ్బలి పొంకముగల గబ్బిగుబ్బ యట. కొండకోన నధివసించిన 
మబ్బు చనుమొనయట! ఆ పర్వతపార్శ (ములు పండిన చూత ఫలముల నిండి 
పాండురములు గాగ, పార్శ్వ్యముల పాండువర్ణము గలిగి నడుమ నీలవర్ణము 
గల గబ్బిగుబ్బను పోలి, అట విహరించు సురదంపతుల కెంతయు ముదము 
గూర్చుచున్నదట! మహాకవి కాళిదాసుని హృదయకుహరమునుండి వెలువడిన 
మధురభావన ఇది. మజీయొకటి- 

“రాశీ భూతః ప్రతిదిన మివ త్రమృక స్యాట్టహాసః ” ఇది మేఘునితో యక్ష 
డన్న మాటు. గంతవ్య మలకానగరము. మార్గమున వైలాసమున్నది. శంకరుని 
నివాస మది. జలదా! నీ వింకను మీదికి పొమ్ము. _ఊర్ర సముగ నెగయుము. 
ఎదుట జగత్ర సిద్దమగు వైలాసమున్నది. పౌలస్త్యుడుద్దతు డై భుజబలదరమున 
కైలొసమును కదలించిన, కుదుప, దాని శిఖరములు శిథిలములై సానువులు 
పట్టుదప్పినవి. త్రిదశుల కది చేతిదర్సణము. మార్గమున దాని కతిధీవై విశ్రాంతి 
గొనుము.' మంచుతో నిండి పుండరీకధవళమై మిన్నంటుచున్న ఆ కైలాసము 
దినదినప్రవర్షమానమై రాగశీభూత మగుచు గగనతల మంటుచున్న మహేశ్వరుని 
భూరిహాసమా అనునట్లు ఒప్పుచున్నది'. అని ఉన్రేక్ష ఆ రజతగిరి కైలాసము 
దినదినప్రవర్హమాన మగుచు రాశివలె పేరుకొనిన హాసము (నవ్వు) వలె నున్నదట! 
ఎంత చక్కని యు్రేక్ష! ఎంత మనోహరచిత్రీకరణము? కవిసార్వభౌముని 
అమృతహృదయమునుండి మొలకెత్తిన మధురభావన. అల లలలుగా బయల్వెడలిన 
అమృతర్వురి. (హసము తెలుపని కవిసమయము) ఉపమో(త్రేక్షలయందే కాక 
అర్హాంతరన్యాసమందు గూడ ఆయన సిద్ధహస్తుడు. శాకుంతలమున --“కిమివ 
హి మధురాణాం మణ్ణనం నాకృతీనామ్‌” అని ప్రశ్న. సుందరాంగనల కన్నియు 
ఆభరణములే యగునని ఆకాంక్షతో గూడిన సమర్ధన, “కేశ ఫలేన హి పున 
ర్నవతాం విధత్తే'. ఫలించిన శ్రమ (శమ యనిపించక నూతనోత్సాహోత్తే జములకు 
"రి చూపును. 

కాళిదాసు వర్గ్షనయం దద్వితీయుడు. ఎట్టి సందర్భమునైనను సజీవముగ అతి 

కసుందరముగ చిత్రీకరించగలడు. వృక్షగుల్మలతాదు లేమి, పశుపక్షాదు లేమి, 
రికానననదీనదము లేమి, ఏవైనను అగుగాక అనితరసాధ్యముగ అద్భుతముగా 
చిత్రీకరణ చేయగలడు. హృదయోల్లాసకరముగ వర్ణించగలడు. 


కాళిదాసునకు లలితకోమలరసము లన్నను, తద్రసపోషణచి త్రీకరణ నున్నను 
ఆసక్తీ మెండు. ఉత్సాహ మెక్కువ. భవభూతిమహాకవి కున్నంతగా గంభీరరసములం 
దనురక్తీ తక్కువ. తద్విషయమును కాళిదాసు స్వయముగనే అంగీకరించినాదు. 


కావ్యేషు నాటకేష్వేన నయం వా వయ మేవ వా,.. 
ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే. 


నేపుసం దేశము 
24 


గులు సంతరించుకొని ఒయ్యారము లొలుకబో యుచున్నది. గమనించితివా?ఒక్కచో 
నిర్మలనీలకాంతుల దీపించు ఇంద్రనీలములు పొదిగి ప్రస్తరించిన తర్తలకం తల 
మేలమాడు ఆణిముత్తెపు సరమువోలెను, ఇంకొక్కచో అంతరాంతరమున శ్యామసుం 
దర నీలకమలములు కూర్చి వింతసౌరుల నింపున ట్లమర్చిన పుండరీక (ధవళము) 
మాల పగిదిని, మతీయొకచో నల్లహంసల గూడి దోబూచులాడుచు పయనించు 
మానస పియములగు రాజహంసల పంక్తినోలెను, మజీయొక తావున తెలుపునలుపుల 
సమ్మిశణమున చందనపరికల్పితమగు కస్తూరికాషతలేఖల తీర్చిదిద్దిన పుడమిపడతి 
యలంకరణ రచనావిధానమా యన, కొండొకతావున పాదపచ్చాయలయం దణగి 
మణగిన చీకటుల గలసి తిలతండులన్యాయమున చిత్రవర్ణముల దీపించు వెన్నె 
లవెలుగు చందమునను, ఇతరత్ర ఎడమ నెడమ అగపడీ అగపడని నీలాకాశమున 
ఇంపుసాంపులు మెజయ విశదమై భాసిల్లు శరన్మేఘ రేఖవలెను మణీయు కృష్ణ 
సర్పపరిభూ షితము భస్మ లేపపరిశోభితము నగు ఈశ్వరుని దేహమును పోలియు, 
దశదిశల సోయగములు చిలుకుచు ముద్దులు మూటగట్టుచున్నది. ఒయ్యారములు 
. పచరించుచున్నది. సౌరులు నింపుచున్నది' అనును | పీయసతి సీతతో రాముడు. ఆ 
పుణ్యస్థలమున యమునతో నెయ్యము సలిపెడి గంగాతరంగిణి భవ్యవర్ణన మిది. 
మహాకవి హృదయజలధిని కదలి మెదలి మీదికెగసిన' మధురమనోజ్ఞభావతరంగము 
లివి. అమృతగుళికలు. _ శర్కరాకణికలు. _మీగడతరకలు. ఆణిముత్తెములు. 
అన్నర్షరత్నములు. మజియు శాకుంతలమున- 


నీవారాః శుకగర్భకోటరముఖభ్రష్టా స్తరూణా మధః 
ప్రస్నిగ్హాః క్వచిదింగుదీఫలభిదః సూచ్యన్త ఏవోపలాః, 
విశ్యాపోపగమాదభిన్నగతయ:ః శబ్దం సహన్తే మృగా 
స్తోయాధారపథాశ్ళ వల్కలశి భానిష్యన్ల రేఖాంకితాః. 


కణ్యాశమవర్దన మిది. ఒకచో శుకసంచితములగు నీవారధాన్యములు తరుకోట 
రముల జారి యధోభాగముల చెదరిపడుచునావి. మజీియొకచోట శిరోమార్హనార్థము 
చితుకగొట్టబడిన ఇంగుదీ (కుంకుడు) ఫలరస మంటి నునుపారిన శిలాఖండములు. 
తమ కెట్టి చేటును వాటిల్లబోదను (ప్రగాఢవిశ్వాసమున ఎట్టి ధ్వనికైనను బెదరి చెదరక 
చనువున సంచరించు ఆశ్రమమృగములు (హరిణములుు.  మటీయొకదెసను 
స్నానార్ధము నీటిపట్టులకు రాకపోకలు సాగించు ఆశమవాసుల వల్కలాంచలముల 
జాలువాణు నీటి బొట్టుల చార లింకని బాట లొకవంకను ఇది మున్యాశ్రమ 
మనుటను చెప్పకయే చెప్పుచున్నది. ఎంత సుందరస్వాభావిక వర్ణన మిది? కీరముల 
కిలకిలారావములు, చెట్ల _ తొజ్జల జాలు నీవారధాన్యములు, కుంకుడురసమున 
నును పెక్కిన రాతిబండలు, చనువున మెలగు హరిణముల కుప్పిగంతులు, కట్టుబ 
ట్రల జాణు నీటిబొట్టుల చారలు ఇది ఆశమమని చాటి చెప్పుచున్నవి. ఆశ్రమము 


కవి కావ్య పరిచయము 25 


మన కన్నుల యెదుట మెదలుచున్నది. మణీయొక దృశ్యము- రఘువంశమున- 
(శుతిసుఖభ్రమరస్వనగీతయః కుసుమకోమలదన్తరుచో బభూవుః, 
ఉపవనాన్తలతాః పవనాహతై:ః కీసలయై:ః స లయైరివ పాణీభిః. 
న ల న IX - 35 
ఉపవనము, వనాంతలతలు, అందంతటను విరిసిన కుసుమకదంబములు, ఆ 
సుమపుంజముల మధుబిందువులకు మూగు షట్సదములు, ఆ భ్రమరముల 
కలరవములు, గాలితాకున లయబద్ధముగ కదలియాడు కిసలయములు ఇది ఆ 
దృశ్యము. దానిని కవిసార్వభౌముడు లలితమంజులమనోజ్జనృత్యముతో సరిపో 
ల్చినాడు. ఆ సుకుమార సుందర వనలతలు నర్తకులట. క్షర్ణపేయములైన 
షట్సదకలరవములు హృదయాహాదకరములగు మధురాలాపనలు కమ్మని పాటలు 
నట. చక్కగా వికసించిన విశదకుసుమములు దంతరుచు (హాసము)లట! పవ 
నచలితములగు అరుణకిసలయములు లయబదములు భావగర్భితములు నగు 
హస్తముద్రలట. ఎంత సజీవకమనీయచిత్రణ మిది! ఎంత మనోహరదృశ్యము! 
మహాకవి ప్రకృతివర్ధన లన్నియు అత్యన్తమనోజ్ఞములే. నిత్యనూతనవైతన్యవిల సితములే. 
అనితరసాధ్యములగు లలితసుకుమారమనోజ్జచిత్రీకరణలే. 


కాళిదాసుని సంగీతనాట్యకళాపరిజ్ఞానము 

కాళిదాసునకు పర్యాప్తమగు గాననాట్యకళాపరిజ్ఞాన మున్నది. ఆయన 
తన కృతులయం దట నట ప్రస్తావించిన వీణామృదంగాదివాద్యపరికరము 
లా విషయమును స్పష్టీకరించుచున్నవి. లలితమంజులమనోహరమగు  మయూ 
రన్ఫత్యకేకారవములు ఆయన కత్యంతమోదదాయకములు. కాళిదాసు తన 
రూపకములందు నాట్యకళావిశేషముల నందందు ప్రస్ఫుటముగ పొందుపజచి 
యున్నాడు. ఆయన తన మాళవికాగ్నిమితనాటకమున- “నాట్యం భిన్నరుచేర్ణనస్య 
బహుధా ఫ్యేకం సమారాధనమ్‌' అని వచించి నాట్యశాస్త్రమందలి తన యభిరుచిని 
వెల్లడించెను. మణీయు తన విక్రమోర్వశీయనాటకమున- “మునినా భరతేన యః 
ప్రయోగో భవతీష్వష్టరసాశ్రయో నిబద్దః అని పలికి భరతముని నాట్యశాస్త్రమందు 
తనకున్న _ఆదరాభిమానముల వ్యక్తపణచెను. దేవలోకసంబంధమగు నృత్యసంగీత 
ముల _ నేర్పరియగు ఊర్వశి, మర్త్యలోకసంబంధమగు సంగీతనృత్యముల (ప్రవీణ 
వమూలవిక, ఉభయుల నాట్యకళా వ్రపుణ్యములను (పతిభానంతముగ ఇత్రించుటయం 
దతని _ నాట్యకళావిదగత విశదమగుచున్నది. రెండువేలయేండ్లకు బూర్వము 
మహాకవి - నర్తకి పూర్ణాలంకృతయై నాట్యవేదికకు రారాదు అని పలికిన 
పలుకులు నేటికిని అనువర్తనీయములై యున్నవి. సర్వాంగసౌష్టవాభివ్యక్తయే 
విరళనేపథ్యయోః ప్రవేశో5స్తు) అని మాళవికాగ్నిమిత్రము. నేటికి నిది ప్రాచ్యపా 
శ్చాత్యనాట్యకళాకోవిదులకు సమ్మతమై యొప్పుచున్నది. కాళిదాసు కృతులయందు 


కష్ట మేఫఘుసం దేశము 


సంగీతనాట్యకళాత్మకమగు కమనీయదృశ్యము లెన్నియేని గలవు. మజీయు తన 
రచనావిధానమం దాయన సూక్షాతిసూక్ష్మ మైన నాట్యకళాసాందర్యమును గూడ 
ప్రతిభాపూర్వకముగ అత్యంతమనోజ్ఞముగ చిత్రించి ట్ర రది తన మ. 
విలక్షణాత్వమును నిలుపుకొన్నాడు. తన వికమోర్యశీయమున ఇ నృత్యతి కల్పతరుః 
- 'ఆలోకయతి పయోదాన్‌ (పబలపురోవాతనర్తితశిఖండఃీ ఇత్యాదు లందుకు 
(ప్రమాణములు. 
కాళిదాసుని ధార్మికత 
కాళిదాసు వర్ణాశమధర్మానుయాయి. బ్రాహ్మణుడు. శివభక్తుడు. ఆయన తన 
రచనలన్నింటను శంకరు నారాధించినాడు. విక్రమోర్వశీయమున మంగళాచరణ 
సందర్భమున మహేశ్వరుని ఇట్లు స్తుతించినాడు.- 
వేదాన్తేషు యమాహు రేకపురుషం వ్యాప్య స్టీతం రోదసీ 
యస్మిన్నీశ్వర ఇత్యనన్యవిషయః శబ్దో యథార్థాక్షర 
అన్తర్యశ్చ ముముక్షుభి ర్షియమితప్రాణాదిభి ర్మ గ్య 
స స్థాణుః స్టీరభక్తియోగసులభో నిశ్శేయసాయాస్తు వః I-1 
మాళవికాగ్నిమిత్రమున-- 
ఏకైశ్వర్యే స్టితోఒపి ప్రణతబహుఫలే యః స్వయం కృత్తివానాః 
కాన్హాపమ్మిశ్రదేహేో౬ప్యవిషయమనసాం యః పురస్తాద్యతీనామ్‌, 
అలి 9 ల 
అష్టాభిర్యప్య కృత్స్నం జగదపి తనుభి ర్భిభ్రతో నాభిమానః 
పన్మార్గాలోకనాయ వ్యపనయతు స వస్తామసీం వృత్తి మీశః, 
అభిజానశాకుంతలమున ఈశ్వరపార్దన- 
a యథ 
అగి అ సం కీ ఛో ఆ ఇ పేల 
యా ప్రష్టుః సృష్టిరాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ 
యే ద్వే కాలం విధత్తః శ్రుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్‌, 
యా మాహుః సర్వబీజప్రకృతి రితి యయా ప్రాణీనః ప్రాణవన్తః 
పత్యక్షాభిః ప్రపన్నస్తనుభి రవతు వసాభి రషాఖి రీశః, 
రఘువంశమందున మహాకవి కాళిదాసు - జగతః పితరౌ వందే పార్వతీ 
పరమేశ్వరా” అని మహాదేవుని కీర్తించినాడు. ఇక కుమారసంభవకావ్యమన్న నో 
గౌరీశంకరుల కళ్యాణగాథయే కదా! మిగిలినది మేఘదూతకావ్యము. అందు 
ఉజ్జయిని నధివసించియున్న మహాకాళ (ఈశ్వర) మందిరభవ్యవర్ధన మనకు 
ప్రత్యక్షమగును. శివభక్తుడైనను అత డన్యమతద్వెషి కాడు. వాస్తవమున కాయన 
హైందవమతసారమైన బ్రహ్మ విష్ణుమ హేశ్వరుల యభేదమునే ప్రవచించి అద్దె 
తమునే ప్రతిపాదించినాడు. హ్హాందవమతము ప్రధానముగా పాంచదెవికనుగ 
గణపతి - దుర్గా - మాధవ - శివ - సూర్య- ఉపాసనావిధానమును 


కవి కావ్య పరిచయము 27 


సూచించుచున్నది. ఇందెవరి నుపాసించినను అన్యుల మజవరాదు. 
కాళిదాసుని రచనలు 


కాళిదాసు పేర బహుశ 41 (గ్రంథములు పేర్కొనబడినను 7 మాత్రమే 
ఆయన రచనలుగా గుర్తించబడినవి. అందు రఘువంశకుమారసంభవ మేఘసందేశ 
బుతుసంహారములు కావ్యములు. మాళవికాగ్నిమిత్ర విక్రమోర్వశీయ అభిజ్ఞాన 
శాకుంతలములు రూపకములు. రఘువంశమున దిలీపుడాదిగా రఘువంశరాజుల 
ధార్మికత, కీర్తి బొదార్యాదిసద్దుణసంపత్తి హృదయంగమముగా _ వర్రింపబడినది. 
భావస్ఫూర్తి, కవితాశక్తీ ఇమిడియున్న 19 సర్గల మహాకావ్య మది. జగన్మాతా పితరు 
లగు పార్వతీపర మేశ్వరుల ప్రణయగాథ కుమారసంభవము 17 సర్గలు. అయినను 
వ్యాఖ్యాతృసార్వభౌముడు మల్లినాథు డష్టసర్గలకు మాత్రమే వ్యాఖ్య రచించుటం 
జేసి అంతదనుక మాత్రమే కాళిదాసరచన యను ప్రతీతి యొకటి గలదు. ఆ 
మహాకావ్యమున గిరిజాకళ్యాణము, కుమారజననము, తారకాసురవధ ముఖ్యఘ 
ట్రములు. కాళిదాసు తన భావసంపత్కాల్పనిక శక్తి కళాసౌరభములను రాశిచేసి 
జగత్పితరుల దివ్యరూసమునకు భవ్యచేష్టలకు అపురూపమగు మెటుగులు దిద్దినాడు. 
కాళిదాసుని ప్రతిభకు భావస్సూర్తికీ, కావ్యకళా నైపుణ్యమునకు వర్ణనా వైశద్యమునకు 
హద్దు కుమారసంభవము. 


మేఘసందేశము ఖండకావ్యమైనను పండితులు మహాకావ్యముగనే పరిగణిం 
తురు. పూర్వమేఘము _ ఉత్తరమేఘము నని సర్గద్వయకావ్య మది. హద్దు 
మీరిన ప్రతిభతో మహాకవి దానికి మెరుగులు దిద్దినాడు. బుతుసంహారము 
6 సర్గల కావ్యము. బుతువర్ణన, ప్రాకృతికదీ ప్తి, మానవహృదయము అందు 
మనోజ్ఞముగ ఉల్లేఖింపబడినవి. ఇక  రూపకములు. _ మాళవికాగ్నిమిత్రమున 
శతకము లైదు. రాజు అగ్నిమిత్రుడు, అభినేత్రి మాళవిక. ఆ ఇరువురి గొఢ 
అందభివర్ణితము. మాళవిక అపూర్వ మనోజ్ఞనాట్యకలళానిపుణతా ప్రదర్శన కది పతాక. 
వి క్రమోర్యకీ యమునందును అంకము లైదు మాత్రమే. దీనిని త్రోటకమనియు 
అందురు. ఊర్వశీపురూరవుల ప్రణయగాథ ఇందు రమ్యముగా  చిత్రీకరించ 
బడినది. ఇక మిగిలినది అభిజ్ఞానశాకుంతలము.,. ఏడంకముల నాటక మది. 
సర్వలక్షణసంపన్నమై సంస్క ఎతసాహిత్యముననే కాక విశ్వసాహిత్యమున గూడ 
సర్వశేష్ణరూపకముగా వినుతి కిక్కినది. సర్వరూపకములందును తలమానికమై 
వెలసినది. అపురూపము, అతిలోకమునగు ఈ రూపకరచనావిధానమునకు ఇందలి 
పాత్రల బౌచిత్య చిత్రీకరణకు దివ్యసందేశసౌరభమునకు (ప్రాచ్యపాశ్చాత్యపండితులు 
ముగ్దులై వేనోళ్ళ ఉగ్గడించిశ్లాఘించి ప్రశంసలు గురియించిరి. కాళిదాసుని పరిణతి 
చెందిన పాండిత్యమునకు అవధులులేని ప్రతిభకు అమేయమగు సృజనాత్మకశక్తికి 
పండబాణీన (పసన్నకళావైభవమునకు పరాకాష్ట _అభిజ్ఞానశాకుంతలము. ఇందలి 


28 మేఘేసందేశము 


పాత్రలు తావి యచ్బిన పుత్తడి బొమ్మలు. చైతన్యవిల సితస్వర్గప్రతిమలు. అతిలోక 
సుందరముగా తీర్చిదిద్దిన కళాఖండములు, అలౌకికవర్హచ్శిత్రములు. అవృతశలాకలు. 
భారతసా హిత్యమునకు, భారతసంస్కృతికి విజయపతాకము కాళిదాసుని శాకుంత 
లము. అంతేకాదు, కావ్యకళాభారతికి ప్రసన్నతరళకాంతుల దీపించు ఆణిముత్తెపు 
సరము. అన్రమణిమయభూసషణము. కవితా వైభవమునకు కావ్యకభాసౌస్తవమునకు 
రసపుష్టికి ఇప్పటికిని మజెప్పటికిని దాని కదియే సాటి. కాళిదాసున కది 
శాశ్వతవిజయపతాకము. శకుంతలాదుష్యంతుల ప్రణయగాథ అతిలోకసుందరముగ 
బౌచిత్యశోభితముగ ఆదర్శప్రాయముగ అం దభివర్షితము,. 


మేఘసందేశము 

సుమధురసుమనోహరసుందరఖండకావ్య మది. దానిని మేఘదూత మనియు 
నందురు. లయబద్దములు రాగయుక్తములు గానయోగ్యములు నగు మందాక్రాంతా 
వృత్తములతో గూడిన గేయకావ్య మది. మణీయు మానవహృదయస్వాభావికములగు 
(పేమశోకభక్త్యాది కోమలకమనీయభావములు చక్కగా _ ప్రతిబింబించు దర్శణము 
వంటిది. “తదావపావనగంగాజలములను అప్రతిహతముగా (ప్రవ హింపజేయు 
గంగాభవాని యది. సామాన్యకవితకు భిన్నముగా విలక్షణముగా విశ్చంఖలముగా 
ప్రవహించు అలకనంద యది. గేయకావ్యమందు వృక్షలతాదులకు అన్యసాధు 
జీవులకు ప్రాధాన్యము హెచ్చు.  గేయకావ్యరచయితలు సాదృశ్యసందర్భమున 
చకోరచక్రవాకములను లతాపంకజాదులను బహుళముగా గ్రహించిరి. కావ్యము 
అష్టాదశవర్ణనాత్మ కము. అందు కొన్ని లోపించుటచే దీనిని ఖండకావ్య మనియు, 
గీతికావ్యమనియు పండితులు పేర్కొనిరి. పూర్తిగా పద్యాత్మక మిది. భారతీయఖం 
డకావ్యములు పాశ్చాత్యరచయితల  నెంతగానో ఆకర్షించినవి. గేయకావ్యములందు 
మేఘదూతము సర్వ[శ్రేష్ణము. ఇందు పూర్వమేఘము ఉత్తరమేఘము నని 
రెండు భాగములు. _ కావ్యాంతర్గతశ్లోకములు ప్రధానముగా 110 లేక 111 
మోత్రమే అనియు అందు పూర్వమేఘమున 63ను, ఉత్తరమేఘమున 48 అనియు 
సుశీలకుమారదేవుని మతము. వావిళ్ళవారి |పతియందు పూర్వ మేఘమున 67 
శోకములు, ఉత్తరమేఘమున 57 శ్లోకములు మొత్తము 124 గా చూపబడినవి. 
ఇతరత్ర పూ.మే. న 67, ఉ.మే.న 62 వెరసి 129 శ్లోకము లగపడుచున్నవి. 
చివరి శ్లోకము లైదును ప్రక్రీప్రము లందురు. అయినను రసవత్తరము లగుట 
వాటికిని వ్యాఖ్యలు రచింపబడినవి. 

పూర్వమేఘమున కథ - ఒకానొక యక్షుడు కర్తవ్యదూరుడగుట ప్రభువు 
కుబేరుని యాగ్రహము(శాపమునకు గుణీయై అలకానగరమును బాసి ఏడాదిపాటు 
ప్రవాసితు డాయెను. అంత నా యక్షుడు కాంతావియోగదుఃఖసంతప్పుడగుట 
ఉన్మత్తు డగుచు కృశించి రామగిర్యాశమ (చితకూట) పుణ్యభూముల దిరుగు 


కవి కావ్య పరిచయము 29 


చుండెను. ఆషాఢము సమీపింప అంత (పథమదివసముననే మేఘఖండ మొకటి 
అతని కంటబడెను. మం త జ్ఞప్తికి వచ్చినది. వర్షాగమము మదనోద్దీపకమగుట 
అబల యగు తన (ప్రేయసి నం కం! మెట్లు "భరించగలదను శంక వొడమి, 
విరహసంతప్త్ప యగు యక్షిణి జీవితమునెడ సంశయము గలిగి, ధైర్య మంతరింప, 
ఏదో విధముగా గేయస్‌ ప్రాణసంరక్షణ అతని ధ్యేయమైనది. కామార్తుడగుట 
చేతనాచేతనవివేకము దక్కి ప్రత్యక్షమైన ఆ మేఘుని పుష్కలావర్తక వంశసంభూ 
తుడగు కులీను డని సంభావించి, తన కాంత కతనిపరమున సందేశ మంపి ఆమె 
ప్రాణముల రక్షింప నెంచెను. మేఘు డుత్తమకులసంజాతు డగుట తన ప్రార్థన 
తిరస్క త మైనను యాచనాలాఘవ ముండదనియు, అందుచే నది దుఃఖ హేతువు 
కాజాలదనియు భావించి యక్ష డతని తన సందేశము గొనిపామ్మని అర్టించినాడు, 
మలణీయు మేఘుడు పయనించవల సిన మార్గమును నిర్తేశించి తిలకీంచవల సీన 
దృశ్యములను వివరింపగోరెను. జలదా! గాలిపా అంతయు అనుకూలము. 
మందపవనము నీకెంతయు తోడై నిన్ను ముందుకు గొనిపోగలదు. చాతకము 
మధురనుధురముగా మృదువుగా కూయుచున్నది. ఇవన్నియు శుభసూచకములు, 
మజియు నో జలదా! బాలమృణాలశకలపాథేయము గైకొని హంసలు మానస 
(సరోవరము) పర్యంతము ని న్ననుగమించగలవు. మార్గమున అలసి సొలసిన, 
శ్రైలాగ్రముల విశమింపుము. గమనాయాసమున శక్తి యుడిగిన మార్గమున ఆ 
యా నదుల మధురజలముల నాస్వాదించుము. అందందు పొటమరించిన కార్చిచ్చు 
చల్లార్చి, ముదము గూర్చు నిన్నా యామకూట మెట్టు మలువగలదు? శిరమున 
ధరించి సన్మానించగలదు. ప్రతిపర్వతమందు వనమయూరముల శకేకారవములు 
నీకు స్వాగతము పలుకగలవు. తత్కారణముగ అలసత్వ మూని కార్యసాధనకు 
జాగొనరింపకుము. ఇంచుక ముందుకు సాగి జగత్స్రసిద్దమగు విదిశానగరము 
జేరి అట (ప్రవహించు వేదవతీమధురజలముల నాస్యాదింపుము. ఉత్తరమునకు 
పయనించు నీకు మార్గ మించుక వక్రమైనను ఉజ్జయినీనగర ప్రాసాదోత్సంగానందో 
త్సవమును జాజి విడువకుము. అచట మహాకాలేశ్వరపూజాసమయమున మురజ 
(మృదంగము) వాద్యమ ట్లురిమి పుణ్యమున బొమ్ము. 

పసన క గ ఎందైనను విశాంతి గొనుము. అచ్చటి ముచ్చ 
టలు కంతయు ముదము గూర్చును. అచటినుండి నీవు పయనించు 
మార్గమున గంభీరానది నీ కెదురగును. అందరి మధురసలిలములు ద్రావి 
అలసత్వము మాని సందేశ మూని ముందుకు సాగిపొమ్ము.. దేవగిరిదెస నీవు 
పయనమై పోవునపుడు అధోభాగమున (ప్రసరించు చల్లగాలి నీ కత్యంతమోద 
మొనగూర్చును. నీవట ఉజిమిన కార్తికేయుని మయూరము నేత్రోత్సవముగ 
పురివిప్పి యాడును. అటనుండి మీది కరుగ చర్మణ్వ్యతీతరంగిణి నీ కంటబడును. 
రంతిదేవుని యశోరూపమున (బవహించు ఆ నదీజలములు నీ వారగించున 


ష్‌ మేఫుసం దేశము 


పుడు ముత్తెపుసరమందలి నీలమణి ప్రాయముగ ప్రకాశించి చూపరులకు నేత్రపర్వ 
మొనరించగలవు. అటనుండి దశపురము మీదుగా మీదికేగ, (బహ్మావర్తమందలి 
కురుక్షేత్రము ప్రత్యక్షమగును. నీ వట నిర్మలసరస్వతీజలము లానిన కృష్ణవర్థ 
మారకున్నను ఆంతరికశుది పొందగలవు. ఆ చోటు విడిచి ముందుకు పయనించ, 
ఖై - 
పాలపొంగువలే వెన్నెలవెల్లనవలె బ్రవహించు గంగ నీకు దృగ్గీచరమగును. గంగ"పై 
నీ నీడ సోకినపుడు ప్రయాగ కితరత్ర గూడ గంగాయమునల సంగమమా! యను 
భ్రాంతి గలిగి సంభ్రమాశ్చర్యములకు తావిచ్చు కాల్పనికదృశ్య మేర్పడును. అచ్చోటు 
విడిచి ముందుకు సాగి హిమాద్రి హొయలుకు ముగ్దుడవగుచు క్రొఖ్బరంధ్రమున 
వైలాస మరిగి ఆదిదంపతుల యాతిథ్య మారగింపుము. కాలినడకను గౌరి కెలాస 
మెక్కుట నీ కంటబడిన సోపానమారమె ఆమెకు సహకరించుము. నీవట 
౧ యాః - 
మానససరోవరనీరములు మనసార గ్రోలి ముందు కడుగిడ అలక యానందముగ 
నీకు స్వాగతము పలుకును. నీ కన్నుల కది యొకకమ్మని విందగును. ఇది 
పూర్వమేఘపు గాథ, ఇక ఉత్తరమేఘమున మార్గనిక్రేశానంతరమున యక్షుడు 
మేఘునితో- మిత్రమా! అలకానగరవ్షన _నాకలవిగానిది. అత్యంతరమణీయము, 
అతిలోకసుందరము, సకలవైభవోపేతము నగు ఆ నగరమును అల్పజ్ఞుడ నగు 
నేనెట్లు వర్ణించగలను? 


అచటి రమ్యహర్మ్యములు భవత్సదృశముగ మహోన్నతములు. మిరుమిట్లుగొ 
లుపు నీ (పేయసి మెజుపు సదా నిన్నంటి యుండునట్లు సుందరాంగన లెందరో ఆ 
భవనముల నిండయున్నారు. నిన్నంటి చిత్రవర్ణముల ఇంద్రధనువు కులుకుచుండ 
ఆ యున్నతప్రానాదముల వర్థచిత్రము లేన్షియో ముచ్చట గ”లుపుచున్నవి. నీవు 
మృదులగంభీరగర్హనలు సలుపుచుండ అట గానముకరందమాధుర్యములు మృదం 
గమధురగంభీరనిస్వనములు (శవణ పేయము లగుచున్నవి. _వినిర్మలనీలనీరములు 
నీలోన మెదలుచుండ, అచట ఇంద్రనీలములు వెలుగులు వెలార్చుచున్న వి. నీవు 
మిన్నంటి ఉన్నతుడవు కాగ ఆ రమ్యహర్మ్యములు గగనతల మంటి ముద్దులు 
గులుకుచున్నవి. అంతేకాదు. బుతుషట్కపు సొబగు లచ్చట సదా ముచ్చట 
గొల్పుచుండ దుఃఖ మనునది యేమియో యెటుగ రచ్చట. కాదనక కల్పవృక్షము, 
కోరికలు దీర్చ సదా వేచియున్న దచట. నిత్య కళ్యాణము పచ్చతోరణము నగు 
ఆ పట్టణమున యక్షరక్షకుడగు కుబేరుని (పాసాదమున కుత్తరముగ ఇంద్రధనువు 
బోలి. సుందరమగు (పాకారాంతరమున నయనానందకరమగు మద్భవనమును 
దూరము నుండియే చూడగలవు. మరద్గేహ్మ పాంగణమున మత్క్మాంతచే (పేమచే 


a 


పెంచబడిన కల్పక వృక్ష మొకటున్నది. అచటనే నీలమణీఖచిత సోపానమారమున 


hh 


సాంపెసగు బావి గలదు. దాని యొడ్డున క్రీడార్థము కృతకపర్వత మున్నది. 
మద్భవనోపవనమందలి వకుళఅశో కవ్చక్షములు నీ కన్నులకు విందొనర్భగలవు. 


కవి కావ్య పరిచయము 31 


ద్వారమున రమ్యమగు శంఖపద్మము లమరి యున్నవి. ఉపర్యుక్తభవనమున చక్కని 
దెహసౌష్టవము గలిగి యౌవనమధ్యస్థయు, అమరిన పలువరుసచే ముచ్చటు 
గొలుపుచు బింబఫలసదృశాధరోష్టమున సొబగులు నింపునదియు కలదు. లేదను 
నడుమున నొయ్యారముగ అల్హ్లాడుచు చకితహరిణీపేక్షణములు సారించునదియు, 
సౌరుల నింపు లోతు పొక్కిలి గలిగి గబ్బిగుబ్బల బరువున ఇంచుక యొదిగి 
ముద్దులు గూర్చునదియు, (శోణీభారమున అలసగమనయు, అంగనల విషయమున 
విధాత ఒరవడిగా తీర్చిదిద్దిన ప్రథమనిర్మాణమా యనునట్లు ముద్దులొలుకు 
నొయ్యారపు బొమ్మయే మత్కాంత యని గుర్తింపుము. ఆమెయే మత్రియతమ. 
బహి॥ప్రాణము, మద్వియోగసంతప్త యామె. దిన మొక యుగముగా గడుపుచుం 
డును. చెలు లామెను చుట్టు ముట్టి యోదార్స దిన మెట్లో గడచిపోవును. 
నిశాసమయమున నీ వట జేరి లక లేక నిద్ర ఆమెను ఆవహించిన వేగిరపడక 
యామమాత్రము సద్దుమణగి వేచి యుండుము. తదుపరి తుషారకణముల 
సవ్వడిని మెల్లగా మేలుకొలిపి మందస్వరమున మత్సందేశము వినిపింపుము. 
ఆప్తబాంధవా ! సందేశ మేది యన - ఓ కళ్యాణీ! విధి వక్రింప ఎడబాసిన 
నీ కాంతుడు రామగిర్యాశమముల కుశలుడు. నీ నేమ మరయ నారాటపడుచు 
భవద్విప్రయోగభరమున అత్యంతపరితప్పుడు. ఆయినను శాపాంతమున లభ్యమగు 
భోగముల నూహించి ఊరట చెందుచున్నాడు. నీవును బేలవై అలసట నొందక 
ఇంచుక ధైర్యమూనుము. కష్టసుఖములు కలకాలము కాపురముండవు గదా? 
చక్రనేమి క్రియ దివారాత్రము లవి తిరుగుచుండును. కష్టకాల మచిరకాలమున 
అంతరించును. మాసచతుష్టయ శేష మెట్లో గడుపబూనుము. అంత కాంతుడు 
చెంత నుండును. అంతయు ఆనందమే యగునని నామాటగా వాక్రుచ్చుము. 


మజల యక్ష డిట్లనియె- జలదా! దూతకృత్యము నీ కప్పజెప్పుట ఉచిత మేమి 
యగును? ధూర్తత్వ మనియు ఎజుగుదును. అన్యమార్గములేక నిన్నాశయించితిని. 
నా దయనీయస్థితి చూచింపైనను దూతకార్య మొనరింతువని ఆశించితిని. 
మీదట నీవెందెన విహరింతువు గాక. విరహవేదనాపీడితుడ నగు నావలె నీ 
వెన్నడును (ప్రేయసి (మెజుపు) నెడబాయకుందువుగాక. ఇది ఆ యక్షుని య పేక్ష. 
ఆకాంక్ష. దయనీయమగు ఆ సందేశము వినిన మీదట నిరాలస్యముగ మేఘుడా 
జ్య్ధుక్రపురి కరిగి (గేమపూరితము, కరుణామయము నగు యక్ష్టుని సందేశమును 
యక్రపత్ని కందజేసెను. అంత నా యక్షిణి (ప్రియుని కుశలవార్త వీనులకు 
విందొసగ సంతోషమున ఊరటజెందెను. అంత అలకాపతి కుబేరుడును ఈ 
యపూర్వవిలక్షణసందేశవార్త విని కారుణ్యభావమున శాపము నంత మొందించెను. 
అప్పుడా యువదంపతులు సంతోషభరితాంతరంగు లగుచు ఇనుమడించిన భోగము 
లనుభవించిరి. మేఘదూత ఉత్తరకథన మిది. - ఇక మేఘదూతకావ్యరచనకు 


32 మేఘసందేశము 


మూల మేది యనునది విచారణీయము. వాల్మీకిరామాయణమున సీతావియో 
గసంతప్పుడగు రాముడు జనకాత్మజ కంపిన హనుమత్సందేశము (గేరకమని 
వ్యాభ్యాతృసార్వభౌముడు మళ్లినాథుని నిశ్చితాభిపాయము. అందుల కుపపత్తి- 
1. యక్ష శ్నకే జనకతనయాస్నానపుణ్యోద కేషు 
(sey జ 
స్నిగచ్చాయాతరుషు వసతిం రామగిర్యాశమేషు - మేసం- 11 
2. ఇత్యాఖ్యాతే పవనతనయం మైథిలీ వోన్ముఖీ సా- 2-42 
ఇటు జనకతనయారామపవనతనయుల (పస్తావనచే రామాయణకథాచిత్రము 
ర్న, 


పాఠకులకు (ప్రత్యక్షమగుచున్నది.  మజీయు విరహిణియగు యక్షిణి వర్రనయు 
వియోగదుఃభితయగు జానకిని గుర్తుకు దెచ్చుచున్నది. ఉభయుల స్టితివర్ణన 


సమానముగనే యున్నది. 
హిమహతనలినీవ నష్టశోభా వ్యసనపరంపరయా నిపీడ్యమానా, 
సహచరరహితేవ చక్రవాకీ జనకసుతా కృపణాం దశాం (ప్రపన్నా. 
వార్నీ. రా. సుం. కాం. 30 
తాం జానీథాః పరిమితకథాం జీవితం మే ద్వితీయం 
దూరీభూతే మయి సహచరే చక్రవాకీ మివైకామ్‌, 
గాఢోత్కణ్డాం గురుషు దివ సేప్వేషు గచ్చత్సు బాలాం 
జాతాం మన్యే నీగిరమథితాం పద్మినీ వాన్యరూపామ్‌. మే.సం.1-22 


ఇవ్విధమున యక్తిణీ జనకనందనలకు సన్ని హితసామ్య మగపడుచున్నందున 
హనుమత్సందేశము ముందిడుకొని కాళిదా సీ రచన సాగించె ననునది స్పష్టము. 
రామాయణమున వర్ణించిన, హనుమంతునితో గజగిరిగిఖరసాదృశ్యము, కామ 
రూపత్వము (ఇచ్చానురూపచేషధారణము) ప్రస్తు తకావ్యమందున అభివర్థిత మైనది. 
సుచేలపర్వతాగ్రమందలి లంకయందు వాయునందనుడు సాయంసమయమున బవే 
గించినట్లు మేఘుడును కైలాసశిఖరమందలి అలకానగరమున సంధ్యాసమయముననే 
అడుగిడుటయు, విశ్వాసార్థము రాముడు (పియసతికి హనుమంతునిద్వారా అంగు 
భీయక మందబజే సినట్లు యక్షుడును తన (గైేయసికి మేఘునిద్వారా తన 
వైవా హికజీవితరహస్యమును అభిజ్ఞానముగ పంపించుటయు రామాయణ మేఘ 
దూత కావ్యములందలి భిన్నఘట్టముల నాదృశ్యమునకు ప్రబలతార్కాణములు. 
మటీయు బృహత్కథయం దభివ్ణితములైన యక్షుల శాపవృత్తాంతములు, భారత 
భాగవతజాతకకథలయం దుదాహృతములగు దూతప్రసంగములు చదివి ఉత్తే జితుడై 
మహాకవి ఏతత్కావ్యరచనకు (పేరితుడై యుండనోపు ననియు ఊ హింపబడుచున్నది. 
యక్షుడు యక్షపతి కుబెరునిచే శపింపబడెనను దానికి మూలము పద్మపురాణము. 
దాని ననుసరించియే కాళిదాసు ఉత్కృష్టభావపరంపరలు పొందుపజచి ఈ 


కవి కావ్య పరిచయము 33 


మధురరసవత్తరకమనీయకావ్యమును లోకమున కందించెను. పద్మపురాణమున 
(యోగినీ) నామక ఆషాఢకృష్ణ ఏకాదశీ మాహాత్మ్యప్రసంగసందర్భము- 

అలకాధిపతిర్నామ్నా కుబేరః శివపూజకః, 

తస్యా సీత్సుష్పబటుకో హేమమాలీతి నామతః, 

తస్య పత్నీ సురూపాసీ ద్విశాలాక్షీతి నామతః, 

స తస్యాం స్నేహసంయుక్తః కామపాశవశం గతః. 

మానసాత్సుష్పనిచయ మానీయ స్వగృహే స్టితఖ 

పత్నీ పేమసమాయుక్తో న కుబేరాలయం గతః 

కుబేరో దేవసదనే కరోతి శివపూజనమ్‌, 

మధ్యాహ్నసమయే రాజన్‌ పుష్పాణి ప్రసమీక్షతే. 

హేమమాలీ స్వభవనే రమతే కాన్తయా సహ, 

యక్షరాట్రత్యువాచాథ కాలాతిక్రమకో పితః. 

కస్మాన్నాయాతి భో యక్షా! హేమమాలీ దురాత్మవాన్‌, 

నిశ్చయః శ్రీయతా మస్య ప్రత్యువాచ పునః పునః 
యక్షా ఊచుః-- 

వనితాకాముకో గేహే రమతే ప్వేచ్చయా నృప! 

తేషాం వాక్యం సమాక్షర్ణ S$ కుబేరః కోపపూరితః. 

ఆహ్యయామాస తం తూర్ణం బటుకం హేమమాలినమ్‌. 

జ్ఞాత్వా కాలాత్యయం సోఒపి భయవ్యాకులలోచనః, 

ఆజగామ నమస్కృత్య కుబేర స్యాగ్రతః స్థితః, 

తం దృష్టా ధనదః క్రుద్దః కోపసంరక్షలోచనః, 

ప్రత్యువాచ రుషావిష్టః కోపా ద్విస్ఫురితాధరః. 
ధనద ఉవాచా 

రే పాప దుష్ట దుర్చృత్త కృతవా న్లేవహేలనమ్‌, 

అతో భవ శ్విత్రయుక్షో వియుక్తః కాన్తయా సహ. 

అస్మాత్‌ స్టా సానా దపధ్వస్తో గచ్చ స్టా సాన 'మథాధమమ్‌, 

ఇత్యుక్తే 'వచనే తేన తస్మాత్‌ స్టానా తృపాత సః 

అధికార ప్రమత్తుడు కర్తవ్యదూరుడు నగు యక్టుని శాపవృత్తాంత మిది. 
ఇట్టాత్మీయులయొద్ద కెవరినైనను దూతగా బంపుట వేదకాలమునుండియు 

ప్రచలితమైనదే. శ్ర్రీమద్భాగవతమందు (శిశుపాలునితో తన వివాహనిశ్చయవార్త) 
విని రుక్మిణి తాను మనసార (ప్రేమించిన కృష్ణునొద్దకు (బాహ్మణుని సందేశహ 
రునిగా బంపుట సుప్ర సిద్దమే గదా! అట్టు నలదమయంతులవిషయమున హంస 





34 మేఫుసందేశము 


దూతకృత్య మొనర్చుట మన 'మెజుగనిది కాదు గదా! 


అస్తు, మేఘదూతరచన కేది కారణమైనను, (పేరకమైనను మహాకవి కాళిదాసు 
రచించిన మేఘదూతకావ్యము సర్వప్రథమము, సర్వ శేష్టము, సర్వకవిజనసమ్మ 
తము అనునది నిర్వివాదాంశము. కాళిదాసునకు బూర్వము వైనీయకవి నూకాంగ్‌ 
తన కావ్యమున మేఘుని దూతగా బంసెనని బహుభాషాకోవిదుడు వంగదేశీ 
యుడు నగు హరినాథపండితుడు వాక్రుచ్చెను. కాని నూకాంగ్‌ కాలము శ్రీ. 
శ ద్వితీయశతాబ్దము. కాళిదాసు క్రీపూ. ప్రథమశతాబ్రికి చెందినవా డగుట 
దూతకావ్యసృష్టికి ఆయనయే ఆద్యబ్రహ్మ. ఈ విషయమున మీనమేషములు 
లెక్కించుటకు తావులేదు. 


మేఘదూతశెరి ఛందము : అలంకారము. : రసము 


కవిహృద్గతభావములు వ్యవ హితముగ పఠనానంతరమే సుబోధకములు, హృద 
యంగమములు అయిన అట్టి కావ్యము ప్రసాదగుణభూయిష్టమై అత్యంతరమణీ 
యమై మనోరంజకమగుట సర్వజనాంగీకృతము. ద్రాక్షపండ్లరసము _ 'పైకుబికినట్లు 
ప్రసాదగుణపరిపుష్టమగు కవితయొక్క కమనీయభావస్ఫూర్తి శబ్దాంతర్గతమగుచు నే 
(ప్రస్ఫుటముగ వ్యక్తమగుచుండును. కనుకనే అట్టి కావ్యము హృదయాకర్షక 
మగుచున్నది. ఏతద్విషయమును గుర్తించియే మహాకవి కాళిదాసు ప్రసాద 
గుణభూయిష్టముగ వైదర్భీరీతి ననుసరించి కైశికీవృత్తియందు తన కావ్యములను 
తీర్చి దిద్దినాడు. “రీతి యన- “రీతిర్నామ గుణాశ్లిష్టపదసంఘటనా మతా” ఇతి. ఇది 
(త్రివిధము. వైదర్భి, గౌడి, పాంచాలి, యని. అందు వైదర్భి- 'బన్దపారుష్యర హితా 
శబ్దకారిన్యవర్ణితా, నాతిదీర్ణసమాసా చ వైదర్భీ రీతి. రిష్యతే.' దుష్టసంధులను 
విడిచి శబ్దకారిన్యమును వర్ణించి ద్తీరస్సమాసములు లేక ప్రసాదగుణభూయిష్టముగ 
నుండునది వైదర్భీరీతి యనబడును. మాధుర్యాదిపరతంత్రశబ్దసందర్భము రీతి. కైశి 
కీవృత్తి యన- అత్యర్థసుకుమవూరార్హసందర్భా కైశికీ మతా’ అత్యంతసుకుమారములగు 
ఫ్రీంగారకరుణరసముల వర్థించుసందర్భమున యోగ్యమైన దీ వృత్తి. (పసాదగుణ 
మున - ప్రసిద్ధార్ధపదత్సం యత్స ప్రసాదో నిగద్యతే క్రిష్ట్రవర్షితమై ప్ర సిద్దార్ధపదత్వము 
గల రచనను ప్రసాదగుణభూయిష్ట మందురు. పారిజాతకుసుమాలనువలె కాళి 
దాసు తన రచన కనువగు సరససరళమృదుమధురశబ్రముల నెంచుకొనెను. 
మాధుర్యము, సరళత, స్పష్టత ఇవియే కాళిదాసకవితావిశిష్టలక్షణములు. ఉదాత్తము, 
తేజోమయము, త్తీక్షము నగు కల్పనాశక్తి హేతువగుట కాళిదాసుని రచనావి 
ధానము, లి భాగీరథీధారాసదృశముగ అప్రతిహతముగ ముందుకు సాగినది. 
(పకృతిచిత్రీకరణయం దేమి, మానవస్వభావమును విశ్లేషించి చితించుటయం దేమి, 
అతని కతడే సాటి. అసాధారణ ప్రజ్ఞాశాలి యతడు. ఉజ్జయినీ - అలకానగర 


కవి కొవ్య పరిచయము 35 


వర్ధనసందర్భమున ప్రతిశ్టోకమందును అత్యంతరమణీయముగ ఆ యా దృశ్యములు 
శబ్దచిత్రణముచే ప్రత్యక్షీకరించబడినవి. అం దతడు చూపిన ప్రతిభ అత్యద్భుతము, 
అసదృశము. 

యక్షపత్నియొక్క విరహవర్ణన సహృదయులగు పాఠకుల హృదయమున 
కారుణ్యమును పూరించు ననుటకు సందియము లేదు. కావ్యముయొక్క 
ప్రతిపంక్రియందును కవియొక్క మృదుమధురభావములు కోమలశబ్రసంచయము 
పదప్రయోగవైశిష్ట్యము ఉట్టిపడుచు పూర్ణరూపమున అతని కవితారచనకు వన్నె 
పెట్టుచున్నవి. అతని కవిత ఆదర్శపాయము. భాషయును భావానుకూలముగ 
సరళము, సరసము, సుబోధకమునై నిర్దుష్షశయ్యాపాకముల దేలుచు హృదయం 
గమ మగుచున్నది. శయ్య యనా యా పదానాం పరా ౬న్యోన్యమైతీ శయ్యేతి 
కథ్యతే” - పదముల అత్యంతసన్ని హితమైత్రి శయ్య యనబడును. పాక మన 
'అర్హగమ్బీరిమా పొకః స ద్విధా హృదయంగమః, (దాక్షాపాకో నారి కేళపాకశ్చ 
ప్రస్ఫుటాంతరౌ ఇతి, గంభీరార్హప్రతిపాదకము పాక మనబడును. అది ద్వివిధము. 
(ద్రాక్షాపాకము, నారికేళపాకము. అందొకటి ప్రస్ఫుటము, రెండవది ఆంతరము. 
'దాక్షాపాక స్ప కథితో బహిరంతః స్ఫురద్రసః' బహిరంతరముల చిప్పిలు రసము 
గలది ద్రాక్షాపాక మనబడును. “స నారికేళపాక స్సాదంతర్లూఢరసోదయఃి - 
అంతరూూఢరసోదయము కలది నారికేళపాక మనబడును. కాళిదాసు రచనలన్నియు 
(దాక్షాపాకభూయిష్టములే. 


కాళిదాసు వివిధచందముల సిద్దహస్తుడే యైనను ఈ కావ్యమునం దతడు 
అత్యంతహృదయంగమమగు మందాక్రాంతవృత్తమునే వాడినాడు. ప్రకృతకావ్యనా 
యకుడు యక్షుడు విరహకాతరుడు. కష్టదుఃఖములు కారణముగ అతని (క్రియాశక్తి 


పూర్తిగా లోపించినది. కనుకనే అతడు విహంగమువలె కారుణ్యపూరితము, హృద 
యస్పర్శకము నగు ఆర్హికంఠమున మందమందముగ (ఆగి యాగి) నుడువుచు 


(ప్రేయసికి సందేశ మంపుచున్నాడు. తదనుగుణముగ మహాకవి తన కావ్యమున 
తదర్గ్లమగు మందాక్రాంత వృత్తమునే ఉపయోగించినాడు. “ప్రావృట్స్ళివాసవ్యసనే 
మన్దాక్రాన్హా విరాజతే” అట్టపట్టుల మందాక్రాంతావృత్తము శోభించును. (పస్తుతకావ్య 
మున ఏతద్విషయము ప్రాధాన్యము వహించుచున్నది. . యధథార్థమునకు మహాకవి 
తన కావ్యమంతయు ఈ వృత్తముచే నింపి దూతకావ్యముల కిదియే యుత్తమమని 
పరంపరాగతదూతకావ్యములకు ఒజివడిగా  తీర్చిదిద్దినాడు. కాళిదాసు ఏతచ్చందః 
ప్రయోగమున సిద్ధహస్తుడు. శ్రేమేంద్రుడు కాళిదాసుని మందాక్రాంతవృత్తమును 
మిక్కిలి ప్రశం సించినాడు- 

సువశా కాళిదాసస్య మన్నాక్రొన్లా ప్రవల్లతి, 

సదశ్వగమక స్యవ కామ్ఫోజతురగాంగనా. 


36 మేఘఫఘుసం దేశము 


ఈ వృత్తమున కాళిదాసుని సఫలతను జూచి తదనంతరకవులు తను 
దూతకావ్యముల నీ వృత్తమునే వాడిరి. 


సహజసౌందర్యశోభిత యగు రమణీలలామ అవయవానురూపమగు అలంకా 
రములు ధరించి విశేషశోభావహ యగునట్టు కవితారమణియు అనురూపశ 
బ్బార్జాలంకారముల గూడి అతిశయరామణీయకమున జెన్నొందుచున్నది. కాన 
యథ 
భావవైశద్యము, (ప్రసన్నత, రసపుష్టికి తోడు అలంకారములు కవితాసౌందర్యము 
నకు పోషకములే కాని ప్రతిబంధకము లెంతమాత్రము గావు. మేఘదూతము 
అనురూపాలంకారములు దొడిగి సుమనోమనోహరియై యలరారుచున్నది. 
శబ్దాలంకారము (పునరుక్తవదాభాసము)నకు ఉదాహరణ- 
ఉత్పశ్యామి త్వయి తటగతే స్పీగ్గభిన్నాజ్ఞ్యనాభే, 
సద్యః కృత్తద్విరదదశవచ్చేదగారప్య తప్య. మే.దూ. 1-14 
ద్వితీయపంక్తి యందలి రద, దశన, శబ్దములు ఏకార్ధకములు. దంతమని 
యర్థము. పర్యాయమున ప్రయోగింపబడుట పునరుక్రవదాభాసచమత్కార మగు 
చున్నది. కాని భిన్నార్థములందే ప్రయుక్తము లవి. ద్విరద మన రెండు దంతములు 
గలదని యర్థము. అనగా ఏనుగు. దశన మన దంతము (కోర) గజదంతము. 
ఛేకానుప్రాస కుదాహృతి- 
స ప్రత్యగైైః కుటజకుసుమైః కర్పితార్హాయ తస్మె 
(ప్రీతః ప్రీతిప్రముఖవచనం స్వాగతం వ్యాజహార... మే.దూ. 1-4 
ఇట ద్వితీయచరణమున (పీత (పీతిప్రముఖవచనం అనుచోట [పీతః యన 
ప్రసన్నచేతస్కుడు, పీత్మిప్రముఖవచనమ్‌ అన స్నేహ లేక (ప్రేమపూర్వక వాక్కు 
ఆను ఆర్థభేద మున్నను అవ్యవ హితమగు వ్యంజనయుగ్మద్వయపౌనరుక్ష్యముచే. ఛేకా 
నుప్రాప యగుచున్నది. ప్రకృష్ణము, రనాద్యనుగతనామ్యవర్హవిన్యాసము అనుప్రాస. 
వర్తవిన్యాస మన రచనావిశేషము. 
అర్జాలంకారసందర్భమున మహాకవి కత్యంత| పియమగు ఉపమాలంకారము. 
దీర్జీకుర్వన్‌ పటు మదకలం కూజితం సారసానాం 
ప్రత్యూ షేషు స్ఫుటితకమలా మోదమైతీకషాయః, 
యత్ర స్త్రీణాం హరతి సురతగ్గాని మజ్ఞానుకూలః 
శిపావాతః ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః, మే.దూ. 1-32 
శి పానదీతరంగముల తాకి వచ్చు చల్లగాలి తీరుతెన్ను లెట్టున్నవన నర్మవచ 
నముల (ప్రేయసి ననునయించు చాటువచనచతురు డగు (ప్రియుని ప్రవర్తన 
బోలియున్న వట! ఎంత చక్కని పూర్ణోపమ కావ్యమునకు మెటుగులు సంతరిం 
చుచున్నది! కావ్యకళాలక్ష్మికి సొగసులు నింపుచున్నది! కవితకు సోయగములు 


కవి కావ్య పరిచయము 37 


కూర్చుచున్నది! కాళిదాసు ప్రతిభ కిది యొక నిదర్శనము. ఎంత లలి 
తమనోజ్ఞసుకుమారఉపమాలంకార మిది! మజీయు విరహిణియగు యక్షపల్నిని 
వర్ణించుచు- 


ఆధిక్షొమాం విరహశయనే సన్నిషళ్షైకపార్భా ని 

. ప్రాచీమూలే తనురివ కలామాత్రశేషాం హిమాంశో:, మే.దూ. 11-28 

విరహతాపోపశమనార్థము కిసలయశయ్య పై శయనించిన విరహక్షామయగు 
యక్షపత్ని ప్రాగ్షిశాకోణమం దంతంతగా నగుపించు ఏకకళామా|త్రశేషయగు 
చంద్రరేఖవలె నున్నదట! ఎంత హృదయంగమ మీ యుపమ ! ఎంత 
లలితసుకుమారము! ఎంత మనోజ్ఞము! పతిమగ్నహృదయ విరహపీడిత 
యక్షిణి క్రీణచంద్రరేఖవలె నున్నదట! పోలిక క్షీణచంద్రరేఖతో! కాళిదాసుని 
కమ యహృదయమునకు తార్కాణమది. అది కళ్యాణహృదయము. 


పాదానిందో రమృతశిశిరాన్‌ జాలమార్గప్రవిష్టాన్‌ 

పూర్వ పీత్యా గతమభిముఖం సన్నివృత్తం తథైవ, 

ఖేదాచ్చక్టుః సలిలగురుభిః పక్ష శ్రభిశ్చాదయన్తీ 

స్పాభ్రేఒ హ్నీవ స్థలకమలినీం న ప్రబుద్దాం న పుప్తామ్‌. మే.దూ. 11-29 

ఇదియు విరహసంతప్రయగు యక్షిణి వ్యర్ధనయే. లలితసుందరమగు ఉపమ. 
- గవాక్షవివరముల శీతభానుని శిశిరామృతకిరణములు ప్రసరించుచున్నవి. ఆనం 
దప్రదములుగడా! యని యక్షిణి ఎప్పటివలెనే వెన్నెల కెదురేగినది. పాపమా 
గీతకీరణము లామె విరహతాపము నుద్దీ పీంపజే సినవి. చంద్రకిరణములు సహ 
జముగ సుఖదాయకము లెనను విరహులకు తాపహేతువులుగదా! ఆమె 
నేత్రములు అశ్రుపూరితములైనవి. కనుటెప్పలు బరువెక్కి ముకుళితమైనవి. అప్పటి 
ఆమెస్టితి మేఘావృత్తదినమున వికసించక ముకుళించకయున్న స్థలపద్మినివలె 
నున్నదట! మేఘావృత్తమగుట సూర్యకిరణస్పర్శకు దూరమై పద్మిని వికసించను 
లేదు. పగలగుట ముకుళించను లేదు. తద్విధమున యక్షకాంత ఆనందరాహిత్య 
మున ఉల్లాసము దక్కి మేఘచ్చన్నదివసమున అవికసిత అముకుళిత పద్మినివలె 
చెన్నుతజీగి యున్నదట! కవిసార్వభౌముడు కాళిదాసుని వర్ణన యిది. అతని 
కవితాహృదయ మిది. మహాకవి అమృతహృదయమున మొలకెత్తి వికసించిన 
పారిజాతకుసుము మిది. _కవిచంద్రుని హృదయ జలనిధిని ఉదయమందిన 
అన్నర్హరత్నమీ యుసమ. 
రూపకాలంకారమున కొక యుదాహరణ - 
యస్యాం యక్ర్షాః సితమణిమయాన్యేత్య హర్మ ్యస్థలాని 
జ్యోతిశ్చాయాకుసుమరచితా న్యుత్తను స్త్రీ సహాయాః, 


క్ష మేఘసందేశము 


చంద్రశిలలు పొదిగిన ప్రాసాదోపరిభాగములందు హా తగు 
యక్షులు రత్యుద్దీపకమగు మధువును సేవించుచున్నారట. ఆ రమ్య హర్మో గప 
రిభాగములం దమరియున్న చలువరాళ్ల (బతిబింబించిన తారలు కుసుమములుగా 
రూపొందిన వట. ఇట జ్యోతిశ్ళాయలు పూవులరూపు _ దాల్చినవట. ఎంత 
చక్కని రూపక మిది! 


ఇక ఉగ్ర 
శజ్కాప్పు లపై ఇవ జలముచ స్తా వదలా జాలమాగ్లె 

ష షృతని. మే.దూ. 11-£ 
ర్లూ మోద్గారానుకృతివిపుణా జర్హరా నిష్పతన్తి 


జలదా! అలకాపురిని సప్తభూమిక (ఏడంతస్తుల) |ప్రాసాదములు గలవు 
ఆం దుపరిభాగముల నినుబోలు నీరదములు వాయు(పేరితము లగుచు లోని 
కేగి మెప్పుగా రచించిన చిత్తరువుల జలకణముల నొత్తి తదపరాధభయావిష్ట 
ములా యనునట్లు ధూమనిర్గమనానుకృతినిపుణములై శిథిలత్వమున గవాక్షముల 
నిర్గమించుచున్నవి. శజ్కాస్ప్ఫష్టా ఇవా సంకోచమొందినవా యనునట్లు. ఇ 
దెట్లున్న దన- దూతీసహాయమున గూఢమార్గమున అంతఃపుర్మప్రవేశ మొంది 
అత్యాచార మొనర్చిన ధూర్తుడు అన్యు లెదురగుదు రేమో యను శంక 
వొడమి అపరాధభయమున రూపు మార్చి క్షుద్రమార్గమున నిష్కిమించున 
ట్లున్నదవి ధ్వవించుచున్నది. ఇక (పేయో2ఒలంకారమున కుదాహరణము-- 


జాతం వంశే భువనవిదితే పుష్కలావర్తకానాం 

జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః 

లేవార్ధిత్వం త్వయి విధివశాద్దూరబంధు గ్ల్గతోఒ హం 

యాచ్చా మోఘా వరమధిగుణే నాథమే లబ్దకామా. మే.దూ. 1-6 


జగత్స్రపిద్దనుగు పుష్కలావర్తకనంశమం దుద్భవ మందినాడవు. ఇచ్చాధీన 
సంచారివి. దెవరాజునకు ప్రధానకార్యకర్తవు. సర్వజనవిదిత మిది. కనుకనే 
నిన్నర్థించితిని. అభాగ్యుడను. విధివంచితుడను. (పేయసి నెడబాసితిని. నా 
యర్ధిత్వము నీ వంగీకరించకున్నను అధికుడ వగుట యాచనాలాఘవమునకు తావు 
లేదు. అల్పుని జేరి యాచించి కృతార్జు డగుట కంటు అభిజాతునివలని అకృతార్హత 
మేలందురు గదా! అని యక్షుడు మేఘుని ఆభిజాత్యకామరూపత్త ములను 


దేవరాజు (పధానకర్మ చారిత్వమును ఉల్లేఖించి (పియవచనముల బస్తుతించినాడు. 


(సేయః (పియతరాఖ్యానమ్‌' అని దండి. 

ఇందలి ప్రధానరసము షిప్రలంభశృంగారము. శాపఫలమగు (పవాసముచే 
వైన సతీపతుల ((పేయ సీ పీయుల) వియోగవ్వర్ధన ఇందు ముఖ్యవిషయము. 
మహాకవి పూర్వ మేఘమున (ప్రధానముగా  ఉద్దీపకవిషయములను (ప్రస్తావించి 


కవి కావ్య పరిచయము 39 


ఉత్తరమేఘమున అలకానగరము యక్షగృహము యక్షిణిస్టితి వర్ణనీయములుగా 
[గ్రహించి (ప్రవాసానంతర సంభోగశృ్ళంగారరసపుష్ట్యర్థము విప్రలంభశ్చంగారమును 
అత్యంతరమణీయముగను హృదయంగమముగను _ వర్ణించినాడు. 


“న వినా విప్రలంభేన సంభోగః పుసష్టిమశ్నుతే, 
కషాయితే హీ వస్రాదౌ భూయాన్రాగో వివర్రతే' - అని. 


ఇందలి ధ్వనియు హృదయోల్లాసకరము,. అంబుదధ్యని యట్లు ఈ 
కావ్యధ్వనియు గంభీరము, మర్మస్పర్శియు నై మనోహర మగుచున్నది. అసలు 
ధ్వనియే కావ్యమునకు ప్రాణ మని లక్షణజ్ఞా లందురు. యక్ష డేవిధముగ 
కర్తవ్యభష్టు డాయెనో కనకవలయ మేరీతి పతన మొందెనో సహృదయులగు 
పాఠకులకే అవగతమగును. అత్యంత సంతప్త (గీష్నాంతమందు మేఘదర్శనమున 
మానవహృదయమున, అందును, (పణయినీప్రణయుల హృదయమం దెట్టి మధు 
రభావము లంకురించెనో _సహృదయహృదయములకు మాత్రమే విదితమగును. 
కావ్యధ్వని, ఛందోరీతులు, యక్ష్టుని కరుణామయకంఠధ్వని మిళితమై యొక 
అపూర్వరమణీయకావ్యసృష్టికి (ప్రోది చేసినవి. కమనీయకవితాకళాస్పజనకు 
కారణమైనవి. 


మేఘదూతమందు ప్రకృతిచిత్రణము 
_ అపూర్వకళాఖండమగు మేఘదూతకావ్యమునకు ఆధారము ప్రకృతి. ప్రకృతివ 
ర్రనయే ఈ కావ్యమునకు జీవగజ్హ్ఞ. ఇందు రమణీయ (ప్రకృతిచిహ్నము  లెన్నియో 
కలవు. రామగిర్యాశమవర్హనతో కావ్య మారంభమగుచున్నది. అసలు హైందవ 
సంస్కృతి, సభ్యతలకు, ఆదర్శములకు నిలయములు అరణ్యమందలి ఆశమములే 
కాని నగరములు గావు. కనుకనే ఆశ్రమవర్షనతో కావ్య మారంభమగుట 
అన్నివిధముల బశంససీయము. 
అట చల్లని వృక్త్షళ్చాయలు సురభిత సుమపుంజ సుశోభిత వనలతలు మధుర 
రసభరితములగు వనవృక్షములు గలవు. నిత్య నిర్మల జల సంపన్నములగు 
కందమూలాదులకు కజవుండ దచ్చట. మణీయు హైందవసంస్క ఎతికి పతాకము, 


భారతనారీలోకమునకు తలమానికము, ఆదర్శప్రాయ, పూజనీయ, పుణ్యశీల, 
పావని, శ్రీరామపత్ని, జనకాత్మజ, జానకి స్నానపుణ్యోదకముల జెన్నాందు 
సెలయేరులు, దిగుడుబావులు అల్పసరస్సులు అం దలరారుచున్నవి. మేఘదూత 
పూర్వభాగ మిట్టి మధురప్రకృతిచితణములతో నిండి సోయగములు వెలార్భుచున్నది. 
యక్షుడు మేఘు నుద్దేశించి చిత్రించిన మార్గవర్గన హృదయంగమ మగుచు 


పఠితల హృదయము నుప్పొాంగజేయుచున్నది. అందు ప్రకృతిరామణీయకము 
వెల్లివిరియుచున్నది. అది తిలకించిన సహృదయహృదయము ఆనందరసప్తావితము 


Es 


| 
‘ 
i 





40 మేఘసందేశము 


గాక మానదు. ఆలకానగరమార్గమును నిర్రేశించుచు యక్ష డనిన మాటలు- 


ఛన్నోపాన్తః పరిణతఫలద్యోతిభిః కాననా[మైః 

త్వయ్యారూఢే కిఖరమచలః స్నిగ్ధ వేణీ సవర్ణే, 

నూనం యాస్య త్యమరమిథున(పేక్షణీయా మవస్థాం 

మధ్యే శ్యామ: స్తన ఇవ భువః శేషవిస్తారపాణ్లుః 1-18 


జలదా! ఆమ్రకూటాద్రి పార్శ్యభాగముల బచ్చని పండ్లతో నిండిన చూత 
వృక్షము లావరింప ముచ్చట గొల్పుచున్నది. నీ వా సుందరాంగనల 
వేణీసవర్హమగు గిరిశిఖర మధిరోహింప పుడమిపడతి కది చనుకట్టును బోలి 
సౌరులు నింపుచున్నది. నలుదెసల గౌరవర్ణము! అ[గ్రమున శ్యామలము! 
ముచ్చటయగు నా దృశ్యము నవదంపతులకు నేత్రోత్సవము. సురదంపతుల 
కది కన్నుల విం దొనర్చును. ఇంకను- 


వీచిక్షోభస్త నితవిహగ శ్రేణికాజ్పీగుణాయాః 

సంపర్పన్నా్యః ప్థలితసుభగం దర్శితావర్తనాభేః, 

విర్విన్హ్వ్యాయాః పథి భవ రసాభ్యన్తరః పన్నిపత్య 

ప్రీణా మాద్యం ప్రణయవచనం విభ్రమో హి (పియేషు. 1-29 

నిర్వింధ్యానదీరమణీయతకు తద్విలాసప్ర క్రియలకు కాళిదా సెంతయు మురిసి 

ముగ్దుడై తన్మయత్వ మొందెను. నది అతనికి నదిగా గాక నాయికగా 
అగుపించినది.  ఉజ్జయినీనగరమార్గమున నిర్వింధ్య ప్రవహించుచున్నది. అలల 
యలజడులకు కలవర మొనరించు హంసపంక్తి తన్నదికి కటిసూతప్రాయముగ 
సౌరులు నింపుచున్నదట. నిమ్నోన్నతమగు ఉపలమార్గమున బ్రవహించుటం జేసి 
కటిసూత్ర మించుక సడల ఆవర్తరూపమున నాభి ప్రదర్శిత మగుచున్నదట! 
ఆవును మణీ! (పియసన్నిధానమున పడతుల హావభావవిల సీతమగు విభమమే 
గదా ప్రథమ ప్రణయ వచన మని మహాకవి భావన, సమర్థన. ఇంకను- . 

వేణీభూతప్రతనుసలిలా సా త్వతీతస్య పిన్దుః 

పాణ్దుచ్చాయాతటరుహతరు భ్రంశిభి ర్లీర్ణపతైఃి 

సౌభాగ్యం తే పుభగ! విరహావస్థయా వ్యష్థాయన్తీ 

కార్మ్యం యేన త్యజతి విధినా స త్వయైవోపపాద్యః, 1-30 

మహాకవి హృదయ కుహరమున మజియొక మదురభావన ఉదయించినది. 

నిర్వింథ్య _ కాళిదాసున కిప్పు డొక పుణ్యశీల యగు విరహిణిగా అగు పించినది. 
విరహవేదనా వ్యాకులత కిది యొక విలక్షణచిత్రీకరణము. నిర్వింధ్యానదీపరీవాహ 
మిప్పు డొక  యంగన చేణివలె కార్య్యత్వ మొందినది. తీరస్థతరువుల 


కవి కావ్య పరిచయము 41 


పండుటాకులు రాలి దాని నావహించిన కారణముగ తన్నదీశోభ పలచబడి 
పాలిపోయినట్టయినది. ఇట్లా నది విరహభారమున నలిగిపోయిన విరహిణి 
భంగి దీనవదనయై కాళిదాసు క బ్లదుట నిలచినది. అంత “జలదా! నీవు 
ధన్యుడవు. ప్రోషీతుడవు, (పీయుడవు నగు నీ యెడబాటు నోర్వజాలమి నిర్వింధ్య 
విరహతాపమున కరిగి కరిగి కార్ళ్యత్వము వెల్లడించుచున్నది. వర్షపాతమున నీ 
నామె హృదయతాపమును చల్దార్చవలదా? ఉల్లాసమున నుప్పొంగజేయవలదా? 
అని మహాకవి హృదయజలధిని మెదిలి మొలకలెత్తిన ఆణీముత్తెము లివి. రూపు 
దాల్చిన మధురభావన యిది. మహాకవి కాళిదాసుని చిత్తవృత్తి బౌచిత్యభంగకరములు 
కాని మనోభావముల నుద్దీ పింపజేయు ప్రా కక దం జిత్రీకరించు 
వైపునకే మిక్కిలి ఆకర్షితమగుచున్నది. అది. హేతువుగ కాళిదాసు (ప్రకృతిని 
ఊతగా ఆలంబనముగా గొని తన కావ్యమునకు నిండుదనము నిత్యనూతనత్వము 
సమకూర్చెను. చెదరని సౌందర్యము కల్సించెను. మానవస్వాభావికములగు 
ఆకాంక్షలు, ఆసక్తులు, అ పేక్షలు, ఆశలను వమ్ముచేయక అనివార్యములగు వాటి 
కొక ఆశయము కల్పించి ఆదరించెను. మజీయు మహాకవి--. 


య. పటు మదకలం కూజితం సారసానాం 
ప్రత్యూశే వ స్ఫుటితకములామోదమైత్రీకషాయః, 


యత్ర స్త, సీ శాం హరతి సురతగ్గాని మజ్ఞానుకూలః 
వ (పీయతమ ఇవ ప్రార్ధనాచాటుకారః. 1-32 


కి పానదీసమీరమందున, ప్రణయవచనచతురుడగు (పేమికుని రూపకల్పన 
అత్యంతమనోజ్ఞము. అది యొక మహాకవికల్పిత పరా ర. ఉషుకాలమున 
కి పానదియందలి మరాళపంక్తుల మధురధ్వనులు క్షర్ణ కరపేయము లగుచున్నవి. ప్రఫుల్ల 
పద్మ పరిమళ గ్రాహకములగు శప్రావాయువులు ఘాణతర్పణము లగుచున్నవి. ఆ 
మధురమందసమీర మావిధమున లలితసుకుమార సారససంగీతమాధుర్యమును, 
కమనీయకమలసుగంధసౌరభమును [గ్రహించి అత్యంతహృదయాహదకరముగ అల్ల 
నల్లన అంగముల స్స ఎగించుచు రతిపరిశాంత లగు అంగనల యలసటలు 
దీర్చుచున్నది. కాళిదాసుని హృదయపాథోధిని ఉదయమందిన మధురతరంగ 
మిది. ప్రకృతినాందర్యము నుపాసించు మహాకవి కాళిదాసు అరూపమునకు 
రూపము, నిర్ణివమునకు జీవము కర్పించుటయందు సిద్ధహస్తుడు. అసమానప్ర 
జ్ఞాశాలి. ఆయన నదులకు స్వాధీనపతికా నాయికత్వము, మేఘపర్వతములకు 
దక్షిణ అనుకూల నాయకత్వము రూపకల్పన చేసి అపూర్వచమత్కారమును 
రూపొందించెను. ప్రకృతియందలి సామాన్యవిషయములగు నదీపర్వతాదులు 
కావ్యకళాభిజ్ఞ డగు కాళిదాసుని హస్తలాఘవమున అత్యంతమ హత్త ప్రపూర్తముగను, 
రమ్యముగను రూపొంతర మొందినవి. 

ఇక ఉత్తరమేఘము అలకాపురివర్గనతో నారంభమగుచున్నది. _ఏతన్నగర 


42 మేఫుసందేశము 


వర్గనావసరమున మహాకవి కాళిదాసు ఒకే యొక శ్లోకమున బుతుషట్కముయొక్క 
సొభాగ్యగరిమను అత్యంతప్రతిభావంతముగ చిత్రించెను. అది యెట్లనా 


హస్తే లీలాకమల మలకే బాలకున్నానువిద్దం 

నీతా లోధ్రప్రసవరజసా పాణ్జుతా మాననే శ్రీః 

చూడాపాశే నవకురవకం చారు కర్ణే కిరీషం 

సీమన్తే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్‌. 2-2 


అలకానగరమున సదా బుతుషట్కసమావేశ మగుటచే, అచటి యంగనలు 
హస్తమున లీలాకమలము (శరదృతువు), కురుల మల్లెలు (హేమంతము), వదన 
మున లోధ్రపూపరాగము (శిశిరము), కేశపాశమున పచ్చగోరింట (వసంతము), 
కర్ణమున శిరీషము (గ్రీష్మము) నీ రాకను ప్రభవమొందిన నీపకుసుమము 
(వర్షర్తువు) పాపటిబొట్టుగా ధరించి హొయలు చిలుకుచున్నారు. ఇట్టా 
పూవుబోడులకు షడృతుసౌభాగ్యచిహ్నము లగు ఆ యా కుసుమములు సదా 
సన్ని హితములు. 

ఇట్లా నగరమున బుతుషట్క నిరంతరావ స్ట్‌తి విలక్షణమగు కాల్పనిక 
నైపుణ్యమున సదా వికసితసుమపుంజములు, మధుపమధురనినాదభరితములగు 
పాదపములు, హంసమాలాపరివేష్టితములగు పద్మలతలు, పంచరంగుల పురులు 
విప్పి (కేంకారధ్య్వనులు ఊతగా నృత్యములు సల్పు మయూరకదంబములు, చీకటుల 
జొరనీని ప్రసన్న ధవళ చంద్రికా దీప్తుల దీసీంచు నిశారమణీలలామరామణీయకము 
ఇవన్నియు సదా ముచ్చట గొల్పుచు ముద్దులు గూర్చుచున్న వచ్చట. 
ఏతద్విధమున, ఆ నగరము కనునీయ మధుర మంజుల చిత్రీకరణలతో 
నిండియున్నది. 


మేఘదూతమందు చరిత్రచిత్రణము 


కావ్యముం దా యా పాత్రల చరిత్రచ్మిత్రణమునకు విశేషప్రాధాన్యము 
కలదు. కావ్యకళాకుశలు డగు కవి తన కావ్యమందలి పాత్రల గుణవిశేషములను 
అత్యంత నైపుణ్యమున హృదయంగమ మగునట్టు జాగరూకుడై తీర్చిదిద్దును. పొత్రల 
గుణ - అవగుణములను బట్టియే పాఠకుని హృదయమున సానుభూతి గాని, 
ఏవగింపు గాని యేర్పడును. మేఘదూతము ఖండకావ్యము, అల్పకథానికయు 
నగుట అధికపాత్రల ప్రవేశమునకు తావు లేకున్నను ఉన్న మూడు పాత్రలు 
యక్షుడు, యక్షిణి, మేఘుడు పాఠకుల హృదయమున చెరగని ముద్రవే సినవి. 
ఆ పాత్రల చిత్రణము-- 

యక్షుడు 


శాస్త్రదృకృథమున యక్షుడు ధీరలలితుడు, యువకుడు, కళ్ళా పియుడు. 


కవి కావ్య పరిచయము 43 


(పేయసీయం దత్యంతానురక్తుడు. దేవయోనిసంభవు డగుట కామచారి. కనుకనే 
అతని భౌగోళికపరిచయజ్ఞానము వాస్తవికము, గంభీరము నై యున్నది. 
సమర్దుడు, సూక్ష్మదర్శియు నగు పర్యటనశీలునివలె మేఘని కాతడు మార్గమును 
నిర్హుషముగా నిర్చేశించుచున్నాడు. జీవితవిషయమున అతని దృక్పథము స్రీ సరము, 
ఆశాబద్ధమునై యున్నది. ఆ విషయ మీ క్రింద నిరూపితము. 


క నకల సుఖ ముపనతం దుఃఖ మేకాన్నతో వా 
నీచైర్లచ్చత్యుపరి చ దశా చక్రనేమిక్రమేణ. 2-49 


తన (పియకాంతకు యక్షు డంపు సందేశము ఆశాబద్ధమగు ఓదార్చు. 
పియతమా! ధైర్యము సడలనీకు. కష ష్టసుఖము లేరికిని శాశ్య్వతములు గావు. 
అవి అస్థిరములు వచ్చుచు పోవుచు నుండును. చక్రనేమిక్రమమున అవి 
క్రిందుమీదుగా పరిభ్రమించుచుండును. అని యోదార్పు. యక్షుని జీవనదృక్పథ 
మీ విధమున ఆశాబద్దమైనది. అది యెంత దృఢమైనదో దీనిని బట్టి 
బుజువగుచున్నది. విరహమం దతని (ేమాభినివేశము ప్రవృద్ధమైనదే గాని 
నిరాశచే నది నివృత్తి నందలేదు. ఈ. దిగువ వాక్యమున అది స్పష్టము. 


స్నేహానాహుః కివుపీ విరహే హె ధ్వంసిన క్‌! త్వభోగా 
దిష్టే ప్రీ వస్తున్యుపచితరసాః (పేమారాశీ భవన్తి. 2-52 


(శ్రేయసీ! అన్యోన్యవియోగమున గుమ నష్టమగునని యెందు కనిరో 
తెలియకున్నది. అది సరి కాదు. భోగాభావమున అభీష్ట విషయమం దది 
ప్రవృద్ద్ధమగుచు ప్రణయరాశిగా రూపొందుచున్నది. ఇది యక్షుని జీవనదృకృథము. 

యక్షుని వ్యావహారికజ్ఞాన మేమంత తక్కువ గాదు. మానవస్వభావపు 
లోతుపాతులు బాగుగా తెలిసిన విదగ్గు డతడు. కనుకనే తన సందేశహరుడగు 
మేఘుని సోదరునిగా, మిత్రునిగా సంబోధించి తన భార్యను సోదరపత్ని 
(వదినె) గా భావింపుమని పరోక్షముగా సూచించు టతని గడుసరితనమును, 
వ్యావహారికజ్ఞానమును చాటుచున్నది. మజీయు అతనికి సంగీతచిత్రకళయం 
దభిరుచి యధికము. తాను స్వయముగా రచించిన సందేశమునే మేఘు ఘునిద్వారా 
తన (పియసతి కంపెను. మేఘుని వాక్యముచేతనే ఇది స్పష్టమగుచున్నది. 


త్వా ముత్కణ్డావిరచితపదం మన్ముఖే నేదమాహ. 2-42 


క యక్షపల్నీ! నీ కాంతుడు నిన్నుద్దేశించి ప్రణయోత్కంఠము (ప్రేమోద్వే 
గము)న తానుగా రచించిన పదబంధము (పదముల కూర్చు లేక వాక్యరచన) గల 
సందేశమును నానోట బలుకుచున్నాడు. మాట లతనివి. నేను నిమిత్తమాత్రుడను. 
మేఘు డనిన పలుకు లివి. యక్షుడు తన (ప్రేయసి చిత్తజువు లిఖించుట మన 


44 మేఘసందేశము 


మిదివరకే గుర్తించితిమి. యక్ష్టుని విరహకాతరత్వము, స్వాభావికకోమలత్వము 
పరికించిన మన  కతనియెడ సహానుభూతి జనించుట సహజము. 


యక్షిణి 
యక్షిణి కావ్యనాయిక. ఆమె అతిలోకసుందరి. ఈ (క్రింది శ్లోకమున 


అమె రూప మెట్టిదో విదితమగుచున్నది. మహాకవి ఆమె రూపమును 
అత్యంతరమణీయముగా _ చిత్రీకరించెను. 


తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబిమ్బాధరోష్టీ 

మధ్యే క్తామా చకితహరిణీ ేక్షణా నిమ్ననాభిః, 

శ్రోణీభారా దలసగమనా స్తోకనమ్రా స్పనాభ్యాం 

యా తత్ర స్యా ద్యువతివిషయే పృష్టి రాద్యేవ ధాతుః 2-21 


ఇదీ ఆమె రూపసంపద! చక్కని దేహసౌష్టవము, మాధ్యమికయౌవనము, 
పొందిక గల చక్కని పలువరుస, దొండపండు బోలు అరుణాధరోష్టము, 
లేదున్నదను నెన్నడుము, సోయగములు వెలార్చు చంచల దృగంచలములు, 
సౌరులు నింపు లోతుపొక్కిలి, పిరుదుల బరువున ఒయారపు నడకలు, మేలిమి 
గబ్బిగుబ్బల బరువున సొంపు లొలుకు మేనువంపులు ఇదీ యక్షపత్నిరూపము. 
ఎంత అతిలోకసుందరము! అంతే కాదు. అంగనల సృష్టించు శుభసమయమున 
సృష్టికర్త ఒరవడిగా తీర్చిదిద్దిన ఒయ్యారముల మేలుబంతి యామె. ఒప్పులకుప్ప. 
పదియారువన్నె బంగారుబొమ్మ. గానవిద్యయం దామె నిపుణ, అదిగో! అటు! 
అంకమున వీణ జేర్చి, (పీయనామాంకితములగు పదములు కూర్చి, గొంతు 
సారించి పాడ ప్రయాసపడుచున్నది. 


ఉత్ప్సళ్లే వా మలినవసనే సౌమ్య నిక్షిప్య వీణాం 

మద్గోత్రాజ్కాం విరచితపదం గేయ ముద్దాతుకామా, 

త్తి మారాం నయనసలిలైః సారయిత్యా కథంచిద్‌ 

భూయో భూయః స్వయమపి కృతాం మూర్భనాం విస్మరన్తీ. 2-25 

ఆమె పావనచరిత. ప్రోషితభర్తృక గాన మలినవస్త్ర ఉబుసుపోకకు వీణ 
నెట్లో యొడిని జేర్చినది. (పియుని నామాంకితముగ గేయము ప్రస్తరించి 
యెలుగెత్తి మనసార గాన మొనరింప బ్రయత్నించినది. పాపము! (ప్రియుని 
నామాంకిత మగుట (పియస్మరణమున నయనము లశ్రుపూరితము  లైనవి. 
నేత్రజలముల తంత్రులు చెమ్మగిల్లినవి. కన్నీట దడిసిన వీణ తంత్రుల నెట్లో 
పరిమార్హన మొనర్చినది. కాని (ప్రయోజనము! (పియస్మరణమున సమ్మోహ 
మడ్డు తగిలినది. తానుగా రచించిన మూర్చనను (స్వర ఆరోహణ అవరోహణ 


కవి కొవ్య పరిచయము ఉర్‌ 


క్రమము) ఆమె మరపున పాటించుటయే లేదు. అప్పటి ఆమె మానసికస్టితి 
యది. అది దయనీయస్థితి. మహాకవి మూర్తీభవించీన కారుణ్యదృశ్యము. 
రూపుదాల్చిన కరుణరసతరంగిణి యామె. కాళిదాసు సృష్టించిన యపురూపస్పష్టి 
యది. పాఠకుని హృదయమును ఆర్హ్ర మొనరించు కరుణా మయచిత్రణము. 
తన్నిమిత్తముగ వీణావాదనమందును, పదముల కూర్పునందును, గాన 
మందును ఆమె ప్రవీణ యని తెల్లమగుచున్నది. చితకళయందును ఆమె సిద్దహస్త, 
విరహతాపపీడితుడగు (ప్రియుని ప్రతిబింబమును ఊహించి భావానుకూలముగ 


చిత్రింప బూనుచున్నది.  మజీయు విరహపీడిత యగు నామె మితభాషిణి, 
ఏకాకిని. యక్షుని పలు కిది - 


తాం జానీథాః పరిమితకథాం జీవితం మే ద్వితీయం 
దూరీభూతే మయి పహచరే చక్రవాకీ మివైకామ్‌. 2-22 


జలదా!  క్షణమైనను విడువనొల్లని సహచరుడనగు , నేను ప్రవాసమున 
దూరస్టుడను కాగా (పీయు నెడబా సిన చకవాకి పగిది ఆమె అత్యంతదుఃఖిత, 
ఏకాకిని, ఆశించిన ఆనందసౌధములు మధురస్వస్నములు శిథిలము కాగా 
జీవనమాత్రావశే షి యగు అభాగ్య యామె. ఆమె నా బహిఃప్రాణము,. అంతే 
కాదు. నా ప్రాణమునకు ప్రాణము. ఆమెయే నా జీవితము. మణీయు- 


పృచ్చస్తీ వా మధురవచనాం శారికాం పళ్టరస్థాం 
కచ్చిద్భర్తు: స్మరసి రసికే త్వం హి తస్య ప్రియెతి. 2-24 


'మిత్రమా! నీ వట జేరునపుడు మత్ప్సియసతి, శారికా! అనుక్షణము నీ 
శ్లేమ మజయు నా స్వామిని నీ వెప్పుడైన స్మరించుచుంటివా! సదా నీవు 
ఆయనకు మోద మొనగూర్చు (సేమపాత్రవు గదా! అని పంజరస్థశారికను 
ప్రశ్నించుచునైన నుండవచ్చును. లేక ముంజేతి రత్నకంకణ లలితమంజుల 
ధ్వనుల తాలమానములు కాగా పుత్రసదృశమగు గృహమయూరమును నృత్య 
మొనరింపుచునైన నుండవచ్చును. (2-18) అథవా ఆమె సుతనిర్వి శేషముగ 
బెంచు బాలమందారవృక్షమునకు తానుగా నీరుపోయుచు నైన నుండవచ్చునని 
యక్షు డూహించి చెప్పుచున్నాడు. యక్షపత్ని ప్రణయమృదుమధుర సాధుశీలయే 
గాక నృత్యసంగీతసా హిత్యచిిత్రకళలయందును ప్రవీణ. ప్రకృతిసౌందర్యమందును 
అనురాగిణి. మృదుమధురభాషిణి. సాధి. పతివియోగమున ఆమె భోగవస్తుసం 
చయమును పరిత్యజించినది. ఇపు డామె నయనములు అంజనశూన్యములు. 
కుజులు సంస్కార హీనములు. ఆమె మలినవసన. చెన్ను తటీగిన కపోలములు. 
వన్నె మాసి పలుచబాణీన మేను. పుడమిపై పడక. నిద్ర లేమి. సుఖము 
శూన్యము. ఆమె వ్రతము బతుకు అట్టది. 


46 మేఫఘుసందేశము 


తామున్నిద్రా మవనిశయనాం సౌధవాతాయనస్థః. 


భవనగవాక్షము నుండి ఆమెను గవునించుము. నిద్రకు దూరమైనది. 
పర్యంకమును వీడి అవనిపైననే యామె పడక. పతియందు దైవమును వీక్తించు 
పడతియొక్క నడవడిక తీరువది. 


ఇవ్విధమున కావ్యనాయిక యక్షకాంత రతిసుఖమునకు దూరమై పతి సె 
బాసీ, పతివత యగు ఉత్తమగృహిణిగ పతివాల్లభ్యమున ఉత్కట్యపేమమూర్తిగ 
రూపొందినది. రూపు దాల్చిన ప్రణయమూర్తి యగు ఆమెను జూచిన పరితల 
హృదయమందు (ప్రేమకరుణసహానుభూతు లుదయమందు టబ్బురము గాదు. 


మేఘుడు 
మేఘదూతకావ్యమున మేఘుడు వార్తాహరుడగు దూతగా రూపొందించబ 
డినాడు. మేఘుని దూతగా నంపు టసంగత మని భావించినను కవికథనమున- 
యక్షశ్చ్రే జనకతనయాస్నానపుణ్యోద కేషు 
ష్పిగ్రర్భాయాతరుషు వపతిం రామగిర్యాశ్రమేషు. 1-1 
యక్షునికి ఏకృత్ర ఉనికి లేదు. ఉన్మాదావస్స. స్టిరుడు కాడు. స్తిమిత 
యి ధా ఠా 
మెజుగడు. ఇటు అటు తిరుగుచున్నాడు. ఇట్టి దశయం దతనికి చేతనాచేతనవివేక 


మెట్టుండును? అట్టి పట్టున వివేక మంతరించు టబ్బురము గాదు. కాన 
(ప్రియపతికి మేఘు నుద్రేశించి సందేశ మంపగోరుట సంగతవిషయ మనిపించదు. 


కామార్హా హి ప్రకృతికృపణా శ్చేతవాచేతనేషు. 1-5 


కామ పీడితులు స్వాభావికముగా అవివేకులు, వివేకహీను లగుట దీనులు. 
ఇది యుక్తము అఆయుక్తము అను జ్ఞాన మెక్కడిది? అని ప్రన్నించుచు మేఘుని 
దూతగా పంపుట యందలి అనౌచిత్యమును కవియే పరిహరించుచున్నాడు. 
ఇక దూతకు ఉండవలసిన గుణసంపత్తి- 
బ్రహ్మచారీ బలీ ధీరో మాయావీ మానవర్తితః, 
దీమా నుదారో నిళ్శజ్కో వక్తా దూతః స్ర్రియాం భవేత్‌. 
దూతం వైవ ప్రకుర్వీత సర్వశాస్త్ర విశారదమ్‌, 
ఇజ్లితాకారచేష్టజ్ఞం శుచిం దక్షం కులోద్గతమ్‌. 
అనురక్తః శుచిర్హక్షవ స్మృతిమాన్‌ దేశకాలవిత్‌, 
వపుష్మాన్‌ వీతభీర్యాగ్మీ దూతో రాజ్ఞః ప్రశస్యతే. 
అసామాన్య ప్రతిభావంతుడగు మహాకవి కాళిదాసు 'మేఘునియం దీ 
శుభ లక్షణములను పొందుపజచెను. మేఘు డున్నతవంశసంభూతుడు. 


స్యా 


కవి కావ్య పరిచయము 47 


దేవేంద్రుని. కొలువుకూటమున ప్రధానకర్మచారి. ఏరూపమునైన ధరింప 
సమర్జుడు. సంతప్పులకు సహాయపడగల ఉదారగుణసంపన్నుడు. కర్షకుల కతడు 
జీవితాలంబనము. అతన హృదయము కారుణ్యజలపూరితము. అంగనలయెడ 
అత డత్యంతసత్సృవర్తనాశీలుడు. అత డీశ్వరభక్తుడు. కనుకనే మహాకాభాలయమున 
పూజాసమయమునం దతడు పటహధ్యని సలిపి ధన్యుడగుచున్నాడు. శివచరణన్యా 


సతీర్ణమును ప్రవేశించుట తడవుగా అత డా తీర్గరాజమున కభివాదన పూర్వకముగ 


ప్రదక్షిణ మాచరించుచున్నాడు. అవివాహితుడుగా డతడు. క్షణమైనను ఎడబాయని 
విద్యుదతని (పియసతి. ఉజ్జయినీనగరవనితలతో నతడు మేల _ మాడగలడు. 
ఎడ చెడ శరభముల యాక్రమణసమయమునను, సురయువతుల అనుచిత 
ప్రవర్తనసమయములందును గర్జించి పురుషోచితసాహసమును ప్రదర్శించకనూ 
పోలేదు. మణియు మహాకవి సఖుడా! సౌమ్యుడా! సహృదయుడా! సోదరా! 
ఆప్రబాంధవా! యని యక్షుని నోట బలికించి మేఘుని యుదారచరితమును 
చాటుచున్నాడు. 


మేఘసందేశకావ్యమున నగరవర్షన 


ఈ కావ్యమున ఉజ్జయినీ - అలకానగరవర్ణ్థనలు ప్రధానమైనవి. పూర్వమేఘమున 
ఉత్తరదిశకు పయనించు జలదునితో ఉజ్జయినీనగరమార్గ మించుక వక్ష (చుట్టు) 
మైనను, ఆ నగర గగనచుంబిత రమ్యహర్శ్మ ముల యందచందములను అచటి 


యంగనల సోయగములను హావభావవిలాస వైఖరులను చంచలవీక్షణ (పేక్షణములను 
వీక్షించక పోవలదనియు కన్ను లున్నందుకు ఫల మందవలయుననియు నొక్కి 
వక్కాణీంచుచున్నాడు. 


వక్రః పన్గా యదపి భవతః ప్రస్థితస్యోత్తరాశాం 

సౌధోత్సబ్లపణయవిముఖో మా స్మ భూరుజ్జయిన్యాః, 

విద్యుద్దామస్స్ఫురిత చకి తైర్యత్ర పౌరాజ్ఞనానాం 

4 (| స 

లో లాపాజ్జెర్యది న రమే లో చనైర్వఇపీతస్సా [వ 1-28 
ఉజ్జయినీనగర వైభవ మెట్టిదో ఊహించుట కీ క్రింది కవికథనము చాలు - 

స్వల్పీభూతే సుచరితఫలే స్వర్గిణాం గాం గతానాం 

శేషైః పుణ్యె ర్లృతమిన దివః కాన్తిమట్థణ్ణ మేకమ్‌. 1-31 
ఇక ఆ నగరసౌభాగ్య మెట్టిదన- 


హారాం న్తారాం స్తరళగుటీకాన్‌ కోటిశః శజ్ఞశుక్తీః 

ఘాసశ్యామాన్‌ మరకతమణీ నున్మయూఖపఫ్రరోహాన్‌ | 

దృష్ట్వా యస్యాం విపణిరచితాన్‌ విద్రుమాణాం చ భజ్ఞాన్‌ 

సంలక్ష్యన్తే సలిలనిధయ స్తోయమాత్రావ శేషాః. 1-33 


48 మేఘుసందేశము 


ఉజ్జయినీ విపణివీథుల విక్రయార్థము (ప్రదర్శించు శుక్తి ముక్తా ప్రవాళ 
రత్నాద్యన్ష వస్తుసంచయమును పరికించినచో జలనిధులు తోయమాత్రావ శేషములు 
గాక అందేమి మిగిలియుండు నని తోచుచున్నదట. మణీయు- 
జాలోద్నీరై రుపచితవపుః కేశసంస్కారధూ పై 
ర్చన్లు పీత్యా భవనశి ఖిభిర్రత్తనృత్యోపహారః, 
హర్మ్యే ప్వస్యాః కుసుమపురభిష్వధ్యఖేదం నయేథా 
పశ్యన్‌ లక్షీ శ్రర లలితవనితాపాదరాగాజ్కితేషు. 1-36 


వెభవోకేతమగు ఆ నగరప్రాసాదగవాక్ష నిర్గత మధుర కేశసంస్కార ధూపముల 
బుష్టి నొంది, లలితమంజుల మనోహరమయూరనృత్యము లుపహారము(కానుక)లు 
గాగ, ఆ దివ్యహర్శ్యముల కమనీయకుసుమరచనలు చూచి, సుగంధసౌరభము 
లాఘాణీంచి, లాక్షారసరంజితములగు లలితవనితాపాదము[ద్రలు తిలకించి నగర 
సౌభాగ్యమును గుర్తించి, విశ్రాంతి గొనుమని హితవు. కేశసంస్కారధూపములు, 
మనోహరమయూరనృత్యములు, కుసుమరచనలు, సుగంధపరిమళములు, లాక్షారస 
రంజిత లలితవనితాపాదము[ద్రలు తన్నగరసౌభాగ్యచిహ్నములు. ఇంకను- 
దీరీకుర్వన్‌ పటు మదకలం కూజితం సారపానాం 
ప్రత్యూషేషు స్ఫుటితకమలా మోదమైతీకషాయః, 
యత్ర స్త్రీణాం హరతి సురతగ్గావి మజ్జామకూల: 
కిప్రావాతః (ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః. 1-32 
ఉజ్జయినీనగరమున సాంసారికసుఖసంతోషములు ప్రాకృతికసౌందర్యదృశ్యములు 
మిక్కుటములు. ప్రత్యూషమున ఇప్రానదీ తటగతకలహంసకలకూజితము లతిశ 
యించి విరిసిన తమ్మిపూవుల మధుర పరిమళములు లలితమంజుల సారససంగీతములు 
సంగ్రహించి శీతల మంద మధుర గంధవాహములు రతిశ్రాంతలగు తన్నగరాం 
గనల అలసటలు తీర్చుచున్నవట. ప్రాకృతికసౌందర్యము సాంసారిక సాఖ్యముల 
నోతప్రోతమగు ఆ నగరమున అభిసారికలు నిబిడాంధకారబంధుర మగు 
నిశాసమయమున (ప్రియుల సంకేతస్థలముల జేరు విధానము- 


గచ్చంతీనాం రమణవపతిం యోషితాం తత్ర నక్తం 
రుద్దాలో కే నరపతిపథే సూచిభేద్యె స్తమోభిఃః 1-41 
ఇవ్విధమున మహాకవి కాళిదాసు ప్రకృతిశోభ, సాంసారికవిభవములు, మాన 
వీయభావములను గుర్తించి ఉజ్జయినీనగరమును కన్నులపండువుగ అత్యంత 
రమణీయముగ చిత్రించి తీర్చిదిద్దుట మనము గమనించగలము. అదే విధముగ 


యె 
అలకానగరమును ఉదాత్తము, భవ్యము నగు రీతిని చిత్రీకరించుటయు మనము 
గమనించగలము. కైలాసము నధివ సించియున్న అలకానగరిని గుజీంచి యకుడు 
CA 


కవి కావ్య పరిచయము 49 


మేఘుని కీ (క్రింది విధమున పరిచయ మొనర్చుచున్నాడు - 
తస్యోత్సజ్లే ప్రణయిన ఇవ నం 
న త్వం దృష్టా నై న పునరలకాం జ్ఞాస కాసే స కామచారిన్‌, 
యా వః కాలే వహతి సలిలోద్దార ముచ్చెర్విమానా 
ముక్తాజాలగ్రథిత మలకం కామినీ వాభ్రబృందమ్‌. " 1-67 


అలకానగరిని, వైలాసగిరిని నాయికానాయకులుగా శ్రేయ సీ పియులుగా చిత్రించి 
చక్కని ఉపమ కల్పించినాడు కవిసార్వభౌముడు కాళిదాసు. తన్నగరమందలి 
ఉన్నతసౌధములు, గానమాధుర్యములు, మంజులమనోజ్జ్ఞమురజధ్వనులు, రత్నకంబ 


భములు అన్నిటిని తలదన్ని ఒయ్యారములు పచరించు దివ్యాంగనల సోయగములు 
హృదయంగమముగ త్రీర్చిదిద్దబడిన్‌వి _ 


విద్యుత్వన్తం లరితవనితాః పేన్షచాపం సచిత్రాః 
సంగీతాయ ప్రహతమురజాః స్నిగ్ణగమ్ఫీరఘో షమ్‌, 
అన్తస్తోయం మణిమయభువత్తుజ్ఞ్బ మభ్రంలిహాగ్లాః 
ప్రాసాదాస్తా వం తులయితుమలం యత్ర రైస్పైర్విశే మై. cE] 
ఇందు మేఘప్రాసాదముల అన్యోన్యసాదృశ్యము ఆయా ee 
జక్కగా సమగ్రముగా చిత్రీకరించబడినది. 


'మజీయు, బుతుషట్కమునకు సంబంధించిన కుసుమములు సదా 'అభ్యమగుట 
ఆ నగరాంగనలు సదా సర్వాంగసుందరముగ అలంకరించుకొని పొంగిపోదురు. 


హస్తే లీలాకమల మలకే బాలకున్నానువిద్దం 

నీతా లో ధ్రప్రసవరజసా పొండుతా మాననే శ్రీః 

చూడాపాశే నవకురవకం చారు కర్తే నిరీషం 

సీమన్తే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్‌, 2-2 
ఆ నగరాంగనలను రత్నభూషణభూ షితలుగా చిత్రించక సహజకుసుమాలం 


కృతల జేసి ప్రకృతి ప్రసాదించిన సహజకోమలకమనీయకుసుమములయం దే 
ఆ మగువలకు మక్కువ ఎక్కువని మహాకవి నిరూపించినాడు. మణీయు 


మహాకవి తన్నగరమున చిత్రించిన ప్రాకృతికరమణీయదృశ్యములు దర్శనీయములు 
మజీకొన్ని గలవు - 
యత్రోన్మత్త భ్రమరముఖరాః పాదపా నిత్యపుష్పాః 
హంసశ్రేణీరచితరచనా నిత్యపద్మా నళిన్యః, 
శేకోత్కణా భవనశిఖినో నిత్యభాస్వత్కలాపా 
నిత్యజ్యోత్స్నాః ఆ్రతాతతమోలృకరత ప్రదోషాః. 2-3 


50 చమేఘుసందేశము 


ఉదాత్తసమృద్ధమైన అలకానగరవర్ణన ఇది. ఉజ్జయిని - అలకానగరములకు 
సామ్యము లనేకము. అలకానగరమున అచ్చరలేమలు పణ్యాంగనలు. ఉజ్జయిని యం 
దన్ననో రూపాజీవిక లగు .వేశ్యలు. వారు మహాకాళమందిరమున చామరనృత్య 
మొనర్హురు. పశుపతినాథ పూజావిధాన ముభయ్మత్ర సమానము. ఉజ్జయినియందు 
సాయంసమయమున పూజాదికము పరిసమాప్తి నొందినంతనే పటహవాద్యము. 
అలకానగరిని గానముతోడి మురజధ్యని. అలకానగరమున బాలబాలికలు 
స్వర్ణవాలుకల గుప్తమణి క్రీడల వినోదింతురు. ఉజ్జయినియందన్ననో సుదతులు 
గంధవతీనదీతరంగముల నోల్లలాడుచు ప్రొద్దు పుచ్చెదరు. _అలకానగరమున 
చంద్రకాంతశిలా వేదికలు రతిశ్రాంత లగు మగువల అలసటలు పోద్రోలును. 
ఉజ్జయినియం దన్ననో (పభాతమున వికసించు కమలగంధ మూని (ప్రసరించు 
శిప్రావాయువు రతిపరిశ్రాంతలగు అంగనల సురత గ్లాని నపనయించును. 
ఇట్లుభయనగరములకు పోరిక లగపడుచున్నవి. 


మేఘదూతమున కనుకరణములు- 


మేఘదూతము సుసంపన్నము, మధురము, (ప్రొఢము, ఉజ్జ్వలము, సాహి. 
తీసారభోపేతము నగుట విశ్వసాహిత్యమున దీని యనుకరణము లెన్నియో 
వెలువడినవి. (ప్రాచ్యకవుల యనుకరణములే అష్టాధికశతముగా నగపడుచున్నవి. 
అందు 12వ శతాబ్దికి చెందిన ధోయికవి విరచితమగు పవనదూతము, 13వ 
శతాబ్దికి జెందిన వేదాంతదేశికకవి రచిత హంససందేశము, 15వ శతాబ్దికి 
చెందిన కృష్ణానందసార్వభౌముని పదాంకదూతము (ప్రసిద్ధములు. మజీయు 
14వ శతాబ్దివాడైన ఉద్దండుని కోకిలసందేశము, జైనపండితుడు మేరుతుంగకవి 
రచించిన జైనమేఘదూతము, 17వ శతాబ్దికి చెందిన దేవీచంద్రుని పవనదూతము, 
18వ శతాబ్రీయుడగు వైద్యనాథసూరి తులసీదూతము ప్రసిద్దములే. అయినను 
కవికులతిలకుడు కాళిదాసుని మేఘదూత మందలి కమనీయత, కర్ణపేయత, 
నిత్యనూతనత ఇత్యాదిగుణవిశేషము లేవియు వీనియందు కానరావు. కాళిదాసుని 
కావ్యకళానైపుణ్యము అతిలోకము, విలక్షణమునై యున్నది. దాని కొక ప్రత్యేకత 
గలదు. దాని కదియే సాటి, దానికి పోలిక లమరవు. సంస్కృతసాహిత్యమున 
అత్యంతప్రతిభాశాలియు నాటకకర్తయు నగు ఉత్తరే రామచరితే భవభూతి 
ర్విశిష్యతే' అని సాహిత్యసమీక్షకులచే శాఘీంచబడిన భవభూతియు తన మాలతీ 
మాధవప్రకరణ మందు మేఘునిద్వారా మాధవునిచే పంపించిన సందేశమందు 
మేఘదూతముయొక్క ఛాయలు నింపకపోలేదు. 

అంతే కాదు. అనుకరణకావ్యములందు మేఘదూతముయొక్క శోకపాదము 
గాని పంక్తీగాని. సమ్మిళితములు గావింపబడుట కారణముగ కావ్య (ప్రతిష్ట 
ఇనునుడించుటయే గాక ఇందలి శ్లోకములు సురక్షితములైనవి. ఇవ్విధమున 


కవి కావ్య పరిచయము 51 


భరతవర్షముననే గాక ప్రాచ్యపాశ్సాత్యదేశములందును ఏతత్కావ్యానుకరణముచే 
కావ్యప్రతిష్ట మసంపొందుట విదితమగుచున్నది. 18వ శతాబమున జర్మను కవి 
గీలరు మేఘదూతకావ్యము ననుకరించుచు 'మారియా సూవరు అను కావ్యమును 
రచించెను. అందు నర్పంధితురాలగు రాణి తన యౌవనమును సౌఖ్యావహముగ 
గడిపిన ్రాన్సుదేశమునకు మేఘునిద్యారా కృతజ్ఞత నందజేయగోరినది. 


మేఘసందేశ కావ్యవిశిష్టత 
హూ] 


ఎతత్కావ్య మల్పమైన దయ్యును సర్వాంగ సుందరము, విపులార్హబోధకము, 
(పకృతిసౌందర్య ప్రదర్శకము, శృంగారరస భూయిష్టము, హృదయరంజకము, 
వర్ణనావైశిష్ట్యశో భితము, శిక్షాగర్భితము నగు అనర్హకావ్యరత్నము. ఏతత్కావ్యమున 
దోషము తక్క  కల్పనాప్రాచుర్యము, రచనాచాతుర్యము, భావగాంభీర్యము, 
అలంకారసౌందర్యము, శబ్రమాధుర్యము, రసోత్కర్షము మున్నగు సుగుణము 
లన్నియు పుష్కలముగా గలవు. ఇందు పర్వతములు, నదీనదములు, దేశములు, 
ప్రాంతములు ఇత్యాదుల వర్గనచే అపూర్వమగు ప్రాకృతిక సౌందర్య చిత్రణము 
లెన్నియో అత్యంతరమణీయముగా, హృదయంగమముగా చిత్రీకరించబడినవి. 
మరియు తీర్థములు, పుణ్యస్థలముల ఉదాత్త - ఉత్కృష్టవర్హనలును గలవు. యక్ష 
కాంతవియోగవ్యాజమున పాతివత్యధర్మమును గార్లస్ట్ర ్యసుఖనారమగు దాంపత్య 
అన్యోన్యానురాగములు ఇందు సూచితములు. ఉన్నతభావనాత్మకశ్ళంగారప్రాచు 
ర్యము ప్రదర్శిత మనంతమాత్రమున ఇది. శృంగారమయకావ్య మెంతమాత్రమును 
గాదు. వాస్తవ మేమన ఈ కావ్యమున కాంతాసమ్మిత (కోమలమధురమనోహర) 
శబ్దము ద్వారా లౌకికవ్యవహారోపయుక్త మగు అలౌకికశిక్షణ గరపబడుచున్నది. 
కావ్య మల్పమైనను ఇది కావ్యకళా పెయులకు హృదయంగము మగుటయే గాక 
విద్యార్దులకును శిక్షాదాయకము, మనోరంజకము నగుట అత్యంతసమాదరణీయము. 

మేఘదూతమును బోలు మనోరంజకము, శిక్షాగర్భితము, కవిపండిత సమాద 
రణీయము, సర్వజనసమ్మతము నగు కావ్యమును రచించుట కవికుల చూడామణి 
యగు _ కాళిదాసుని అసాధారణప్రతిభాశక్తికే సాధ్యమగును. _మేఘదూతము 
యొక్క _ కర్తవ్యబోధకము, మనోరంజకము నగు కవితాసౌందర్యమునకు ముగ్దుడై 
ఆర్యాసప్తతీకారుడు గోవర్హనాచార్యు. డనిన పలుకులు స్మరణీయములు- 


సాకూతమధురకోములవిలా సినీకణ్ణకూజిత ప్రాయే, 
శికాసమయే౭. పీ ముదే రతిలీలాకాళిదాసోక్తీ, 


అభ్యాససమయమునను ఆనందదాయక మగునవి రెండే రెండు విషయములు. 
ఒకటి భావపూరితము, మధురము, కోమలము నగు విలా సినీకంఠకూజిత పాయము 
(వాజ్మాధుర్యప్రాచుర్యము గలది) అగు కాళిదాసుని కమనియతకవిత. రెండవది 


52 మేఘుసందేశము 


భావగర్భితము, మధురము, కోమలము నగు కంఠనాదము(ధ్వని) గల జవ్వని, 
విలాసిని, కామిని యగు కోమలియొక్క రతిలీల. 


ఇక భరతముని వచనానుసారము వర్షబుతువునందు వర్ణనీయవిషయములు- 
కదమృ్బవిమృకుటజైః శాద్వలైః పేన్దుగోప కై 
మే ఫుర్వాతైః షు ప్రావృట్కాలం ప్రదర్శయేత్‌ స 
మేఘౌఘవాదగమ్మీ రైర్హారాప్రపతవై వైప్తథా, 
విద్యున్నిర్హాతఘో షైశ్చ వర్ణారమృం సమాది శేత్‌. 


అని నాట్యశాస్త్రము. కదంబనింబకుటజములు, శాద్వలములు, ఇందగోపక 
ములు, మేఘములు, స్పర్శసుఖదాయకము లగు పవనములు వ 
మేఘపరంపర, గంభీరగర్హనలు, ధారాపాతవర్షములు, మెణుపుల యొర పిడులు, 
పిడుగుపాటులచే వర్షారంభము వ్యక్తమని భరతముని నాట్యశాస్త్రము. 

ఉపర్యుక్తవిషయములను కాళిదాసు చిత్తాకర్షకముగ అభివర్ణించినాడు. మేఘ 
మండలమునుండి అగుపించు ప్రాకృతికదృశ్య వైచిత్యము పురాణీతిహాసములందలి 
నదీనదములు, పుణ్యతీర్ణస్థలమాహాత్మ్యములు, హిమాలయనగాదిసృష్టివైచిత్యవైభవ 
ములు ఇత్యాదులను కోళీదాసు యథాతథముగ చిత్రించి మన నో 
సాక్షాత్కరింప జేసినాదు. ఉజ్జయినీ అలకానగర _ అద్వితీయశోభావరన అన్యా 
న్యస్టలప్రసంగముల కమనీయవర్ణనములచే నీ కావ్యముయొక్క శోభ మజీంత 
హెచ్చి నిరుపమానమైనది. మజీయు యక్షపత్నియొక్క హృదయవిదారకమగు 
విరహావస్థ కరుణరసాత్మకమగు యక్షుని సందేశవర్ణన హృదయమును ద్రవీభూత 
మొనర్చును. యధథార్థమునకు ఏవం విధ కాల్పనీక ఆనందమయప్రపంచమున 
యథేచ్చగా విహరించు నధికారము మేఘదూతరచయితవంటి మహాకవికే చెల్లును. 


మరారీపండితుడు విష్టుకృష్ణశాస్త్రి, యథార్థమునే వక్కాణించెను. కాళిదా.* 
సుయొక్క ఇతర రచన లుపలబ్దములు గాకున్నను మేఘదూత మొక్కటియు 
నాహిత్యసంనారమున నిలిచియున్నంతదనుక ఆయన న్ధానము మహాకవుల 
ప్రథమపంక్తి యొక్క (ప్రథమస్థానముననే పదిలపరుపబడి యుండును. ఈ 
కావ్యకథాసూతనాధనసంపత్తి కవి కల్పనాశక్తియొక్క ఉదాత్త ఉత్కృష్ట హృద 
యంగమ భావనాపరంపరలు మాత్రమే. ఏతత్కావ్యకథ _ నితాంతసరళమైనను 
చమత్కారజనకము. ఏతాదృశరసస్పోరక కల్పనామాధురిల సిత - కథాత్మ కమగు 
కావ్యము సంస్కృతసా హిత్యమున మాత్రమే గాక బహుభాషావ్యాపృత మగు 
విన స్తృతవిశ్వనా హిత్యమున గూడ అలభ్యము,. ఇత్యాది. 

స్వనామధనుడగు మహావీరప్రసాద్‌ ద్వివేదియు మేఘదూతకావ్యవిషయమున 
వెలిబుచ్చిన అభిప్రాయము - 'మహాకవి కాళిదాసు తన మేఘదూతకావ్యమున 


కవి కావ్య పరిచయము హే 


ఆదర్శ_పేమను చితించినాడు. దాని నతడు సవిశేషముగను, హృదయంగమముగను, 
యథార్థతావ్యంజకముగను నిరూపించుటకుగాను యక్షుని కావ్యనాయకుని జేసి 
తన కవీతాకౌశలమునకు పరాకాష్టను సమకూర్చెను. నిస్తా ్యర్హము నిర్వ్యాజమునగు 
(పేమయొక్క చిత్రీకరణము మేఘసం దేశకావ్యమున దక్క మరెందును, ఏ 
భాషయందును ఏ కావ్యమందును అగపడదు. మేఘదూతకావ్యనాయకు డగు 
యక్షుని చేమ నిరుషమైెనది. పవితవముగు నిటి పమ ఎటి కార్వమునెనను 
ఆడు (( | ట్ల కార్యమునై 
సాధించగలదు. (చేమవలన జీవితము పవిత్రమగును. (సేమవలన జీవితమున 
కొక అలౌకిక సౌందర్యము సమకూడుటయే గాక సారకత యేర్పడును. 
మాౌనవపేమ వలననే ఈశ్వర-పేమ జనించుచున్నది. కావున కాళిదాసుని 
మేఘదూత శృంగారకరుణరసాత్మ కము, రసపరిప్ష్నతము అయినను ఉదాత్తమగు 
(చేమ .కది సజీవమగు ఉదాహరణము (రఘువంశ _ భాషానువాదభూమిక). 


మేఘసందేశమందలి భౌగోళికశబ్రపరిచయము 


అలక - శకైలాసమందలి యక్షనగరము. తత్సమీపముననే మాన 
ససరోవరము. నే డచ్చట ఏతన్నగరచ్చాయ  లేమియు 
అగపడవు. 1-7. 

అవంతి - ఆధునిక మాళ్వదేశపు పశ్చిమభూభాగము. ఉజ్జయిని దీని 
రాజధాని. 1-31. 

ఆమకూటము - అమరకంఠక మనియు నందురు. 3498 అడుగుల యెత్తు. 
మధ్యభారతము. నర్మదానది పుట్టుక ఇచ్చటనే. 1-17 

ఉజ్జయిని - మాళవరాజధాని. అవంతి, అవంతిక, విశాల అనియు 


నందురు. నేడు దీనిని ఉజ్జయిని అందురు. ఆనాడు 


భరతఖండమందలి అయోధ్య మున్నగు సప్త నగరములలో 


నిది యొకటి. 1-25 
కనఖలము - హరిద్యారసమీసమందలి తీరసల మిది. దీనిగురించి స్కాంద 
రా 


పురాణ మిట్లు చెప్పుచున్నది - 'ఖలః కో నాత్ర ముక్తిం 
వై భజతే తత్ర మజ్ఞ్జనాత్‌' అని. 1-54 


కురుక్తేత్రము.  - స్టాణ్వీశ్వర్‌ (థానేసర్‌) నకు ఆగ్నేయదిశనున్న _ విశాలమై 
దానము. నుహాభారతయుద్ధ మిచ్చటనే జరిగిన దందురు. 
1-52 

కెలాసము - హిమాలయ ఉత్తరభాగమం దున్నది. ఎత్తు 20 వేల 


అడుగులు. పురాణములయం దిది దేవభూమి యని 
వర్ణించబడినది. దీని గక్షిణభాగమున మానససరోవర 
మున్నది. ఇది శంకరుని ఆవాసస్థల ముని ప్రసిద్ధి. 1-11 


ర్‌4 


క్రౌఇ్బరంధ్రము 


గంధవతి 


గంభీర 


చర ణన్యాపము 


నాకం 


జాహ్నవి 


దశపురము 


దశారము 
అ 


దేవగిరి 


నిర్వింధ్య 


నీచెరిరి 
కాగు 


మేసుసందేశము 


హిమాద్రిమీదుగా కైలాసము దెస మానససరోవరమునకు 
బోవు ఇరుకైన పర్వతమార్గము. బహుశః నేటి '“లిపూలేఖి 
మార్గమున కిది పూర్వనామము గావచ్చును. కార్తి కేయుడు 
క్రొఇాపర్వతమును _ ఛేదించెనని పురాణకథనము. 1-61 
ఉజ్జయినిసమీపమున ప్రవహించుచు శి ప్రానదిని జేరుచున్నది. 


1-37 
మాళవదేశమున (బవహించు ఒకానొక నది. శి పానది క్రీది 


యొక పాయ. 1-44 
హరిద్యారసమీపమందలి పర్వతసోపానమార్గము. దీనిని 


ఈశ్వరుని కాలిబాట (పాద ముంచిన చోటు) యందురు. 
'ఇది పాదముంచిన చోటు కాదు. చరణన్యాసము 
వైలాసపర్వతప్రాంతమం దుండుట సంభవి మని కొందరి 


భావన. 1-59 
ఇది వింధ్యపర్వతవాయవ్యకోణమం దుద్భవించినది. దీని 


ఆధునిక నామము చంబల్‌. రాజస్థానమందలి ప్రసిద్ధనగ 
రము (కోటా) ఈ నదియొడ్డుననే యున్నది. రాజా 
రంతిదేవుని 'గజాలమ్మ' యజ్ఞమునుండి _ ఉద్భవించినదని 
పురాణగాథ. 1-49 

హిమాలయమందు గంగావతరణమును గంగోత్రి యందురు. 
అందుద్భవించిన మహానది. గంగ, భాగీరథి అనియు పిలు 
వబడుచున్నది. 1-54 

చర్మణ్యతీనదికి ఉత్తరభాగమం దున్న పురాణప్ర సిద్ధమగు 
రంతిదేవుని నగరము. దీని యాధునికనామము మన్ల్హసోర్‌. 
కొందజు దీనిని ధోల్‌పూర్‌ అనియు బేర్కొందురు. 1-51 
మాళవదేశ పూర్వభాగము. దీని రాజధాని విదిశా (ఆధుని 
కనామము భిలసా) నగరము. ఏతత్‌ క్షేత్రమందు వేత్రవతీ 
(భేతసా) నది (ప్రవహించుచున్నది. కొందు ఆధునిక 
(ఛత్తీస్‌గడ్‌) ను దశ్శార్ణమని భావింతురు. 1-24 
ఉజ్జయిని - మన్దసోర్‌ నడుమ నున్న ఆధునిక దేవగడ్‌. 


దీనిని దౌలతాబాద్‌ అనియు పిలుతురు. 1-46 
వింధ్యయం దుద్భవించినది. మాళవదేశమున  (బవహించు 
పార్వతీ నదియే నిర్వింధ్యానది యని కొందణి యోచన. 
1-29 

ఇది విదిశాసమీపమందలి ఒకానొక పర్వతమై యుండనోపు. 
ఉదయగిరియే నీచైర్లిరి యని కొందణీ మతము. 1-26 


కవి కావ్య పరిచయము 


బ్రహ్మావర్తము 


చూనసము 


మూల 


యమునా 


రామగిరి 


వననది 


ఐదిశా 
వింధ్య 


విశాల 
వేత్రవతి 


ర్‌5్‌ 


రస్వతీదృషద్వతీనదుల మధ్యభాగ మిది. నేడు కాన్ఫూర్‌ 
a! “బియూర్‌' నే బ్రహ్మావర్త మనుచున్నారు. 
కైలాసమున (బ్రహ్మచే నిర్మితమైన సరోవరము. నేడది 
మానససరోవరమని వ్యవహరింపబడుచున్నది. 1-11 
ఛత్తీసిగఢ్‌కు సంబంధించిన 'రతన్‌పూర్‌' నగరసమీపమందలి 
మాలొ ప్రదేశమును “మాలీ యనుచున్నారు. 1-16 
ఉత్తరభారతమున మిక్కిలి ప్రసిద్ధి నందినది. హిమాద్రి 
నుదయించి ప్రయాగయందు గంగను కలియుచున్నది. 1-55 
మధ్యప్రదేశమందలి రామగఢ్‌ను రామగిరి యందురు. మల్లి 
నాథుడు దీనిని చిత్రకూటమని భావించెను. కొందటు 
నాగపుర సమీపమందలి 'రామటీక్‌ పర్వతమును రామగిరి 
యందురు. 1-1 

నర్మదానదికి నామాన్రరము.  వింధ్యాచలపూర్వభాగమున 
మేఖల (అమరకంటక) పర్వతమున జనించినది. చాల 


నిడివి కలది. 1-19 
మాళవమున (బ్రవహించు ఒకానొక నది. దీనిని (చేస్‌) 


అనియు బిలుతురు. ఇది భిలసా (విదిశా) సమీపమున 
బేతవానదితో గలియుచున్నది. కొందటు దీనిని శి పానదితో 
గలియు పార్వతీనది యందురు. 1-27 

దశార్థదేశపు రాజధాని. నేడు దీనిని 'భిలసా' యని 
పేర్కొనుచున్నారు. 1-25 

ఆర్యావర్త దక్షిణ భారతములనడుమ నున్న పర్వతమిది. 
కులపర్వతము లేడింటిలో నిది యొకటి. 1-19 
ఉజ్జయినికి మారుపేరు. 

ఆధునిక బేతావానది. _వింధ్యాచల ఉత్తరభాగమునపుట్ట 
మాళవ - ప్రయాగల నడుము భూముల నాప్తావిత మొనర్చి 
యమునతో గలియుచున్నది. 1-25 

ఉజ్జయినియందు ప్రవహించుచున్నది. గంధవతీ గంభీరాన 


దులు దిని ఉపనదులు. 1-32 
హిమాద్రియం దుద్బవించి కురు క్షేతవాయవ్యమున ప్రవ 
చె 


హించినది. కాని నేడది లుప్తమైనది. 1-53 
ఇది మాళవమున (బవహించు కాళీ సింధునది. చంబలనది 
కిది యొక శాఖ. 1-30 


"శ 
ళ్‌ 
స 


56 మేఘసందేశము 


హిమాలయము - భారతదేశమున కుత్తరదిశను రమారమి 2500 కి.మీ. నిడివి 
5000 కి.మీ. వెడల్పున విస్తరించి ప్రపంచప్రఖ్యాతి నందిన 
పర్వత మిది. దీని ఉన్నతశిఖరము (గౌరీశంకర్‌) 8720 
మీటర్ల యెత్తు. 1-56 


మహాకవి శ్రీకాళిదాసవిరచిత 


a? షో 
మే అం సం దేశము 
ప్రతిపదార్థ విపులభావ వివరణాత్మకమగు 
సుజనమనోరంజనీనామక 
ఆంధ్రవ్యాభ్యా సముటేతము 
మేఘసందేశ పూర్వభాగ మను 


పథమ సర్గ 
a 


3సథీ 


శాపే నాస్తంగమితమహిమా వర్షభోగ్యేన భర్తుః 
యక్షశ్చ[శే జనకతనయాస్నానపుణ్యోద కేషు 
స్నిగ్గ్రచ్భాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. 


కశ్సిత్కాన్హావిరహగురుణా స్వాధికారాత్‌ ప్రమత్తః 


సుజనమనోరంజనీవ్యాఖ్య 


మాతా పితృభ్యాం జగతో నమో వామార్హజానయే, 
సద్యోదక్షి ణదృక్పాతసంకుచద్వామదృష్టయే. (1) 
ఆదిదంపతులు, జగన్నాతా పితలు ఆధ్యాత్మికసంపద్విల సిత ప్రణయమూర్తులు, 
ఎడమెయుంగని పుణ్యదంపతులు, అర్హనారీశ్వరులని గదా యందురు. ఎడమభాగము 
సతి పార్వతి, కుడివైపు ఈశ్వరుడు. శంకరుని దక్షిణవీక్షణము ప్రణయభావమున 
ఉత్తరమునకు ప్రసరింప, అది గమనించిన గౌరి వామనేత్రము వెంటనే ప్రణయమున 
నమతాసూచకముగ కుంచితమైనది. భారతసంస్క ఎతీప్రతీకలగు ఆ చూపుల 
దోబూచులకు నమభావమున ప్రణతు లర్సింతును. 


అన్నరాయతిమిరోపశాన్తయే శాన్తపావన మచిన్త $ వైభవమ్‌ 
తన్నరం వపుషి, కుళ్జరం ముఖే, మన్మహే కిమపి తున్తిలం మహః. (2) 


రఫి మేఘసందేశము 


విఘ్నతిమిర (చీకటి) మంతరించుకొణకు శాంతము, పావనము, ఊ హించరాని 
వైభవము. అదేమి చ్మిత్రమో!- మోమున కుంజరాకృతి, దేహమున నరరూపము- 
ఏతద్ద్విశేషవిశిష్టమగు ఇట్టిదట్టిదని నుడువశక్యము గాక బొద్దుగా నగుపీంచు ఆ 
మహాతేజస్సునకు నా నమోవాకములు. 


శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యమ్‌, 

కరుణామప్పణైః కటాక్షపాతైః కురు మామమ్బ కృతార్థసార్థవాహమ్‌. (3) 

అమ్మా ఓ వాణీ! చరము అచరము నగు సకల్యపపంచము (జీవసము 
దాయమునకు ఆశ్రయణీయము, సుఖశాంతిసౌభాగ్యములకు నిలయము నగు 
నీ చరణకమలము నాశ్రయింతును. కారుణ్యపూరితములు, అనుగ్రహదక్షములు 
నగు నీ చల్లని మృదువీక్షణముల నన్ను కృతార్జుని జేసి ధన్యు నొనరింపు 
మమ్మా యని ఇష్టదేవతా ప్రార్థన. మజీయు- 


భారతీ కాళిదాపస్య కువ్యాఖ్యావిషమూర్చితా, 

ఏషా పంజీవివీ టీకా తామద్యోజ్జీవయిష్యతి. (4) 

కాళిదాసుని మేఘదూతకావ్యమున కెందరో వ్యాఖ్యలు రచించిరి. అవన్నియు 
సవ్యములు గాకుండుటచే భావస్ఫోరకములు గాక విషతుల్యములని, జగత్రసిద్ధమగు 
కాళిదాసుని ఈ కావ్యభారతి (మధురకవిత) వికృతవ్యాఖ్యావిషమూర్చిత (కలుషిత) 
రపైనదని మల్లినాథుని భావన, తపన. తా రచించిన ఈ సంజీవినీవ్యాఖ్యచే నది 
పునరుజ్జీవిత యగునని ఆ వ్యాఖ్యాతృసార్వభౌముని యాకాంక్ష 


ఇహాన్వయముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతే మయా, 

నామూలం లిఖ్యతే కిళ్పీ న్నాన పేక్షిత ముచ్యలే. (5) 

ఇటు అన్వయపూర్వకముగ కాళిదాసుని భావానుగామినై సమ్మగముగ వ్యాఖ్యా 
నింతును. మూలభావవిరుద్దమైన దించుకయు లిఖించబడదు. నిర పేక్షితమగున 
దొకింతయు పలుకబడదని శ్రీమల్లినాథుని ప్రతిన. 


నా భావవివరణ శ్రీ మల్రినాథవ్యాఖ్య ననుసరించినది. 


అ. స్వ - అధికారాత్‌=తన కర్తవ్యము నెడల, ప్రమత్తః=శద్దాహీనుడును 
(తత్కారణమును, కాంతా-విరహ-గురుణా=[ సేయ సీవియోగముచే భరించ నలవి 
గానిదియు, వర్ష-భో గ్యేన=ఏడాదిపా టనుభవించతగినదియు నగు, భర్తుః= ప్రభువు 
కుబేరునియొక్క, శాపేన=శాపముచేత, అస్తం-గమిత-మ హిమా=మజుగు పటు 
పబడిన ప్రభావముగల, కశ్చిత్‌ =ఒకానొక, యక్ష=యక్ష్టుడు, జనకతనయా- 
స్నాన-పుణ్య-ఉద కేషు=జానకి జలకమాడుటచే పునీతములగు జలములు గలవియు, 
సి గాచ్చాయాతరుషు=ఛాయాప్రధానమగు సురపొన్నచెట్లు గలవియు నగు, 


ఆలి వప 
పూర్వబుఘము రం 


రామగిరి- ఆశ మేషు= చిత్రకూటాద్రియందలి ఆశ్రమములందు, వసతిం=ఉవికిని, 
చ(క్రే=ఏర్పఆచుకొనెను. 


భావము. సదా పూజనీయుడు అభినందనీయుడు నగు మహాకవి శ్రీ 
కాళిదాసు-ా 


కావ్యం యశపే౭_ర్థకృతే వ్యవహారవిదే శి వేతరక్షతయే, 
సద్యః పరనిర్వృతయే కాన్తాపమ్మితతయోప దేశయుచే. 


కావ్యము కీర్తిదాయక, ధనార్జనసహాయక, వ్యావహారికనిపుణతా ప్రదాయక, 
అనిష్టనివారక, స్వర్గసౌఖ్యసంధాయక, అనిర్వచనీయ అలౌకిక ఆత్మానందానుభూతి 
ప్రదాయక మగుటయే గాక అది వేదములవలె శాసించక, పురాణేతిహాసములవలె 
సుదీర్ణములగు నయోక్తులు పలుకక, శర్కరతోడి క్రీరము బోలి రుచికరములు, 
సరసములు, సాభిప్రాయములు నగు తీపీమాటల సొంపుల బ్రేయసి అన్యాపదేశముగ 
బలుకు హితవచనముల భాతి హృదయంగమమును, ఆలంకారిక ప్రామాణ్యము 
ననుసరించి, '*కావ్యస్య అచేకశేయస్సాధనతాం, కావ్యాలాపాంశ్చ వర్జయే దితి 
నిషేధశాస్ర్రప్య అసత్కావ్యవిషయతాం చ పశ్యన్‌' కావ్యము బహువిధ శ్రేయస్సాధక 
మని గుర్తించియు, కావ్యప్రసంగములు వర్ణ్షనీయము లనునది అసత్కావ్యవిషయక 
మనునది గమనించియు, మేఘసందేశమను మహాకావ్యమును రచింపగోరి 
తద్విఘ్ననివారణార్థము సాంప్రదాయిక మగు “ఆశీ ర్షమ్మస్కియా వష్తునిర్రేశో 
వాపి తన్ముఖమ్‌' ఆశీస్సుగాని, నమస్కృతిగాని, వస్తునిర్తేశముగాని కావ్యముఖ 
మను శాస్త్రము ననుసరించి కావ్యాదియందు యక్షుని గిరినివాసరూపమగు 
వస్తువును _ కళ్చిదిత్యాది శ్లోకముచే నిర్చేశించుచున్నాడు. 

అనిర్రిష్టడగు ఆ యక్ష డెవడు? అత డొనర్చిన యపరాధ మేమి? 
కర్రవ్యోల్లంఘన మెట్టిది? అను ప్రశ్న లుదయించుట సహజము. అతడు 
డేవజాతిసంభవుడు, యువకుడు, వివాహితుడు. అలకాపురి నివాసి. కుబేరుని 
కర్మచారి. మానససరోవరసంరక్షణ మతని కర్తవ్యము. స్వర్ణకమలపరిరక్షణ, 
శివపూజార్ధము తత్కమల సేకరణ ఆ కర్తవ్యపరిధిలోనివి. యక్షరాజు కుబేరుని 
నియోగ ముది. కాంతాలోలు డగుట ప్రమత్తుడై యక్షుడు స్వామి కార్యము 
నుల్లంఘించెను. ఫలితము యక్ష డిపుడు కర్తవ్య భష్టుడే గాదు, పదవీభ్రష్టుడును, 


కాంతావిరహితుడును. అది యక్షరాజు ఆజ్ఞ ఆంక్ష, శాపము. పద్మపురాణమునా 


అలకాధిపతిర్నామ్నా కుబేరః శివపూజకః, 

తస్యాసీ త్సుస్పవటుకో హీమమాలీతి నామతః 
తస్య పత్నీ సురూపాసీ ద్విశాలాక్షీతి నామతః, 

స తస్యాం 'స్నేహసంయుక్తః కామపాశవశం గతః 


60 మేఘుసందేశము 


మానసాత్సుష్పనిచయ మానీయ స్వగృహే స్టీతవ, 

పల్నీప్రమసమాయుక్షో న కుబేరాలయం గతః, 

కుబేరో దేవసదనే కరోతి శివపూజనమ్‌, 

మధ్యాహ్నసమయే రాజా పుష్పాణి ప్రపమీక్షతే. 
భట ఉవాచ - 


హేమమాలీ స్వభవనే రమతే కాన్తయా సహ, 
యక్షరాట్‌ ప్రత్యువాచేదం కాలాతిక్రమకో పీతః. 


అలకాధిపతి కుబేరుడు శివపూజాతత్సరుడు. యక్షు డాతని కర్మచారి. 
శేరు హేమమాలి. భార్య విశాలాక్షి _అపురూపసౌందర్యవతి యామె. 
యక్ష డామెయం దత్యంతానురక్తుడు. కామపాశవశంగతుడు. మానసమునుండి 
పుష్పనిచయము దెచ్చి కుబేరనిలయము చనక పల్నీ్రమసమాకర్షితు డగుచు 
స్వగృహము జేరి కాంతతో వినోదించుచున్నాడు. అట కుబేరు డీశ్వరాలయమున 
అర్భన కుద్యమించి పద్మములకైై వేచియున్నాడు. వేళ యతిక్రమించినది. 
యక్ష్టుని జాడలేదు. పూజాకమలములు లేవు. ధనదు డుగ్రుడై హేమమాలి 
యెచటని భృత్యునడుగ యథార్ధము నివేదించబడినది. ఆ కబురందిన యక్షుడు 
కాలాతిక్రమణము గుర్తించి భయవిహ్యలుడై నమభావమున వందన మాచరించి 
స్వామియెదుట నిలచినాడు. అంత యక్షరాజు- 


రే పాప దుష్ట దుర్వ్యృత్త కృతవాన్‌ దేవ హేలనమ్‌, 
అతో భవ శ్విత్రయుక్తో వియుక్తః కాన్తయా సహ, 
అస్మాత్‌ స్థానాదపధ్వస్తో గచ్చ స్థాన మథాధమమ్‌, 
ఇత్యుక్తే వచనే తేన తస్మాత్‌ స్టానాత్‌ పపాత సః 
ఓ పాపీ! దుష్ట! దుష్ట్రవర్తకా! దైవహేళన క్షంతవ్యము గాదు. 
అపచార మొనర్చితివి. కాంతావియుక్తుడవు, శ్వేతకుష్ట పీడితుడవు, స్థానభ్రష్టుడవు 
నై అధోలోకము నాశ్రయింపు మని శపించెను. ఆ యాంక్ష ననుసరించి 
యక్ష డా స్టానమునుండి భ్రష్టుడాయెను. మజీయొక తావున అపరాధ హేతు 
విట్టగపడుచున్నది. 
సరోవరరక్షణబాధ్యత తనదైనను ఒకనాటిరేయి చరమయామమున నవోఢయగు 
స్వకాంతావిరహము నోర్వజాలక కర్తవ్యము నావలకు నెట్ట ఇల్లు జేర, నింతలో 
దిగ్గజము లట కేగి సరోవరము నల్లకల్లోలపజచి స్వర్గకమలముల సమూలముగ 
నూడ బెరికి అస్తవ్యస్త మొనర్చినవి. (ప్రభాతమున ఆ యుదంత మంతయు 


దెలిసి యక్షపతి కుపీతుడై కాంతాప్రణయలోలత్వ మిందుకు హేతువగుట 
తద్వియోగ మతనికి శిక్షగా విధించెను. 


పూర్వ మేఘము 61 

యక్ష డున్నత్తుడు అనగా కర్తవ్యమునెడ అజాగరూకుడు. కర్తవ్య మన 
విధినిర్వహణ. బాధ్యత నిర్వహించుట అనగా ధర్మదూరము గాకుండుట. 
చిన్నదైనను పెద్దదైనను కర్తవ్యము కర్తవ్యమే. కాంతాలంపటత్వ మను మైకమున 
మైమరచి, విశ్వాసమును కాల రాచి, ఈశ్వరపూజావిషయ మనియు తలచక, 
ప్రభువు కపచార మొనర్చెను. 'భర్తురాజ్ఞాం న కుర్వన్తి యే చ విశ్వానఘాతకాః 
తేషాం నామాపి న (గ్రాహ్యమ్‌' స్వామి యాజ్ఞ నుల్లం ఘించు విశ్వాసఘాతకుల 
సేరెత్తగూడదని ధర్మవిదు లందురు. కనుకనే “హేమమాలి యను పేరెత్తక యక్ష 
డని అనిర్రిషముగా వదలినాడు. కర్తవ్యమునెడ అలక్ష్యమునకు ఫలము పాపము 
శాపము. కాంతావియోగము, స్థానభ్రష్టత, రోగగ్రస్తత దానికి ఫలము. ధర్మ 
మనతిక్రమణీయము. ప్రజాశ్రేయమునకు, శాంతి విస్తరణకు, లోకకళ్యాణమునకు 
కర్తవ్యనిర్వహణ రాచబాట. క్రమశిక్షణ, కట్టుబాటు లేమి కల్లోలములకు, 
అవ్యవస్థకు ఆలవాలము.  విధియెడ అలక్ష్యము క్షంతవ్యము కౌదు. గాన 
యక్షునికి శిక్ష విధించబడినది. తత్కారణముగ దేవజాతికి సహజ సిద్ధములగు 
అణిమాద్యష్టసిద్దు లతనియం దంతరించినవి. కామగమనాదులకు తావు లేదిక. 
అస్తంగమితమ హిము డతడు. కాముకునికి కాంతావియోగమును మించిన కరఠినశిక్ష 
మటీయొక టుండబోదు.. అదియు వర్షభోగ్యము. సంవత్సరపర్యంతము! ఎంత 
కష్టము! భారమైన కాంతావియోగము. ఆమె నవపరిణీత. అందాల చందమామ, 
చందనగంధి, సొగసుల మేలుబంతి, సోయగముల రాశి, ఒయ్యారమున కులుకు 
తొలకరి మెజుపు. ఆమె శరత్నూర్శిమాచంద్రబింబము. అట్టి ప్రేయసి నెడబాసి 
యక్షుడు ఏడాదిపా "బట్టుండగలడు? యౌవ్వనపుసాం గింకను చల్లారలేదు. 
నవనవోన్మేషముగ హృదయకుహరమున చెలరేగు మధురభావనల యుద్వేగ 
మించుకంతైనను సడలలేదు. అట్టితరి పాప మా కరఠినశాపము. శిక్ష 
వారి కోమలకమనీయజీవితచందనతరువునకు గొడ్డలిపెట్టు. వారి లేత 
హృదయముల కది అశనిపాతము. నిజమే! కాంతావిషయకప్రణయానురాగములు 
సమాదరణీయములైనను కర్తవ్యమున కవి అడ్డు రారాదు. కర్తవ్య మతినిష్టురము. 
కనికర మెరుగనిది. యక్ష డపచార మొనర్చ దోష మాపాదితమై ప్రవాసము 
శిక్షగా విధింపబడినది. దానికి ప్రాయశ్చిత్తము? రామగిర్యాశమములం 
దావాసము. రామగిరి _(చ్మిత్రకూటము) అనినంతనే హైందవమనోవీథుల 
మధురభావన లెన్నియో మెదలుచుండును. అది యొక తపోభూమి, తీర్థస్థలము, 
పున్నెముల కూడలి. సీతారామలక్ష ్మణుల యునికిచే నది పునీతమైన పుణ్యభూమి. 
ఉదారభావసంపన్నులు త్యాగమూర్తులు నగు శ్రీరామభరతుల సంగమపుణ్యస్థల 
మది. పూర్ణపురుషుడు రామచంద్రుడు లోకరీతి ననుసరించి పితృకార్య 
మాచరించిన పుణ్యతీర్హము. "పెల్లుబికిన భరతుని భక్తిరసషావితమైన దివ్యస్థల 


62 మేఘసందేశము 


మది. భక్తీ, కరుణ .((పేమ) రసధునులు పొంగి యొండొంటి నొటయుచు 
బ్రవహించిన స్వర్గభూమి, స్వర్గభూమి. సంసారము రోసి సర్వమును బాసి 
కందమూలాదు లశనముగ (పశాంతజీనితము గడపు మునిముఖ్యుల ఆ(శమము 
లెన్నియో గల వచ్చట. గుబురుగా పెరిగి, చల్లని నీడ నిచ్చు సురపొన్న 
లెంతయు ముచ్చట గొలుపుచున్నవి. ఫలపుష్పదాయకములగు తరులతలును 
గలవు. మణీయు నా యాశ్రమములు జనకతనయాస్నానపుణ్యోదకములు గల 
సరస్సులతో నలరారుచున్నవి. ఇట కవి, శ్రీరామపత్ని సీత యనక, 
మమత లెరుంగని జ్ఞానయోగి, కర్మయోగి, రాజయోగియు నగు జనకుడు 
అల్లారుముద్దుగా సాకిన పుణ్యశీల, జనకతనయ, జానకి అన్నాడు. జనకుని 
యొడిని వాత్సల్యమున బెరిగి, హైందవసంస్క తిని, సభ్యతను ఆపోశనము బట్ట 
తద్విధముగ రూపొందిన పరమసాధ్వి యామె. భారతసంస్కృతి ప్రసాదించిన 
అనర్హరత్న మామె. ఆమె ్టైందవుల పున్నెముల పంట. నాటికిని నేటికిని 
మటెన్నటికిని పవిత్రతకు ప్రపంచమున ఆమెయే ఏకైకప్రతినిధి. ఆమె లోకపావని. 
భవభూతిమహాకవి తన ఉత్తరరామచరితనాటకమున జానకిని గూర్చి రాముని 
నోట బలికించిన మాటలు -- 


త్వయా జగన్తి పుణ్యాని త్వయ్యపుణ్యా జనోక్షయః, 
నాథవన్త స్త్వయా లోకాస్త్రమనాథా విపత్స్యే. 1- 43 
జానకీ! నీ పుట్టుకమ్మాత్రమున లోకములు పునీతములైనవి. సమస్తజగత్తునకు 
నీవ శరణ్యము. ఏడుగడయు నీవ. అయినను నీ వనాథవు. లోకులు నీ 


యెడ పలుగాకులు. పాపులు. వారు పలికెడివి పాపోక్తులు, నీచోక్తులు. 
నిరపరాధివై  ఇడుమ లనుభవించుటకేనా నీ వవతరించినది? విషవృక్షమును 
నన్నేల ఆశయించితివి? విశ్వాసఘాతకుడను. నమ్మి మోసపోతివి జానకీ యని 
పలువిధముల వాపోయినాడు రామచంద్రుడు. అట్టి లోకపావని, జనకసుత 
స్నానములచే ఆ సరోవరజలములు పునీతములు మహనీయులు మెట్టిన 
చోటులు పున్నెముల పట్టు లందురు గదా! నిర్మలజలములు, స్నిగ్రచ్భాయలు, 
సజ్జననాంగత్యములకు నెలవు లా యాశమములు. తా నొనర్చిన యపరాధ ముడుగ 
యక్ష డా పుణ్యాశమముల నాశ్రయించెను. కాంతావిరహమున ఉన్మత్తుడగుట 
నిలకడ లక యత డా యాశ్రమముల చరించుచుండెను. ఏకత వసతి 
iss శాపమునకు కర్తవ్యపరాజ్ము ఖత కారణ మగుట కావ్యలింగ మలంకారము. 

“హేతోర్యాక్యపదార్హల్వే కావ్యలిజ్ల ముదాహృతమ్‌’ అని దాని లక్షణము. కథా ప్రారంభ 
(పథమక్లోక మిది. కావ్యమం దంతంతగా అద్రి-నదీ - "నగర-సముద్రాదివర్హన 
లుండుటం జేసి మహాకావ్యత్వ మబ్బినది. విప్రలంభశ్చంగార మిందలి రసము. 
అందున నాయకునికి ఉన్మాదము. కనుకనే ఏకత అనవస్థానము. సీత 


పూర్వమేఘము 63 


నుద్దేశించి హనుమంతుని ద్యారా. రాము డంపిన సందేశమును మనమునం 
దిడుకొని మహాకవి కాళిదా సీ కావ్యమును రూపొందించె నని ప్రతీతి. కావ్యమం 
దంతటను మందాక్రాంతావృత్తము. మాభాన-త-త గణములు, గురువులు 
రెండు, మందాక్రాంతా వృత్తలక్షణము. 4-6-7 అక్షరముల పై యతి (విరామము). 
కర్తవ్యోల్లంఘన మెంత యనర్హదాయకమో యక్షని యుదంతము చాటు 
చున్నది. దాని నూతగా గొని కవిసార్వభౌముడు కాళిదాసు విధినిర్వహణ 
అనతిక్రమణీయ మను ఉపదేశ మొసంగుటయే గాక పాఠకుల సమక్షమున మాతృ 
దేశసమగ్రసౌభాగ్యసంపదలను _ స్వాభావికరామణీయకమును ప్రత్యక్షీకరించుటయే 
పరమార్థముగా నెంచి ఈ కావ్యరచనకు పూనిక వహించి యుండనోపు. 


అవ. నిరహీయగు యక్ల్లుని మేఘదర్భనము ల 


శ్లో తస్మిన్నద్రా కతిచిదబలావిప్రయుక్తస్స కామీ 
నీత్వా మాసాన్‌ కనకనలయభ్రంశరిక్త ప్రకోష్టః, 
ఆషాఢస్య ప్రథమదివసే మేఘమాశ్లిష్టపానుం 
వ్ర క్రీడాపరిణతగజ[డేక్షణీయం దదర్శ. 2 


అర్థము. అబలా-విప్రయుక్తః=[పేయసి నెడబాసినవాడును, కనక- వలయ- 
(భంశ్వరిక్త-(ప్రకోస్టః=స్వర్గకంకణము జారుటచే శూన్యమగు మణిబంధము 
కలవాడును, కామీ=కాముకుడు నగు, సః=ఆ యక్షుడు, తస్మీన్‌=ఆ, 
అదౌ=చిత్రకూటాద్రియందు, కతిచిత్‌ =కొన్ని (ఎనిమిది), మాసాన్‌=నెలలను, 
నీత్వా=గడ పి, ఆషాఢస్య=ఆషాఢమాసముయొక్క, పథమ-దివసే=మొదటి రోజున, 
ఆక్లిష్ట-సానుం=ఆక్రమించిన సానువు కలదియు, వప్ర-శ్రీడా- పరిణత-గజ-(ప్రేక్ష 
ల్రీయం=వ షష క్రీడయందు నిమగ్నమైన ఏనుగువలె నగు పించు, మేఘం=మేఘమును, 
దదర్శ=చూచెను. రాళ్ళు రప్పలు మున్నగువాటిని కొమ్ముల (దంతముల) 
మీది కెగజిమ్ము క్రీడను వప్రక్రీడ యందురు. అట్టి క్రీడ సలుపు దానినే 
తిర్యగ్గంత ప్రహారి యందురు. అనగా దంతము లడ్డముగా త్రిప్పికొట్టునది. 


భానము:- యక్షుడు విప్రయుక్తుడు. ఆమెయా వియోగిని, అబల. ఎడబా 
"టెరుంగని (ప్రేమికులు వారు. వారిది ఆనందమయజీవితము. అనురాగపు 
జంట యది.  దైవవిధి నెవరు గుర్తించగలరు? అది అనుల్లంఘనియము. 
అజాగరూకత, అలక్ష్యత, కారణముగ ఇంతింతలు సంభవించె. స్వామి కార్యోల్లంఘన 
దైవపూజాతిక్రమణల కిది ఫలము. అనుభవించక తప్పదు. అనతి క్రమణీయము. 
పురుషు డగుట తా నీ వియోగభారము నెటులో భరించి బయటపడగలడు. మటీ 
అబల ఎడబా బరుంగని తన కాంత ఈ విరహభారము నెట్లు భరించగలదు? 


64 మేఘసందేశము 


మనగలదు? అను ఆవేదన అతనిని వెన్నంటి వేధించుచున్నది. అతివలు 
శక్తి హీనలు. అది నైసర్గికము. ఇక నాతడు కామి. కాముకునికి విరహవేదన 
భరించరానిది. శరీరము శుష్కించినది. ఆవయవములు శక్తి హీనములు. ముంజేతి 
కంకణము జాణీనను అతని కా విషయము తెలియనే తెలియదు. అంతగా 
బక్క చిక్కినాడు. చితకూటమున ఆ యా యాశమములం దస్థిమితముగ 
ఎట్టెటులనో ఎనిమిది మాసములు 'గడచినవి. “*శేషాన్‌ మాసాన్‌ గమయ 
చతురో లోచనే మీలయిత్యా' అను ద్వితీయసర్గ 50వ శ్లోకము ననుసరించి 
వర్షభోగ్యమగు శాపమున మాసచతుష్టయము శేషించి యున్నదని తెలియుచున్నది. 
అదియును దిన మొక యుగముగా కష్టమున నెట్టబడుచున్నది. ఆషాఢమాస 
ప్రథమదివసమున (ఆషాఢానక్షత్రముతో గూడిన పూర్ణిమ కలదగుట ఆ మాసమున 
కా పేరు వచ్చినది) అనుటకు మారుగా 'ప్రశమదివసే' యను పాఠమును 
గ్రహించుచున్నారు. ప్రశమదివస మన అంతిమ దివసము. ఇదే సర్గయందు 
4వ శ్లోకము “ప్రత్యాసన్నే నభసి' అని యున్నది. ఆషాఢ |ప్రథమదివసము 
శ్రావణసామీష్యము "కాదు గనుక (ప్రశమదివస మను పాఠము యుక్తమని వీరి 
భావన. ఆషాఢాంతిమదినము (శావణసమీప మైనను వారి భావన సరికాదు. 
ఉపర్యుక్తశ్లోకమున సామాన్యప్రత్యాసత్తి అనగా |శావణమాససామీప్యము మాత్రమే 
పేర్కొనబడినది గాని అవ్యవహిత ఉత్తరకాలము చెప్పబడనందున “ప్రథమదివ సే! 
యను పాఠము [గ్రహించుటయం దనుపపత్తి (అభ్యంతరము) యుండనక్కరలేదు. 
ప్రశమదివస మను పాఠమును స్వీకరించుటయే అసంగతమని తోచుచున్నది. 
ఆషాఢాంతమున యక్షుడు మేఘనిద్వారా సందేశ మంపుట అంత బొచిత్య 
మనిపీంచదు. వర్షాకాల మొక మాసము గడపి తీరికగా (ప్రేయసికి సందేశ 
మంపుట (పియుని యుత్కంఠను కాక బౌదాసీన్యమునే వ్యక్తపరచును. మరియు 
'శాపాంతో మే భుజగశయనాదుత్ధితే శార్‌జ్లపాణా” (ఉత్తరమేఘం 50 జో) 
ననుసరించి శాపావధి ఉతాన ఏకాదశీపర్యంతము. విష్ణువు భుజగశయనమునుండి 
లేచు పర్యంత మన్నమాట. యక్ష డన్నట్లు సందేశ మంపు దినమునుండి 
ఇంకను నాలుగుమాసములు గడువవల సియున్నవి శాపాంతమునకు, ఆషాఢశుద్ద 
ఏకాదశి శయనైకాదశి కార్తీకశుద్ధ్దఏకాదశి బోధనైకాదశి. అపుడు [పథమదివసమను 
పాఠమున పదిదినము అధికమగును. ఇది యొక అనుపపత్తియే. ప్రశమదివస 
మను పాఠమునగూడ ఇణువదిరోజులు తక్కువ. వాస్తవమున కిట కవి నిశ్చిత 
రూపమున  ఖండితకాలమును తెలుపక ఊహామాత్రముగ నాలుగుమాసము లని 
నుడివి యుండవచ్చును. అదియును గాక యక్షుడు మేఘునిద్వారా సందేశ 
మంపీన _ దినమునుండి అత డలకానగరము చేరి యక్షపల్నికి తత్సందేశ 
మందజేయుటకు కొన్ని దినములు పట్టవచ్చును. కాన పదిదినముల ఆధిక్యత 


పూర్వమేఘము 65 


అనుచిత మెంతమాత్రమును గాదు. శంకల నావల దోస ప్రథమదివస మను 
పాఠమును గ్రహించుటయే ఉత్తమమని విదిత మగుచున్నది. సాను వనగ 
పర్వతోపరిసమతలము. దాని నంటియున్నది మేఘము. ఆశ్లేషమన ఆలింగనము. 
పర్వతాగ్రమున నంటియున్న మేఘుని దర్శించగనే ప్రణయవిశ్రేషపీడితుడగు 
యక్సునికి పియాశ్లేషము జ్ఞప్తికి వచ్చినది. అనుదినము ప్రణయహృదయమున 
హత్తుకొని తన్నాదరించి, యలరించు నిజకాంత దూరమగుటచే, పరితాప 
మతిశయించినది. _వియోగపరితాప మోర్వలేని ప్రణయోపాసకులు వారు. 
ఆషాఢప్రథమదివసమున వర్తారంభసూచకమగు మేఘము (ప్రత్యక్ష మైనది. అదియు 
వప క్రీడాపరిణతగజ పేక్షణీయము గ. యక్ష డావిధముగ మేఘుని దర్శించినాడు. 
గజ సేక్షణీయ మనుచోట ఇవశబ్దలోపమున లుపోపమాలంకారము. 
అవ. మేఘదర్భనమున యక్ల్షుని హృదయవ్యాకులత -- 


నో తస్య స్థిత్వా కథమపి పురః కౌతుకాధానహేతో 

రంతర్ఫాష్ప శిరమనుచరో రాజరాజస్య దధ్యా, 

మేఘాలోకే భవతి సుఖినోఒప్యన్యథావృత్తి చేతః 

కంఠాశ్లేషప్రణయిని జనే కిం పున ర్టూరసం స్టే. ౩ 

అ. రాజరాజస్య=కుబేరునియొక్క, అనుచరః=భృత్యుడగు యక్షుడు, అంత 
రృాప్పః సన్‌=స్తంభింపజేయబడిన కన్నీరు కలవా డగుచు, కౌతుకాఆధానా 
హేతోః=ప్రణయోద్దీపన కారకమగు, తస్య=ఆ మేఘునియొక్క, పురః=ఎదుట, 
కథమ్‌ అపి=అతికష్టమున, స్రత్వా=నిలద్రొక్కుకొని, చిరం=చాల సేపు (మనోవి 
కారోపశమనపర్యంతము), దధ్యా=చింతించెను. మేఘ-ఆలోకే సతి=మేఘదర్శన 
మగుచుండ, సుఖినః అపి=ప్రయసిగూడి సుఖమున  ఉన్నవానియొక్కయు, 
చేతః=చిత్తము, అన్యథావృత్తి=కలతజెందునది, భవతి=అగుచున్నది. కంఠ-ఆశ్లేష- 
ప్రణయిని=ఆలింగనసుఖ మభిలషించు, జనే=జనుడు ((పియుడ్సు), దూర-సంస్టై 
సతి=దూరమున నున్నవాడు కాగా, కిం పునః=ఇక చెప్పెడి దేమున్నది? 


భా. రాజు లన యక్షులు. యక్ష్టులకు రాజు కుబేరుడు. అతని భృత్యుడు 
యక్షుడు కథానాయకుడు, (పనాసితుడు, ప్రణయోపాసకుడు, కాంతాలోలుడు. 
మేఘదర్శనమున - యతని ధైర్య మంతరించినది. చిత్తము వికలత్వ మొందినది. 
మనోవైకల్యమున నయనముల నీరు కక్రమ్మినది. కంఠ ' మవరుద్ధమైనది. 
అతని దైన్యస్థితి యది. అయినను అతడు ధీరోదాత్తుడు. కన్నుల గ్రమ్మిన 
అశ్రుబిందువుల అణచిపట్టి ధైర్యమున పోబ్లటులనో అతికష్టమున కాలూని 
మేఘుని సమక్షమున నిలిచినాడు. మేఘదర్శనము మదనోద్దీపకము గదా! అది 


66 మేఘసందేశము 


అభిలాషోత్సాదకము. ప్రణయ(ప్రేరకము. నోట మాట వెలువడలేదు. నిశ్ళ్చేష్టుడై 
అట్లే నిలచినాడు. మనోవైకల్య మంతరించు దనుక మనసు కలకదేరునంతవణకు 
చేత మన్యథావృత్తి విడుచువరకు నోరు మెదపలేదు. ఏలయన ఆషాఢమున 
మేఘహాదయము 'సుఖినో2౭_ పీ! (పియాలింగనమునకు దూరము గాక కాంతాజనసా 
మీష్యమున సుఖాసత్తితో నున్నను కామ ముద్దీపింప, సుఖాభిలాష అతిశయించ, 
ఉత్కంఠ రేకెత్త, మనసు వికృతినందక మానదు. అట్టితణీ ప్రవాసితుల 
మాట చెప్పవలయునా? వా రెటనున్నను _ వర్గారంభకమగు ఆషాఢమున 
మేఘదర్శన మగునంతనే ఇష్టజనవియోగము నోర్వలేక సుఖాసక్తులై గృహోన్ముఖు 
లగుదురు. ఆషాఢమున రిమరమువువుని చలని జలులు . పడుచుండును. 
ఆ చల్లదన మంతటను నిండి యుండి మానసోల్లాసము చిగురింప హాయి 
గొల్పుచుండును. 'పైరుల పచ్చదనము శాద్వలముల, మరకతచ్చాయల 
ముచ్చటలు కన్నులకు “విందు లందించును, వర్షోదకముల దడిసిన తరువులు 
ఆకుజొంపముల ఆణిముత్తెపు సౌరులు వెలొర్చును. వనమయూరముల 
(కేంకారములు, హరిణముల కుప్పిగంతులు, పక్షుల కిలకిలారవములు వీనులకు 
పసందైన విందులు, నయనములకు పండుగ లగుచుండును. ఏతత్కారణముగ 
భోగాసత్తి ప్రవృద్ధమగుట చిత్త మన్యథావృత్తి నొంద ఇష్టజనకంఠాశ్లేషములకు, 
సరససల్హాపములకు, రత్యానంద పరం కాంతాజనసమాకర్షితు' లగుదురు, 
యక్షుడు యువకుడు, ప్రణయోత్సుకుడు, కాముకుడు, అబలావిప్రయుక్తుడు, 
శాపనీర్వాసితుడు, అవశుడు. అతని మనోవైకల్య మెట్లు ఊహించగలము! 
పూర్వార్దము ఉత్తరార్థముచే సమర్థితమగుట  అర్జాంతరన్యాసాలంకారము. 


అవ. యక్టుడు మేఘునికి స్వాగతము పలుకుట -- 


జో ప్రత్యాసన్నే నభసి దయితాజీవితాలన్బునార్ధి 
జీమూతేన స్వకుశలమయీం హారయిష్యన్‌ ప్రవృత్తిమ్‌, 
స ర్రత్యి కుటజకుసుమైః కల్పితార్హాయ whe! 


ప్రీతః (ప్రీతిప్రముఖవచనం న్యాగతం వ్యాజహార. 4 


అ. నభసిఇశావణము, ప్రత్యాసన్నే సతి=సమీ పించిన దగుచుం 
డగా, దయితా-జీవిత-ఆలమ్బ నా అర్జీ సేయ సి జీవితధారణ నర్ధించు, సః=ఆ 
యక్షుడు, జీమూతేన=మేఘునిచేత స్వ-కుశల-మయీం=తన క్లేమముతోగూడిన, 
ప్రవృత్తిం= =సమాచారమును, హారయిష్యన్‌ =పంపగోరినవాడై, “ప్రత్య గైః=అప్పుడే 
వికసించిన, కుటజ- కుసుమైః= =గిరిమల్లికాసుమములతో, భం 
డిన  పూజాదికములు గల, తస్మె= =ఆ మేఘునికొణకు, పీతిప్రముఖ-వచనం 
(యథా తథా) (పేమపూర్వకవాక్కులు కలుగునట్టుగా, స్వాగతం=స్వాగతమును, 


పూర్వమేఘము 67 
(పీతః= స్నేహభావము కలవా డగుచు, వ్యాజహార=పలికెను. 


భా. అట్లు చింతనాచిత్తుడగు యక్షడు చిత్తమున ఇంచుక కలతదేరి 
ఆశ్వస్తచిత్తు డైనాడు. యక్షుడు సామాన్యుడు. కొలువుకూటమున కర్మ చారి. 
అలక్ష్యమున కర్తవ్యదూరు డగుట అపచారమైనది. పమాదో దీముతా మసి". 
బుద్ధిమంతులును పొరబడుదురు. పొరబడుట సర్వజనసామాన్యము. అతని 
అలక్ష్యమునకు శిక్ష _ విధించబడినది. ఆ శాపఫలమే యీ ప్రవాసము. 
కాంతావియోగము. అతడు భోగి కాని యోగి కాడు. సుఖాసక్తుడే గాని విరక్తుడు 
కాడు. చిత్రకూటమున నున్నను అతడు ప్రణయలోలుడే. ధర్మచింతన యున్నను 
ఐహికసుఖములండే అతని మనసు లగ్నము. _ కాంతావిరహచేదన మతనిని 
(క్రుంగదీ సీనది. దైన్యము తొలగలేదు. అయినను కోరిక లతని పైకొని నిరంతరము 
వేధించుచునే యున్నవి. అనుభవమునగాని శాంతి లభించదు. (సేయ సీ పియులు 
సజీవులైయుండినగదా అనుభవము? ఆషాఢము ప్రారంభమైనది. అనంతర 
సామీష్యమున (శావణము,. విరహిణుల కది సంతాపకరమేగాక (పణాంతకము 
గూడ. పురుషుడు తానెట్లో ధైర్యమూని శాపావధిని గడచి గట్టక్కగలడు. 
మాసాష్టకము గడవనే గడచినది. మిగిలినది మాసచతుష్టయము మాత్రమే. 
అయినను అబల. ఆమె ఈ విరహాంబుధి నెట్లీదగలదు? ఈ గండము 
గడచి గట్టక్కగలదా యని అతని యావేదన. ఆమె జీవితము శంకించబడినది. 
ఏమైనను ఆమె సజీవయై యుండవలె. అనంతర మామెను గూడి భోగసంతృప్తి 
నందవలె. తమ జీవితము ఆనందమయము గావలె. ఇది అతని (ప్రగాఢవాంఛ. 
అనర్థమునకు ముందే ప్రతిక్రియ నాలోచించుట ఉత్తమ మను విజ్ఞుల మాటను 
బట్టి (పీయకాంతాప్రాణసంరక్షణము తన ప్రథమకర్తవ్య మని భావించినాడు 
యక్షుడు. దాని కుపాయము! తన శ్షేమవార్త (పియసతి కందవలె. ఆశాజీవుల 
కదియే ఆలంబనము. ఆమె బ్రతుకున కదియే ఆధారము. ఆమె దాని నూతగా 
గొని ఈ వియోగజలధిని తరించగలదని అతని (పగాఢవిశ్వాసము. కాన యక్షుడు 
తన (పియసతికి సందేశము గొనిపోవ మేఘు నర్ధించ నిశ్చయించినాడు. జీవన 
(జలము) ప్రదాతయే జీవన (ప్రాణ) మిచ్చి రక్షించ నర్హుడను విశ్వాసమున 
జీమూతము (మేఘుని) ద్వారా సందేశ మంపగోరి అందుల కర్ణమగునట్లు 
కమనీయ మధురసౌరభముల నొప్పు కొండమల్లెలు సేకరించి, అర్హ్యపాద్యములు 
కల్పించి ఆర్హుహృదయుడై (పీతిపూర్వకములగు మాటల ప్రణయ ముట్టిపడ 
కుశలమా? నీ యాత్ర సుఖప్రదమా? నినోదదాయకమా? మనోరంజకమా? 
యని స్వాగతము పలికినాడు. కార్యార్ధి కార్యసాధకుని మంచిమాటల పల్కరించు 
టుచితమే గదా! 


68 మేఘసం దేశము 


అవు తన నందేశము గొనిపొమ్మ ని యక్షుడు మేఘు నర్హించుట - 


3జీ 


ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః క్వ మేఘః 
సన్రైశార్థాః క్వ పటుకరణై: ప్రాణీభిః ప్రాపణీయాః; 
ఇత్యౌత్సుక్యాదపరిగణయన్‌ గుహ్యకస్తం యయాచే 
కామార్హా హి ప్రకృతికృపణాశ్చేతనాచేతనేషు. ర్‌ 


అ. ధూమ-జ్యోతిః-సలిల-మరుతామ్‌=ధూమ (పొగ లేక ఆవిరి) అగ్ని 
జలవాయువులయొక్క, సన్నిపాతః=వికార (కలయిక) మగు, మేఘః= మేఘము, 
క్య=ఎక్కడ?, పటు-కరణైః=పటిీష్ష మైన ఇంద్రియములు కల, ప్రాణిభిః=వైతన్యముతో 
గూడిన (ప్రాణుల (సమర్హుల) చేత, ప్రాపణీయాః=పంపదగిన, సన్రేశ-అర్థాః=వార్తా 
ప్రయోజనములు, కృ=ఎచ్చట! ఇతి=అని, బాత్సుక్యాత్‌ =అభిముతార్హసాధనోత్సుక 
తవలన, అపరిగణయన్‌=యోచించనివాడై, గుహ్యకఃణ=యక్టుడు, తం=మేఘుని, 
యయాచే=అర్థించెను. హి=ఏల యన, కామా ఆర్హాః=కామ పీడితులు, చేతన-అ 
చేతనేషు=చేతనాచేతనములయందు, ప్రకృతికృపణాః=స్వాభావికముగా మూఢులు. 


భా. పుష్పాంజలి ఘటించి (ప్రేయసికి కుశలవార్త నందజేయమని యక్షుడు 
మేఘు నర్ధించెను. సరే! చేతనసాధ్యమగు విషయమును అచేతనముచే సాధింప 
నేల ఉద్యుక్తు డాయెను? కాళిదా సంతటి మహాకవి ఈ అసంగత అసంబద్ధ 
విషయము నేల చేబట్టను? పొసగని విషయము నేల రచించెను? వచించెను? 
ఆయన  విచక్షణాజ్ఞాన మేమైనది? ఆయన ఉపజ్ఞ కొబవడినదా! అను 
విమర్శ రాకమానదని ముందుగనే యూహించి అందుకు మహాకవి పరిహార 
మిట్టు చెప్పుచున్నాడు. ఆయన సమాధాన మిది. అసలు మేఘస్వరూప 
మెట్టిది? అది యొక సంఘాతము. సమ్మిశమము. సంకలనము. కలయిక. 
వేటియొక్క? ధూమము అగ్ని జలము వాయువు. ఏతచ్చతుష్ట్రయస మ్మేళన 
మది. చెతనమా? కాదు. జడము, అచేతనము, చైతన్య హీనము. ఇంద్రియములు 
సున్న. వినుటకు వీను లెక్కడివి? మార్గమును గుర్తించుటకు మనస్సున్నదా? 
యక్తిణిని వీక్తించుటకు అక్షు లేవి? సందేశమును  వినిపించుటకు వాక్కేది? 


ఇదియా సందేశమును గొనిపోవునది? అచేతన మగుట సందేశహరణమున 
కర్ణము గాదు. సందేశార్హము లన నెట్టివి? ప్రయోజనా పేక్షితములు గాన 
అతిముఖ్యములు. _ ఇంద్రియసామర్ధ్యము గల _ వ్యక్తులచే నిర్వహింపదగినవి. 
సాధింప నర్గములు. అసమర్దులచే నంపదగినవి కావను విషయమును యక్ష 
డాలోచించనే లేదు. విరహోన్మత్తు డగుట అతని ఆలోచనాశక్తి అంతరించినది. 
దయితాజీవితాలమ్బనార్థిత్సరూపమగు  స్వకార్యసాధనోత్సుకత తక్క అతనికి 


పూర్వమేఘము 69 
చేతనాచేతనవివేచనాశక్తి కొజివడినది. కనుకనే అతడు ఇది తగునా తగదా 
యను వివేచన విడిచి తన సందేశమును గొనిపొమ్మని మేఘు నరించెను. అం 
దసహజ మే ? సక అ 

సహజ మెమి కలదు? కామబడితులు సహజముగా మూఢులు, మందబుదులు, 
స్వభావదీనులు. ఏది జడము, ఏది చేతనము, ఏది - యుక్తము, ఏది అయుక్తము 
అను జ్ఞానము వారి కెక్కడిది? ఉన్మత్తులకు _ విచక్షణాజ్ఞాన మంతరించు 


a 
"తేమంత అబ్బురము గాదు. విరూపములగు మేఘ- సందేశముల ఘటనవలన 
విరూపఘుటనారూపమగు విషమాలంకారము. ఇది అర్జాంతరన్యాసానుప్రాణితము. 


వాల్మీకిరామాయణమున రాము డున్మత్తుడై సీతశై విలపించుట -- 
అస్తి కచ్చిత్త $యా దృష్టా సొ కదమ్బ[ పియా (పియా, 
కదమ్బ యది జానీషే శంస సీతాం శుభాననామ్‌. 
వకులానథ పున్నాగాంశ్చన్దనాన్‌ కేతకొం స్తథా, 
పృచ్చన్‌ రామో వనే భ్రాన్త ఉన్మత్త ఇవ లక్ష లే. 
ఆథవా మృగశాబాక్షీం మృగ' జానాసి మైథిలీమ్‌, 
మృగవి(పేక్షణే కానా మృగీభిః సహితా భవేత్‌. 

ఓ కదంబమా! (కడిమిచెట్టా నా (ప్రేయసి జానకి నీకంటబడినదా! ఆమెకు 
నీ యెడల ఎంత పీతి! నీ కామెజాడ తెలిసిన నా కెజీగింపుము. నా సీతను 
నీ వెబుగవా! ఆమె శుభానన. ఆమె నెమ్మోము నిరంతరము ముద్దులు 
గూర్చుచుండును. మజియు నతడు వకుళ పున్నాగ చంపక చందనాది 
వనవృక్షముల లతల నదేవిధముగ _ పృచ్చించుచు విభ్రాంతుడై ఉన్మత్తునివలె 
తిరుగుచున్నాడు. మణీయొకప్పుడు “ఓ హరిణమా! హరిణపోతపు వెడదకన్నుల 
బెదరుచూపుల సుందరాంగి మృత్రేయసి జానకిని నీవు చూడలేదా? ఆ చపలేక్షణ 
కురంగాక్షి నుత్కాంత మైథిలి మిమ్మంటియే యుండనోపు. ఎరింగించరా? 
యని వాపోవును. చెట్టు చెట్టును పక్షీ పక్షిని మృగ మృగమును జేరి 
విచక్షణ గోల్పోయి సీతజాడ దెలుపుడని దీనుడై యర్థించుచు  ఉన్మత్తుడగు 
లోకనాథుడు దశరథరామునికంటె యక్ష డధికుడా! ఉన్మత్తునకు విచక్షణజ్ఞాన 
ముండదు. విచక్షణ జ్ఞాన మున్నవాడు ఉన్మత్తు డెట్టగును? 


అవ, యక్టున యాచనావిధానము -- 


క్లో. జాతం వంశే భువనవిదిలే పుష్కలావర్తకానాం 
జానామి త్వాం |ప్రకృతిపురుషం కామరూసం మహఘోనః, 
లేనార్ధిత్వం త్వయి విధివశా ద్దూరబన్లు ర్లతో౭=_హం 
యాచ్చా మోఘా వరమధిగుణే నాధమె లబ్దకామా. 6 


70 మేఘసందేశము 


అ. హే మేఘ=ఓ జలదా! త్యాం=నిన్ను, భువన- -విదితే= =జగత్ర సిద్దమగు, 
పుష్కల-ఆవర్తకానామ్‌=పుష్కులములు, ఆవర్తకములు నగు కల్పాంతకాల మేఘ 
ములయొక్క, వంశే= =కులమందు, జాతమ్‌= =పుట్టినవాడవు, కామ-రూపం=కోరిన 
రూపము ధరించగలవాడవు. మఘోనః=ఇంద్రునియొక్క, (పకృతి-పురుషం= ప్రధాన 
కర్మ చారివి, అని, జానామి=ఎరుగుదును. తేన=తత్కారణమున, విధి- -వశాత్‌ =దైవ 
ఘటనవలన, దూరబన్దుః=కాంతావియుక్తుడనగు, అహం= నేను తృ్యయి=నీయందు, 
అర్థిత్వమ్‌=యాచకత్వమును, గతః=పొందినవాడను. అధి-గుణే=గుణసంపన్నుని 
యందు, యాచ్చ్హా=యాచన, మోఘా అపి=ఫలించకున్నను, (ఈషత్‌ =కొాంచెము) 
వరం=మంచిదే. అధమే- =నిర్గుణునియందు, లబ్ద-కామా అపి=ఫలించిన కోరిక 
కలదైనను, న వరమ్‌ =అంతగా మంచిదిగాదు.” 


భా. జలదా! నీది 'మహోన్నతవంశము. జగత్సృసిద్దములగు పుష్కలావర్తక 
ములు నీ కులదీపకులు. మీ జాతి ఉదారము, ఉదాత్తము బైనది. సద్గుణములు 
మీయం దిమిడియున్నవి. త్యాగము మీ ప్రధానాశయము. జీవనదానము 
మీ వ్రతము. నిగ్రహానుగ్రహములు మీ యధీనములు. సృష్టిపళయములు 
మీ సంకల్పసంభవములు, మీ యన్నుగహచిహ్నము సృష్టి సంపద, సుఖము, 
ఆనందము. మీ _ యాగ్రహన్నిగహములకు గుర్తు ప్రళయము, నాశనము, 
లేమి, దుఃఖము. ప్రళభయమును సృష్టించి లోకములను ముంచెత్తునది మీ 
మూలపురుషు  (వంశ్యు)లగు పుష్కలావర్తకములే గదా! అనుకూలముగ వర్షించి 
లోకములను బోషించునదియు మీరే. మీరు లేనిది నదులు లేవు. జలనిధులు 
లేవు. ఇక నదము లెక్కడ! సరస్సు లెక్కడ! నీరములు లేనిది సస్య 
మెక్కడిది? తరుగుల్మలతాదు లేవి? అన్న మెక్కడిది? జీవ మేది? ఇక (బతు 
కెక్కడ? జీవమునకు జీవన (ఉదకము) దానమే కదా మూలము? అది మీ 
యధినము. మీ యనుగ్రహాము, ప అతివృష్ట్య్రనావృష్టులు మీ 
ఇచ్చాధినములు, మీరు కామరూపులు. ఏ రూపముమునైన ధరించగలరు. ఆవిరిగా, 
దూది పింజవలె ధవళరూసమున మెలగగలరు. సందెకాలముల స్నర్థరూపము 
ధరించి సువర్ణకాంతులు వెదజల్లగలరు. కుంకుమాంకితులై _పక్షకుల వీక్షణములకు 
విందులు సమకూర్చగలరు. ముజీయు హృదయరంజకముగే చిత్రరూపములు 
ధరించి చూపరులకు ముచ్చట చేకూర్చగలరు. ఇక మీకు చారరాని చోటు 
లేదు. నదనదీజలనిధులుగాని గిరికాననములు గాని చెట్టుపుట్టలుగాని మీ 
గమనమున కద్దు రాజాలవు. ఆఖండలుని యాస్హానమున (పధానపురుషుడవు 
నీను. జలదా! అడ్డులేని యధికారము నిది. నీ కసాధ్య మనునది 
లేదు. విధివంచితుడను. బుద్దిమాంద్యము కర్తవ్యమున  కడ్డుపడినది. అది 
దైవపూజ  కాటంకమైనది. పశ్చాత్తప్పుడను; విపన్నుడను, కారతావియుక్తుడను, 


పూర్వమేఘము 71 


ప్రణయ పీడితుడను. నిన్నాశయించితిని, అర్టించితిని. నీ వధికగుణుడవు, 
అధికుడవు. నా అభ్యర్థన వ్యర్థ మైనను చింతించను. అందు యాచనాలాఘవము 
లేదు. అల్పుని యాచించి సఫరీకృతు డగుటకంతె గుణవంతు డగు 
అధికు న్మాశయించి విఫలుడైనను ఇంచుక మంచిదే కదా అని తలంతును. 
అర్జాంతరన్యాసాలంకార ఉపజీవితమగు (పేయోలంకారము. 


అవు యక్షుడు తన నందేశము గొనిపొమ్మని మేఘు నరించుట -- 
ఠా 


కో. సంతప్తానాం త్వమసి శరణం తత్సయోద (పీయాయాః 
సందేశం మే హర ధనపతి(క్రోధవిశ్లే షితస్య, 
గన్తవ్యా తే వసతి రలకా నామ యశక్షేశ్వరాణాం 
బాహ్యోద్యాన స్థితహరశి రశ్చస్ట్రోకాధాతహర్మా $, 7 


అ. హే పయోద =ఓ నీరదా!, త్యం=నీవు, సంతప్తానాం శరణమ్‌ = ఆతప 
సంతప్పులకు . వర్షముచేతను, ్రవాసితులకు _ స్వస్థలప్రాపణముచేతను రక్షకు 
డవు, అసి=అయితివి. తత్‌=అందుచే, ధనపతి-క్రోధ-విశ్తేషితస్య=కుబేరుని 
య్మాగహమున కాంతావియుక్తుడ నగు, మే=నాయొక్క, సన్దేశమ్‌=కుశలవార్తను, 

_3టయాయాఃా(పేయ సిక, హర=కొనిపొమ్ము. తే=నీకు, బాహ్య-ఉద్యాన- స్ట్రిత-హర- 
శిరశ్చంద్రికా- ధౌత-హర్మా్య=బా హ్యఉద్యానమందున్న శంకరశిరస్సునందలి వెన్నెలచే 
ధవళమైన 'ప్రానాదములు గలదియు, అలకా నామ=అలకాపురి యని ప్రసిద్ధినం 
దినదియు నగు, య క్షేశ్వరాణామ్‌= యక్ష ప్రభువుయొక్క, వసతిః=నివాసస్టలము, 

_గంతవ్యా=పోదగినది. 

భా. జలదా! ఉదారుడవు నీవు. కారుణ్యపూరితము నీ హృదయము. 
సంతప్పలయెడ అత్యంత్మదవీభూతము. జడచేతనముల భేద మెరుగని 
సమతాదృకృథము నీది. సంతప్పులకు నీ వాశయుడవు, శరణ్యుడవు, రక్షకుడవు. 
ఆతపసంతప్తములగు తరులతాగుల్మాదులకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాదులకు 
ఇది యది యననేల; సమస్తజీవకోటికి జీవదానము(వర్షపాతము)న సంతాప 
ముడిగించి రక్షణ కల్పింతువు. (పవా సీతులయెడ క్‌ హృదయ మత్యంతద్రవీభూ 
తము. నీది జాలి గుండె. ఆర్హార్తుమది. వారి తాపమును నీ వోర్వజాలవు. 
వారి బాధలు నీవు చూడలేవు. కనుకనే విరహవేదనాపీడితులగు ప్రవాసితులను 
గృహోన్ముఖుల జేసి, స్వకాంతల జేర్చి సంతృప్తి నందెదవు. నీ హృదయవై 
శాల్యమున కది తార్కాణము. అది కారణముగ నిన్నర్ధించితిన; ఆశ్రయించితిని. 
విపన్నుడను; విశ్తేషితుడను; ధనపతిక్రోధమున నిర్వాసితుడను. శాపఫలపరిణామ 
మిది. దుర్విధిపరిపాకము. విధివైపరీత్యము. అంతగా చేయని పాపమున కింతటి 


72 మేఘసందేశము 


కఠినగిక! విధివిలాసము నెవ రధిగమించగలరు! సజీవుడ నని, కుశలుడ నని, 
శాపాంతము సన్నిహిత మని, అచిరకాలమున _ పునస్సమాగమ మగునని నా 
సతికి సందేశ మందింతు వని ఆకశించెదను. అర్ధించెదను. _ ప్రార్థించెదను, 
ఆమె విరహసంతప్త. అబల. విరహపీడన కోర్యజాలదు. ఆమె యదీర, 
న్నేమవార్త దెలిసి (పాణదాన మొసంగ వేడెదను. అలకాపురి ఆమె : యునికి. 
యక్షరాజ్యమున కది ముఖ్యపట్టణము. కుబేరుని రాజధాని. ధనికుల కావాసము. 
నయనానందకరమగు ఉన్నత భవనములు, హర్మ్యములు, రాజప్రాసాదములు 
ముచ్చట స అట కైలాసమున కమనీయ సువుసౌరభములు వెదజల్లు 


బాహ్యఉద్యానమున ఆసీనుడగు మహేశ్వరుని జటాజూటమందరి అర్హచంద్రుని 
ధవళకిరణధావళ్యమున తెలిమెణుగులు దిద్దుకొని చూపరులకు కమ్మని సపిండులు 


సమకూర్చుచుండును. ఆ నగరము భోగముల ఉనికి. ముచ్చటైన పట్టణ మది. 
విలక్షణభవ్యహర్మ్యములు లక్ష్మికి నిలయములు. నీవు పోవలసిన దచటికి. 


అవ. మేఘదర్భనమున విరపాణుల మానన్మవవత్తి -- 


జో త్యామారూఢం పవనపదవీ ముద్ద హీతాలకాన్నాః 
(పేక్లిష్యన్తే పథికవనితాః ప్రత్యయా దాశ్వసన్త్యః; 
కస్పన్నద్దే విరహవిధురాం తృ్యయ్యుసేక్షేత జాయాం 
న స్యాదన్యో౭_ప్యహమివ జనో యః పరాధీనవృత్తి:. 8 


అ. పవనాపదవీం=వాయుమార్గము(ఆకాశము ను, ఆరూఢమ్‌=అధిరో హిం 
చిన, త్వాం=నిన్ను, పథిక-వనితాః=పాంథ స్రీలు, (పోషితభర్తృకలు) ప్రత్య 
యాత్‌=(పియులు . వత్తురను నమ్మికతో, ఆశ్వసన్త్యః=ఊరటకలవారై, ఉద్గ్భ 
హీత-అలక-అన్నాః(సత్యః)= ఎగద్రోసిన ముంగురుల అంచులు కలవారగుచు, 
(ేక్రీష్యనే= =వీక్రింతురు. త్వయి యి=నీవు, సన్నద్దే సతి=వ్యాపృతుడవు (విస్తరించిన 
వాడవు) కాగా, విరహ-విధురామ్‌=వియోగసంతప్తయగు, " జాయామ్‌= =భార్యను, 
కః=ఎవడు, ఉే పీక్చేత=ఉే పక్రించును? అన్యః అప=అన్యుడైనను, యః జనః=ఏ 
వ్యక్తి, (జనుడు) అహమ్‌ ఇవ=నావలె, పర-అధీన- -వృత్తిః =పరాయత్తజీవనము 
(బానిస్సబతుకు) గలవాడు, న స్యాత్‌ =కాకుండునో. 


భా. జలదా! ఉన్నతము నీ యునికి, మహోన్నతము నీ ఆశయము. 
ఫలభారమున వంగిన తరువును బోలి దాతవై వినయమున అవనతమగుదువు. 
నీవు గుణభూషితుడవు. నేల నంటని విహారము నీది. అడ్డులేని ఆకాశగమనము. 
గగనవీథి నీ క్రీడాస్ట్రలము. పవనవీథిని వ. జూచి పథికాంగ్‌నలు ఆశ్వస్తహృదయు 
లగుదురు. స్వస్టచిత్త లగుదురు. ఏల నందువా? నీ రాక వారి కొక 


పూర్వ మేఘము 73 


ఆశ. ఆశ్వాసనము. వర్గాంతమున నీ వస్తమించ కార్యార్లులై తమ్ము విడిచి 
రా 

దేశాంతరముల _ ప్రవాసితులగు (పియు లరుదెందురని గంపెడాశ; ఆకాంక. 
(కథాభిః కమనీయాభిః కామ్యెర్బో గ్రైశ్చ సర్వదా, ఉపచారైశ్చ రమయేద్యస్ప కాన్త 
ఇతీరితః) కమనీయకథలచే వార్తాలాపములచే ఇచ్చానుకూలములగు భోగములచే 
ఆదరపూర్వకక్రియాకలాపములచే (ఉపచారములు) సదా భార్య నలరించు నతడు 
కాంతు డనబడును. (దేశాన్తరగతే కాన్తే ఖిన్నా ప్రోషితభర్త కా) కాంతుడు 
దేశాంతరగతుడు కాగా దుఃిత యగు మగువ ప్రోషితభర్త క యనబడును. 
తిరిగి నీ వుదయమంద వారి ఆశలు మొలకలెత్తును వారి కోరికలు 
చిగురించును. వారి చిరవియోగదుఃఖ మంతరించును. అచిరకాలమున (పియు 
లరుదెంతు రను సంతోష మతిశయించ స్వస్థచిత్త లగుచు ఆనందమున అలక 
(ముంగురులు) లెత్తి కన్ను లింతింతలు చేసి పథికాంగనలు సాదరముగ వీక్షించి 
నీకు స్వాగతము పలికెదరు. మత్సందేశహరుడవగు నీకు అనుకొనని యువిదల 
సత్కార మది. జలదా! నీ రాకకు పాంధుల గృహోన్ముఖతకు సంబంధమేమి 
యందువా? నీ వుదయమంది వ్యాప్పతుడవు _ (విస్తరించినవాడవ) కాగా 
విరహ చేదనావిధుర యగు [పియసతిని విడిచి దూరదేశమం దెవ డుండగలడు? 
నేను తక్క! నీ చల్లదనమున జీవతతి యంతయు  నవననోన్మేషముగ 
అంతరంగ ముప్పాంగ భోగలాలస యగును. ఇక నిర్వాసితుల మాట చెప్పనేల! 
నే నభాగ్యుడను. నా సతి మందభాగ్య. విధివంచితుడను. పరాధీనవృత్తి. 
అస్వతంత్రుడను. బానిసబ్రతుకు. ననుబోలు మందభాగ్యుడు తక్క స్వీయకాంతను 
బాసి దూరస్తు ౭వడగును? అర్జాంతరన్యాసాలంకారము. 


అవ తన నతి నిరపాయతను యక్షుడు వేఘునికి విశదవజచుట -- 


శ్లో తాం చావశ్యం దినసగణనాతత్సరా మేకపత్నీ 
మవ్యాపన్నా మవిహతగతి రక్ష వసి బ్రాతృజాయామ్‌, 
ఆశాబన్దః కుసుమసదృశం ప్రాయశో హ్యంగనానాం 
సద్యఃపాతి ప్రణయిహృదయం విప్రయోగే రుణద్ధి. 9 


అ. జలద!=ఓ మేఘుడా! అవిహత-గతిః సన్‌ =సఫలీకృతయాత్ర (నిరాటం 
కగమనము) కలవాడవై, దివసాగణనా-తత్సరామ్‌=శేషదివసముల గణనయందు 
లగ్నహృదయ (సావధానచిత్త)యు, ఏక-పల్నీం=ఏకభర్త ఎక (పతివత)యు నగు, 
తాం=ఆ, భాతృ-జాయాం=సోదరపల్ని (నీకు సోదరతుల్యుడ నగునా (ప్రేయ సిని, 
అవశ్యం=తప్పక, అవ్యాపన్నాం=|ప్రమాదర హితనుగా, (ద్రక్ష్య సి=చూడగలవు. ఆశా- 
బన్హః= ఆశ (తృష్ణ) యను బంధము (తొడిమ), ప్రణయి=ంప్రమమయమును, 
కుసుమ-సదృశం=పుష్పసుకుమారమును, సద్యః పాతి=తత్‌ క్షణపతనాభిముఖము 


74 మేఘసం దేశము 


నగు, అజ్ఞనానాం=అతివలయొక్క, హృదయమ్‌=జీవితమును, విపయోగే=వియో 
గమందు, (పాయశః=తటచుగా, రుణద్ది=అదిమిపట్టు చున్నది. 


భా. జలదా! సోదర పాయుడ వగుట నీ కామె భాతృజాయ. వదినే. 
మాత్ససదృశ. ఆమె నీ కత్యంత ేక్షణీయ. సంకోచ మొందక చనవున నీ 
వొమెతో పలుకాడవచ్చు. ఆమె అవ్యాపన్న. అనహాయిని. ఆమె జీవితము 


శంకింప తగినది గాదు. నీ యాత్ర సఫలమే యగును. ఆమె పుణ్యశీల. 
పతివ్రత. (పణయజీవిని. ఆమె నా ప్రాణములకు ప్రాణము. నా హృదయమున 


కామె అధిదేవత. (ప్రేమరాశి యామె. అతిజాగరూకత నామె ఒకటి, రెండు, 
మూ డనుచు శాపొవధి శేషదినములు లెక్కించుచు విరహభారమున కృంగి, 
కృశించి బక్కచిక్కిన బడుగు దేహమున యెట్లో బతుకును వెళ్ళబోయుచు 
దిన మొక యుగముగా గడుపుచుండును. జలదా! విశ్లేష (వియోగ) 
భారమున పతనోన్ముఖమగు మగువల జీవితమును ఆశాబంధము తొడిమ పూవును 
వలె అదిమిపట్టును. వియోగదుఃఖసంతప్తలగు అంగనల ప్రణయహృదయమునకు 
ప్రత్యాశ (అచిరకాలమున (పియు లరుదెంతు రను నమ్మకము, పట్టుగొమ్మ. 
జగద్విదిత మిది. మిత్రమా! నా జీవనజ్యోతి, నా యేడుగడ, నా ప్రణయరాశి, 
మన్రేయసి నా రాకకై దైన్యభావమున నెదురుచూచుచుండును. జాగుచేయక 
తరలిపొమ్మని యక్షుడు అంజలి ఘటించి మణీ మణీ మేఘుని అర్థించెను; 
(ప్రార్థించెను. అలంకారము అర్జాంతరన్యాసము. 


అవ. (ప్రయాణమునకు శుభశకునములు -- 


క్లో. మన్దం మన్లం నుదతి పవనశ్వానుకూలో యథా త్యాం 
ళా ననా! లా 

వామశ్సాయం నదతి మధురం చాతకస్తే సగన్హఃి 

గర్భాధానక్షణపరిచయాన్నూనమాబద్దమాలాః 

. ల యథా 

సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః, 10 

అ. అనుకూలః =అనుకూలమైన, పవనః చ= గాలియు, త్వాం = నిన్ను, 
మన్హం మన్తం యథా= మందమందముగా, నుదతి = భావిఫలానురూపముగ 
వీచుచున్నది. అయం= ఈ, సగన్దః = గర్విష్మి, చాతకః చ=చాతకపక్షియు, 
తే = నీకు, వొమః = ఎడమభాగమున నున్నదై, మధురమ్‌ = శ్రావ్యముగా, 
నదతి= కూయుచున్నది. గర్భ-ఆధాన-క్షణ-పరిచయాత్‌ = గర్భ ఉత్పాదక . 
సుఖపరిచయమువలన, ఖే = ఆకాశమందు, ఆబద్ధమాలాః = పంక్తులు గట్టిన, 
బలాకాః=బెగ్గురుపక్టులు, (బలాకాంగనలు) నయన- సుభగమ్‌= నేత్రానందకరమగు, 
భవన్తమ్‌ = నిన్ను, నూనమ్‌ = తప్పక, సేవిష్యన్తే = సేవించును, 


భా. జలదా! పయాణమున కిది అనుకూలసమయము. అత్యంత 


76 మేఘసం దేశము 


జేర _వేగిరపడుచున్నవియు' నగు, రాజహంసాః = రాజహంసలు, నభస = 
ఆకాశమందు, ఆకైలాసాత్‌ = శకైలొసపర్యంతము, భవతః = నీకు, సహాయాః 
= సహాయపడు (తోడుండు)నవి, సంపత్స్యన్తే = కాగలవు. 


భా. జలదా! ఘనదుందుభిస్వనగంభీరమగు నీ గర్హనయం దెంతయో శక్తి 
ఇమిడియున్నది. _భావబంధురమగు నీ యుజుము అప్రమేయబలసంపన్నము. 
నీ ప్రభావ మనంతము. నీ యాగమనము పుడమిపడతికి ఆనందదాయకము. 
నీ దర్శనమాత్రమున ప్పథివీసతికి హర్షము మొలకెత్తును నీ ఘనమ 
దురనాదమునకు ఆమె మురిసిపోవును. ఆమె యొడలు పులకరించును. 
నిన్ను జూడ ఆమె మురిపె మట్టిది. జలదా! నీ గంభీరగర్హనకు 
పుడమిని శిలీంధ్రము లుద్భవించును. (వాటినే కుక్కగొడుగు లందురు) అవి 
భావిసన్యసమృద్ధిసూచకములు (నీలమేఘస్వన సంపర్కమున దట్టముగా నేల 
నుద్భవించిన పుట్టగొడుగులు సస్యసవమ్చుద్ధిని సూచించునని నిమిత్తనిదానము 
చాటుచున్నది.) జలదా! నీ సంపర్కసాహచర్యమున పుడమి నవనవ లాడు 
పచ్చని పైరుల వైభవముతో, ఫలవృక్షముల పసందులతో  గుబురుగుబురుగా 
ఏపుగా నెదుగు లతౌగుల్మముల రామణీయకముతో అందచందములు చిందించు 
నవకిసలయముల ముద్దుముచ్చటలతో నవ్వులొలుక, సౌరులు నింపు సొబగు 
లతో చిరునవ్వులు చింద, ముద్దులు నటింప, ఒయ్యారము తొణీకిసలాడ, 
కులుకు రమణీయవివిధకుసుమగుచ్చరాజితవనలతలతో నవచైతన్యము _ వెల్లివిరియు 
సంపూర్ణసౌభాగ్యమున విలసిల్లు ముత్తెదువను బోలి నేత్రోత్సవ మొనరించును. 
హృదయమునకు హాయి గొల్పును." మనమునకు ముదము గూర్చును. తన 
సౌభాగ్యమున కామెయే మురిసిపోవును. పుడమి జనుల కదియే కదా 
హర్షదాయకము! సుభిక్ష మన నదియే కదా! మిత్రమా! నీమహత్త్య మట్టిది! 
ఇక  (శవణసుఖదము, శుభదము, గంభీర మృదంగ స్వన సదృశము నగు నః 
గర్జన రాజహంసలకు మంగళతూర్యసదృశము. మానసము రాజహంసలకు ఆవాస 
మనునది జగద్విదితముగదా! శీతలమునకు వెరచి, హిమమునకు జడిసి ఇంత 
దనుక వలసబోయిన రాజహంసలు నీ రాక నూతగా గొని, నీ నిస్వనమును 
హెచ్చరికగా నెంచి నిజసదనమగు మానసమునకు తరలిపో నుత్స హించును. 
బిసకీసలయశకలములు పాథేయముగా నోట గజచి పయనమై పోవును. మిత్రమా! 
ఏకాకివి గావు నీను. ఒంటరి బాటసారి నని భయపడజనదు. శకెలాసము 
జేరుదనుక రాజహంసలు నీకు తోడు గలవు. కలసి పయనించు సన్మిత్రులు 
మీరు. హిమము హంసలకు రోగహేతువు. కాన కాలాంతరమున వలసబోయి 
వర్షకాలమున మ్రగిడి మానసము జేరును. చంచుచరణములు అరుణవర్ణ్గము, 
తక్కినది తెలుపు గలవి రాజహంసలు. కైలాసశిఖరే రామ మనసా నిర్మితం సరః, 
(బహ్మణా (పాగిదం యన్మాత్తదభూన్మానసం సరళ అని వాయుపురాణము. 


పూర్వమేఘము 77 


పొరాణికగాథల ననుసరించి కైలాసము హిమాలయమునకు రత్నగర్భ. ధనపతి 
కుబేరుని రాజధాని. శంకరుని నృత్యమండపమచట కలదు. (నాట్యవేదిక) 


అవ రామగిరియొద్ద సెలవు గెకొనుమని యక్షుడు మేఘు నర్తించుట - 
జో ఆప్పచ్చస్వ (పియసఖ మముం తుజ మూాలిజ్ల S శైలం 

వన్తె్యః పుంసాం రఘుపతిపదై రజ్కీతం మేఖలాసు, 

కాలే కాలే భవతి భవతా యస్య సంయోగ మేత్య 

"స్నేహన్యక్తి శ్చిరవిరహజం ముతో బాష్పముస్ష్రమ్‌. 12 

అ. (పియసఖమ్‌ = పియమిత్రము, తుజ్జం = ఉన్నతము, పుంసామ్‌ = 
జనులకు, వన్వైః = వందనీయములగు, రఘుపతి -పదైః = శ్రీరామచంద్రుని 
పొదములచేత, మేఖలాసు =చరియలయందు, అజ్బీతమ్‌ =ముద్రితము నగు, 
అముం= ఈ, శెలం=చిత్రకూటమును, ఆలిజ్య్య =కౌగిలి జేర్చి, ఆపృ్పచ్చస్వ=వీడ్కో 
లిమ్మని వేడుకొనుము. కాలే కాలే= సమయసమయమున (బుతువుబుతువున) 
భవతా=నీతో, సంయోగమ్‌=సంబంధమును, ఏత్య=పొంది, చిర-విరహజమ్‌= 
చిరకాల వియోగజనితమగు, ఉష్టమ్‌= వేడి యగు, బాష్పమ్‌=కన్నీటిని, ముబ్బుతః 
=విడుచుచున్న, యస్య=ఏ రామగిరియొక్క, స్నేహ-వ్యక్తిః=పేమప్రవృత్తి, భవతి= 
అభివ్యక్త మగుచున్నదో! 

భా. జలదా! (గీష్మోష్టతకు తాపమొందిన అద్రులకు నీ వాప్పుడవు. నీ రాక 
వాటికి హృదయతాపము హరించి ఉల్లాస మొనగూర్చును. అందున నీ చిరకాల 
మి(త్రము చిత్రకూటము. జనవంద్యములగు రఘుకులతిలకుని పావన పాదముద్రలు 
సానుసానువున అమరియున్నవి. సీతారామలక్ష్మణుల _ పాదచిహ్నము లెంత 
రమ్యముగా కొండచణీయల మ్ముదితమై ముచ్చట గొల్పుచున్నవో గమనించుము. 
కౌసల్వానందవరనుడు, పీతువాక్సాలనాదకుడు, |భాతువతలుడు, జానకీరమణుడు 
So పాదము ద్రము గ త స. యొక పుణ్యగిరి. 
పవిత్రక్షేత్రము. రామభరతుల సంగమస్థలము.  భక్తివాత్సల్యములు పొంగి 
సంగమించిన పుణ్యభూమి. పవిత్రతకు మహత్త మునకు నెల విది. జలదా! మీ 
స్నేహ మీనాటిది కాదు. అనాదినుండియు అది అవిచ్చిన్నముగ సొగిపోవుచు 
నే యున్నది. పప్రవృద్ధి అగుచునే యున్నది. మీఅన్యోన్య_ప్రేమానురాగములు 
బుతువుబుతువున _ .ప్రస్ఫుట మగుచునే యున్నవి. జలదా! నీ యెడబాటు 
దానికి అపరిమితసంతాప హేతువు. నీ రాక రామగిరికి శ్రీరామరక్ష సంతాప 
హరము. మీ “స్నేహ మట్టిది. అన్యోన్యసంభావన ఆప్తమిత్రుల లక్షణము. 
సఖ్యత బాన్నత్యపవిత్రతలకు అనువగు రీతిని చితకూటమును కౌగిట (గుచ్చి 
ఎత్తి సంభావింపుము. పోయి వచ్చెదనని పలుకరించి సెలవు గైకొనుము. 


78 మేఘసందేశము 


చిరవియోగానంతరము సమాగతులగు సన్మిత్రుల కన్నులనుండి అశ్రువులు 
చిందునట్లు మేఘదర్శనమున (వర్షాగమనమున, పర్వతములు  ఊపష్మము 
(తాపమును వెలువరించును. 

అమ యక్టుడు మేఘునికీ మార్గము నిర్రేశించుట - 


శ్లో మార్గం తావచ్చణు కథయత స్త్వత్రయాణానురూపం 
సన్లేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్ర పేయమ్‌, 
భిన్నః భిన్నః తిఖరిషు పదం న్యస్య గన్నాసి యత్ర 


కీణః కీణః పరిలఘు పయః నోతనాం చోపభుజ్య. 13 
శు యి | 
అ. హే జలద! = ఓ యంబుదా!, తావత్‌=ఇక, కథయతః= 


మార్గమును నిర్తేశించు నానుండి, త్వత్‌-ప్రయాణ-అనురూపం= నీయాత్ర కను 
కూలమగు, మార్గమ్‌=మార్గమును, శృణు=వినుము. తదను=అనంతరము, శోత 
'పేయం=కర్థ పేయమగు, మే=నాయొక్క, సన్దేశమ్‌=సం దేశమును, శ్రోష్య సి=వినగ 
లవు. య్మత్ర=మార్గమం దెచ్చట, ఖిన్నః ఖిన్నః సన్‌=అలసి సాలసినవాడ వగుచు, 
శిఖరిషు= పర్వతములయందు, పదం=పాదమును, న్యస్య= మోపి, (విశమించి) 
నలః న్రీణః సన్‌ =అంతగా కృశించినవాడవు అగుచు, సోతసామ్‌= ప్రవాహముల 
యొక్క, పరిలఘు=మిక్కిలి తేలికయగు, (దోషరహితమైన), పయః=జలమును, 
ఉపభుజ్య= సేవించి (బలవృద్ధికి జలపాన మొనర్సి) గన్హాసి=పోగలవు. 

[13వ క్లోకమాదిగా 62వ క్లోకపర్యంతము మేఘుని యాత్రకు సంబంధించిన 
భౌగోళికవర్షన. యక్షుడు తన ప్రవాసదినములు గడపు నాగపురమందలి రామగిరి 
(1వ శ్లోకము) శృంగమునుండి మేఘుడు కైలాసోపరిభాగమున (62వ శ్లోకము) 
అవస్థితమగు యక్షపురి [అనగా విరహిణి యగు యక్షపల్ని ప్రవాసదినములు 
లెక్కించుచు (క్లో 9 ద్వితీయసర్గ) ప్రియుని రాక కెదురుచూచుచు వేచి 
యున్న _ అలకానగరము] జేరవల సియున్నది. మార్గమంతయు గిరికాననములతో, 
నదీనదములతో, తీరరాజములతో, దేవాయతనములతో, దైవలీలాప్రదర్శనములతో, 
చారిత్రకసత్యములతో, పౌరాణికస్మృతులతో నిండియున్నది. మేఘుడు వాటిని 
దర్శించుచు సయనించవలసియున్నది. ఈ విషయమును మనమునం దిడుకొనియే 
యక్షుడు మేఘునికి మార్గమును సవిస్తరముగా నిర్రేించుచున్నాడు.] 


భా. జలదా! ముందుగా (పయాణమున కనువగు మార్గమును వివరింతును. 
ఆ మీదట మత్సందేశము. సుగమమార్గ మున్ననుగదా యాత్ర సుఖదమగుట. 
మిత్రమా! నీవు పోవు మార్గము ఇహపరసుఖదాయకము. హృదయోల్లాన 
సంవర్హకము.  న్న్మేతానందసంధాయకము. ప్రకృతి సంతోషమున పులకించి 


పూర్వమేఘము 70 


పరవశత్వమున ఆడిపాడిన చోటులు. ఆమె నృత్యముల కవి నాట్యవేది 
కలు. గిరికాననములు, నదీనదములు, ప్రసన్నసరోవరములు, మంజులన్నిర్థరిణులు, 
తరులతాగుల్మములు, సుగంధిత సుమపుంజములు, మధురఫలరసపానీయములు 
అవన్నియు అందచందముల కందలములు. ప్రకృతి తన సౌందర్యమును 
మిక్కుటముగ ప్రదర్శించిన చోటు లవి. ఒయ్యార మొలకబోసిన మార్గ 
మది. ఎంత నేత్రోత్సవము! ఎంత మానసోల్లాసకరము! అట నుండు 
శకుంతసంతానముల మధురమంజులకలకూజితము లెంత మనోజ్ఞములు! ఎంత 
కర్ణే బయములు! మార్గపార్శ ముల శాద్వలములలో హరిణపోళముల కుప్పి 
గంతు లెంత ఆనందసంధాయకములు! ఆ మీదట పవిత్ర తీర్థరాజములు! 
మృదంగవీణానాదములు! శిల్పకళావిన్యాస మొప్పారు దేవాయతనములు! వాటి 
సందర్శనము మనో వికాసమున కెంతో దోహదకరము! జలదా! యాత్ర 
సుగమమగుట కివన్నియు ముఖ్యమే గదా! నేత్రముల కానందము, (శవణములకు 
పీతి, మనస్సున కుల్లాసము ఉన్ననే కదా యాత్ర సుఖకరనుగుట. నీ కిట 
అవన్నియు సమకూడినవి. అయినను మార్గము దీర్థమగుట నీ కలసట 
తప్పుదు. ఆపన్నుడను. అలసి సాలయుదునని " అనాదరీంపకుము. నీఘగామి 
వగుట అంతగా అలసత్వ మూనవని ఆశించెదను. విశ్రాంతి గొనుట కచటచట 
అద్రిశిఖరములు గలవు. అలుపు వచ్చినచోట ఆద్రిశిఖరముల వ్రాలి, అలసట 
పోదోలి ఆపైని పయనమై పొమ్ము. మార్గమధ్యమున హిమాద్రి వెడలి ప్రవహించు 
పుణ్యనదు లెన్నియో గలవు. ఉపలచ్చేదనమున గురుత్వదోషరహిత నిర్మలోదకము 
లందు బ్రవహించుచున్నవి. జలదానమున (వర్షింప) శుష్కించి నీర సించినయెడల 
అందందు తీపి నీరు కడుపార  ద్రావి దుర్చలత పోద్రోలి, శక్తిమంతుడవై 
ముందుకు సాగిపొమ్ము. మిత్రమా! నా సందేశ మందువా! క్షర్ణపియ మది. 
ఆనందసంధాయకము. అత్యంతమధురము. వీనుల కది విందు. తదుపరి 
వివరింతును. ముందుగా మార్గవివరణము. ఆ మీదట మత్సం దేశము. 


అవ యక్టు డుత్తరదిశకు తరలి పొమ్మని మేఘునికీ నిర్హేశించుట - 

శ్లో అదేః da పవనః య స్విదిత్యున్ముఖీభి 
ర ఎహ్హాత్సాహశ్చకితచకితం ముగ్గ సిద్దాజ్లనాభి:, 
స్థానాదస్మాత్సరసనిచులాదుత్సతో దజ్ముఖః ఖం 
దిజ్నాగానాం పథి పరిహరన్‌ స్టూలహస్తా వలేపాన్‌. 14 
అ. పవనః=వాయువు, అదేః=చిత్రకూటాద్రియొక్క, శృబ్గం = శిఖరమును, 


హరతి కింస్విత్‌ = హరించి గొంపోవుచున్నదా యేమి, ఇతి =అని, ఉన్ముఖీభిః= 
మోము పైకెత్తిన, ముర్ట-సిద్ద-అంగనాభిః= మూఢు (సంశయాత్మ)లగు సురకాం 


80 | మేఘసం దేశము 


తలచే, చకితచకితం యథా తథా= సంభ్రమాశ్చర్య మగునట్లుగా, దృష్ట-ఉత్సాహః 
సన్‌=వింతగా చూడబడినవాడ వగుచు, సరస-నిచులాత్‌ = ఆర్హ్రుమగు స్టలవేతసము, 
(వినముడగు నిచులకవి) గల అస్మాత్‌ =ఈ, స్టానాత్‌ =స్టలమునుండి, పథి=ఆకాశ 
(సారస్వత) మార్గమున, దిజ్నాగానామ్‌=దిగ్గజము _ (దిజ్నాగాచార్యు) లయొక్క, 
స్టూలా హస్త-అవలేపాన్‌=తీవమగు తొండపు _ విసురు (తీవ్రహస్తని ర్లైశపూర్వక 
ఆక్షేపణ)లను, పరిహరన్‌ = త్రోసిపుచ్చుచు, ఉదబ్బ్ముఖః సన్‌ =ఉత్తరాభి 
(ఉన్నత) ముఖుడవై, ఖమ్‌= ఆకాశమును, ఉత్పత =అంటి పొమ్ము (ఉద్దతుడ 
వగుము). 


భా. జలదా! ఎంత విడ్డూరము! ఎంత వింత! ఎంత వినోదము! ఎచ్చుటైన 
ఇంత ముచ్చట గలదా? వింత యున్నదా? ఎన్నడైన ఎక్కడైన ఎవరైన 
ఈ విడ్దూరము చూచియుందురా? సిద్దాంగన లెంత ముగ్గలు! అభము 
శుభము ఎజుగని వా రెంత అమాయకులు! ఎచ్చటైనా గిరిశ్చంగము గాలి 
కెగురునా? (ప్రచండవాయువైనను పర్వతాగ్రమును పైకి లేవనెత్తునా? తనతో 
గొనిపోగలుగునా? అమాయకత్వమో మూఢత్వమో ముగ్తత్వమో తెలియదు 
గాని ఇటనుండి గగనమార్గమున నిన్ను జూచి వర్షనామ్యమున అద్రిశిఖర 
మెరుగుచున్నదని భమియుదురు. నీలవర్హపు తరళకాంతుల  భాసిల్లుచు నింగి 
నంటి తరలిపోవు నిన్ను జూచి పర్వత్నాగ మెరుగుచున్నదని భ్రమసి అజ్టులు 
చాచి, మోములు పైకెత్తి, సంభ్రమాశ్చర్యములు ముప్పిరిగొన చకీతచకీతలై 
చపలవీక్షణముల నిన్ను వీక్షింతురు. పాప మెంత సంశయాత్మలు! వినోదవైభవ మది. 
అమరకాంతలు వారు. నీలమణీరూపు నీది. భీత్యాశ్చర్యవినో దసమ్మి శవీక్షణములు. 
అదియొక విలక్షణమనోజ్జదృశ్యము. జలదా! నీ మార్గమున నీటి ప్రబ్బలితోడి 
చిత్తడినేల యున్నది. గగనవీథిని ఎగిరిపొమ్ము. నిచుల మన స్టలవేతసము. 
నిటి ప్రబ్బలి. ఒక జాతి రెల్లు, సము అని గూడ యందురు. ప్రవాహవేగమున . 
కది వంగి తదుపరి యథాతథముగ నిరపాయముగ నిలచియుండును. మజీయు 
నిచులః అన నిచులుడను మహాకవి. కాళిదాసుని మిత్రు డతడు. సమకాలికుడు 
సహాధ్యాయియుగూడ,. కాళిదాససన్మిత్రుడు నిచులమహాకవి యా(శమమును 
దర్శించి గౌరవపురస్సరముగా నతని సంభావించి ముందుకు సాగిపొమ్ము. అంత 
ఆకాశము నంటి పోవు నీకు దిగ్గజము లెదురగును. వాటి కరాఘాతములు 
సరకు గొనక ఉత్తరాభిముఖుడవై తరలిపొమ్ము. (జలదా! దిజ్నాగ ఆచార్యుడు 
ఉద్దండపండితుడు, విమర్శకాగ్రేసరుడు. కాళిదాసు ప్రత్యర్ధి యతడు. హస్తవి 
న్యాసపూర్వకముగ కాళిదాసకవితను విమర్శించుచుండును. ఆ కువిమర్శను 
గణుతించక సారస్వతపండితులచే సోత్సాహముగ వీక్షింపబడుచు ఉన్నతపథము 
నధిరో హింపుము.' - ఈ శ్లోకార్హమును వ్యాఖ్యానించుచు మల్లినాథుడు కాళిదాసు 
జీవికకు సంబంధించిన సముకోలీనురగు ఇరువురు ప్రముఖ వ్యక్తుల గురించి 


పూర్వమేఘము 81 


మహాకవియొక్క ప్రచ్చన్నసంకేతమును ప్రస్తావించుచున్నాడు. అందొకడు కాళిదాసు 
సహాధ్యాయి నిచులనామక కవిపుంగవుడు. వినయభూషణుడు. అన్యుడు కాళిదాసు 
ప్రత్యర్థి దిజ్నాగాచార్యుడు. ఉద్దండపండితుడు, విమర్శకుడు. అతడు కాళిదాసుని 
కవితయందలి దోషములను హస్తవిక్రేపములచే ఎత్తి చూపి ఆక్ష పించెడివాడనియు, 
వాటీని సప్రమాణముగా పూర్వపక్షము జేసి నిచులకవిచంద్రుడు పరిహరించెడివా 
డనియు లోకప్రతీతి. (ఇది ఆధారరహితమని కొందరు) ఆ కింవదంతి 
ఆధారముగ మల్లినాథుడు శ్లోకమునకు అర్జాంతరము (అన్యార్హము) ను గూడ 
సూచించుచున్నాడు. ఏమని? ఓ నా యనుంగు కావ్యభారతీ! కవితాసంపుటి! 
నన్నోమిన ఓ యమ్మా! భారతీ! అవ్యాహతగతి నద్రికల్పుడగు దిజ్నాగాచార్యుని 
ప్రతిభాశ్చంగభంగ మొనర్చి (పియసహచరులగు సారస్వత సిద్దులచే సంభ్రమాశ్చ 
ర్యములు ముప్పిరిగొన ఉత్సాహపూర్వకముగ వీక్రింపబడుచు, మత్సియసభుడు 
నిచులకవీంద్రుని యాశ్రమమును దర్శించి, సాదరముగ సంభావించి, దిజ్నాగుని 
స్టూలహస్త విశ్షే పఆక్షేపణలను సరకుగొనక, ఉన్నతపథమున గగనవీథి నంటి విహరించ 
ప్రార్థన. సిద్దాంగనలకు మేఘమందు గిరిశిఖరమను (భ్రాంతి గలుగుట నిట 
అభేదోక్తి. సందేహాలంకారము. 


అవ ఇంద్రధనువు కారణముగ మేఘుని అతిశయశోభావ్లూన - 


శ్లో రత్నచ్చాయావ్యతికర ఇవ (ప్రేక్ష్యమేతత్పురస్తా 

ద్వల్మీకాగ్రాత్‌ ప్రభవతి ధనుఃఖణ్ణమాఖణ్బలస్య, 

యేన శ్యామం నపురతితరాం కొన్తి మాపత్స్యతే తే 

బర్గేణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణోః. 15 

అ, రత్న-చ్భాయా-వ్యతికరః ఇవ=పద్మరాగాది మణీకాంతుల కల 
యిక వలి, (ేక్ష్యం=వీక్రి ంపదగిన, ఆఖణ్జలస్య=ఇంద్రునియొక్క, ఏతత్‌ =ఈ 
యగపడు, ధనుఃఖణ్జమ్‌=ధనుర్భాగము, పురస్తాత్‌ = ఎదుటనున్న, వర్మీ క-అ 
గ్రాత్‌ =పుట్టకొననుండి, ప్రభవతి=ప్రభవించుచున్నది. యేన=ఏ ఇంద్రధనస్సుచే, 
లే= నీయొక్క, శ్యామం=నల్లని, వపుః=శరీరము, స్పురితారుచినా= ఉజ్జ్వల 
కాంతి గల, బర్హణ= పింఛముతో, గోప వేషస్య=గోప(కృష్ణు వేషధారి యగు, 
విష్ణోః=విష్టువు (కృష్ణుని) యొక్క, (శ్యామం వపురివ =నల్లని దేహమువలె) 
అతితరాం=అత్యధికమగు, శోభామ్‌ =కాంతిని, ఆపత్స్యలే=పొందగలదు. 

భా. . జలదా! ఆ రూప మత్యద్భుతము. అత్యంత్యపేక్షణీయము. 


హృదయాహాదకరము. అదిగో! అటు చూడుడు; ఆనందించుడని సకలజీవులకు 
(ప్రకృతి ప్రసాదించిన, అతృద్భుతరమణీయదృశ్య మది. సొగసులు వెలార్చు 


82 మేఘసందేశము 


రంగుల మేలు కలయిక, అమరిక, అనర్జమణి ప్రభాస మ్మో హనసమ్మిశ్రమ మది. 
అదియొక అమూల్యమహోజ్జ్ఞల వ(జవైడూర్యాధిరత్నకాంతుల భవ్యసంకలనము. 
మణీదీస్పల _ విలక్షణవిలసన మది. అదిగో! ఆ పుట్టనుండి ఆవిర్భవించుచున్నది 
ఇంద్రధనస్సు. " చత్రవిచిత్రవర్హ సమ్మేళనముతో కన్నులపండు _గవుచున్నది. 
హృదయమును స్పందించి _రంజిల్లజేయుచున్నది. ఎంత మనోజ్ఞదృశ్య మది! 
ఆలోచనల రేపుచున్నది. ఆ యపురూపవర్ణదీప్పులు నీ నీలదేహమున ఎనలేని 
సౌరులు నింపుచున్నని. ఆ కాంతు లన్యోన్యము కలసి మెలసి వింతరంగు 
లీనుచు దోబూచులాడుచున్నవి. చూపరుల కవి గిలిగింతలు. ఆ మహోజ జల 
వర్షసమ్మిశమమున దేజరిల్లు నీకు వింతరంగుల నెమలి పింఛము ధరించి 
భాసించు గోపవేషధారి ఆ "వెన్నుడు (కృష్ణుడు) దక్క మరెవ్వ డీడు రాగలడు! 
సరితూగగలడు! బర్గిబర్ణము ధరించు 'పేముంత ఘనత గాదు. _ బర్గిబర్లము 
ధరించు టేమంత "కష్టము గాదు. నెమలిపింఛము ధరించిన గోపబాలు ెందణు 
లేరు! సరం. దాల్సిన చెంచు లెందటు లేరు? వారందణు నీకు 
సాటి వత్తురా? దేవకి నోములపంట. తన్నోమిన తల్లి యశోదకు ఈరేడు 
లోకములు అంగిట జూపి మోహాబ్దిముంచిన మాయామయుడు, గీతామృతదోగ్ర, 
ఆనందమయుడు, ఆర్తరక్షకుడు,, గోపవేషధారియు నగు శ్రీకృష్ణుడు నీకు 
నొటి. ఆఖండలధనుఃఖండవిలక్షణవ్యర్థశో భితుడ వగు నీకు బర్లిబర్హము దాల్చిన 
నల్లనయ్య వెన్నుడు ఈడు- "జోడు. జలదా! ఎంత ధన్యుడవు “నీవు! ఇందు 
ప్రథమచతుర్చపాదముల శ్రౌతీ కనబడరు! సాక్షాత్సాదృశ్య న 


వాదిశబ్హప్రయోగముచే (శౌతి. అదియు సా పక్రితము కాదు గాన సంసృష్టి 
యలంకారము. 


అవ మేఘుని మాళవదేశ్యన వేశవ్షద్ధన- 


జో త్వయ్యాయత్తం కృషిఫలమితి ee 

పీతి స్నీ గ్నైరనపదవధూలో చనైః పీయమానః, 

సద్యః స్‌రోత్యషణసురభి క్షేత్రమారుహ్య మూలం 

కించిత్సశ్చాద్వ్రజ లఘుగతిర్ఫూయ ఏవోత్త రేణ. 16 

అ. ట్‌ (పంట), తృ్యయి=నీయందు, ఆయత్తమ్‌ = 
ఆధారపడినది, ఇతి =అని, ప్రీతి-స్ని గ్లైః= (పేమార్హ్రములు, (భూ- వికార-అనభిజ్ఞైః 
=భూభంగము (కనుబొమముడిపోటు) లెజుగని, జనపద-వధూ- -లోచనైః=పేల్లి 


పడుచుల అకుటిలవీక్షణములతో, పీయమానః సన్‌=ఆప్యాయముగ వీక్రి క్రింపబడిన 
వాడ వగుచు, మాలన్‌= =మాల యని ప్రసిద్ది వడసిన, కే తమ్‌=ఉన్నత 


పూర్వ మేఘము 83 


సమతలమును, సద్యః=ఆ క్షణమున, పీరాఉత్కషణసురభి “యథా తథా'= 
నాగలిచె దున్నుటవలన మృత్తికాపరిమళ ముట్టిపడునట్టుగా, ఆరుహ్య= అభివర్షించి, 
కించిత్‌ =కొంచెము, పశ్చాత్‌ = పశ్చిమముగా, (వ్రజ= వెళ్ళుము. భూయః= తీరిగి, 
లఘు-గతిః సన్‌ =శీఘ్రగమనము కలవాడవై, ఉత్తరేణ ఏవ = ఉత్తరదిక్కుగనే, 
(వజ=పయనించుము. 


భా జలదా! జలములు నీ యధీనము. నీవు లేనిది జలము లేవి? 
జలము లేనిది పంట లేదు గదా! పంట లేనిది వంట యెక్కడ? వంట 


లేనిది అన్న ముండునా? అన్న ముండినగదా జీవు లుండునది. జగత్తంతయు 
నీయందు నిర్భరమై యున్నది. ఇక కృషీవలుల సంగతి! జనపదముల మాట! 
కర్షకుల కృషి! శమ, స్వేధఫలము నీయం దాయత్త మై యున్నది. క్షేత్రము 
దున్ని, చదునుపజచి, విత్తులు చల్లి, చెమటోడ్చి, కష్టించి వా రాశించిన 
సస్యఫలము నీయం దధిష్టితము గదా! నీ వనుగ్రహించి వర్ణించిన గదా వారు 
సఫరీకృతు లగుట! వారి ఆశలు ఫలించుట! వారికి శ్రమఫలము దక్కుట! 
గండములు గడచి (బతుకులు. బాగుపడుట! జలదా! మాట లేల! వారి 
బ్రతుకే నీ యనుగ్రహముపై ఆధారపడియున్నది. వారికి నీ వాత్మబంధుడవు. 
అనుంగుమిత్రుడవు. నీ యండదండలు, తోడునీడలు వారి కత్యంతావశ్యకములు. 
వారి ఆశలు, ఆశయములు నీయందే కేం దీక తమై యున్నవి. నీ యాగమనము 
వారి కత్యంతప్రమోదజనకము. వారి కది సంక్రాంతి. నీ రాకకై వారు 
వేచియుందురు. హృదయ ముప్పొంగ, ఆనందా(శువులు అక్షిగోళములు నిండ 
(చిందు, ఆప్యాయమున నీకు స్వాగతము పలుక వేచియుందురు. భ్రూభంగము 
నెజుగరు. చూపుల మర్మములు తెలియని పల్లెపడుచులు వారు. అన్నెపున్నెము 
లెజుగని అమాయికలు వారు. వీక్షణవైఖరు లెరుగకున్న నేమి ఆ చూపులు 
"స్నేహ సిక్తములు. (పేమార్హ్రములు. అందెంతయో ఆదర మిమిడి యున్నది. 
అకుటిల (పేమవీక్షణము లవి. ఆప్యాయత తొణికిసలాడ, ఆనందమున కన్నులు 
చెమ్మ గిల్ల, సాదరముగ నిన్ను వీక్రింతురు. జలదా! అంతకంటె నికు 
కావలసిన దేమున్నది? నీ కది అత్యంతగౌరనము కదా! ఆ వల్లీలలామల 
(వనితల) ముగ్టమనో హరవీక్షణముల దోగి ఆ యన్నుల మిన్నల నాదరించి 
ఆ మీదట మాల యను క్షేత్రమును దర్శింపుము. ఉన్నతసమతల మది. 
హలకర్షణమున _పరిష్కృతము. జలదా! ఘ్రాణతర్పణము గాగ కమ్మని 
మృత్తికాగంధము లెగయ జనపదవధువుల ఆశలు దీర, పూర్ణముగ వర్షించి 
వారికి ముదము గూర్చుము. పూర్ణవర్షమున భారరహితుడవై శీ ఘ్రగమనమున 
ఇంచుక సశ్చిమమునకు మరలి, అటనుండి మటణిల సూటిగా ఉత్తరముగ 
పయనించుము. అలంకారము పరివృత్తి. మాల మన ఉన్నత సమతల వుని 





84 మేఘసందేశము 


వ్యాఖ్యానము. మాల దేశమని కొందరు. మజికొందరు మాళవదేశమనియు, 
ఆధునికులు కొందరు ఛత్తీస్‌ గఢ్‌కు సంబంధించిన మాల్యాను మాల యనియు 
వచింతురు. నాగలితో చక్కగా దున్నిన భూమియందు ప్రథమవర్షపాతమున 
కమ్మని మృత్తికాసారభము వెలువడుట సుప్ర సిద్దము. మజీయు నిట బహువల్లభ 
(భార్యలు గల పతి యొకడు ఒకానొక "భార్యతో గూఢముగ విహరించి 
దాక్రిణ్యభంగ మగు నను భీతిచే గుప్తమార్గమున నిర్గమించి తిరిగి సర్వాధ్యక్టుడై 
సంచరించు పగిది, మేఘుడు వల్రీవనితల (సేమవీక్షణముల రుచు లారగించి, 
మాలదేశము మీదుగా వక్రమార్గమున పశ్చిమమున _ కేగి మరల ఉత్తరమునకు 
మరలి ఠీవిగా పయనించుట ద్యోతితము. 


అవ ఆ్యమకూటవర్షతము సేఘునికి స్వాగతము సలుకుట - 


వో త్యా మాసారప్రశమితవనోపప్ల పవం సాధు మూరా హు. 
వక్ష్య se సానుమా నాముకూటః, 
న క్షుదో 2_పి ప్రథమసుకృతా పక్షయా సంశ్రయాయ 
ప్రాప్త మిత్రే భవతి విముఖః కిం పున ర్యస్తథోచ్చెః. 17 


అ. ఆమకూటః=ఆమకూట మను (శిఖరముల పై చూతవృక్షములు గల), 
సానుమాన్‌ = పర్వతము, ఆసార-ప్రశమిత-వన-ఉపస్టవమ్‌= ధారావర్షపాతముచే 
సుపశమింపజేయబడిన దావాగ్ని కలవాడవు, అధ్వ- (శమాపరిగతం = మార్తా 
యాసముతో గూడినవాడవు నైన, త్వామ్‌= నిన్ను, సాధు= లెస్సగా, మూర్తా గై 
అ (మస్తకమున), వక్ష్యతి = వహించ (ధరించ) గలదు. క్ల్షుదః 
అపి = నీచు (అల్పుడును, సంశయాయ= ఆశయము కొకు, మిల 
=మిత్రుడు, ప్రాప్తే సతి = వచ్చినవాడు కాగా, ప్రథమాసుకృత-అ పేక్తయా= 
పూర్వ-ఉపకారపర్యాలో చనచేత, విముఖః= పరాబజ్ముఖుడు, న భవతి = కాజాలడు. 
యః= ఏ యామకూటము, తథా ఉచ్చెః = ఆ (ప్రకార మౌన్నత్యము గలదో 
(దాని విషయమై) కిం పునః=ఇక చెప్పనేల! (ఆశయము, అతిథ్య మిచ్చి 
ఆదరించుటకు వెనుకాడునా?) 

భా. జలదా! ఆమకూటము నీ మొదటి విడిది. విశ్రాంతి కనువగు తావు. 
ఆమకూట మెంత నిండైనది ! ఆ య్మదిశిఖరముల సానువులయం దంతటను, 
చూత (మామిడి) వ క్షములు ఫలభారమున వంగి, నమభావమున నీ కాతిథ్యమీయ 
నువ్విళ్యూరుచున్నవి" “స్వాగతము ey ఆ గిరికి నీయెడల నెంత 
గౌరవము! ఎంత ఆదరము! ఎంత ప్రీతి! ఆ యామకూటమునకు గ్రీష్మతాప 


ముడిపి, చలువ గూర్చి, మే లొనరించిన ఆప్రమితుడవు నీవు. అంతియ 
కాదు. ధారాపాతముగ వర్షించి కార్చిచ్చు రూపుమాపి హృదయతాప మంత 


పూర్వమేఘము 85 


మొందించిన ఆప్తబంధుడవు. ఆ యామకూటము నీ మే లెట్లు మరువగలదు? 
కృతోపకారుడవు. అధ్వపరిశ్రాంతుడవు. ప్రయాణప్రయాసమున అలసి సొలసిన 
వాడవు. నిన్ను జూచి, నీవు చేసిన మేలు తలచి నిన్నాదరించక విడుచునా? 
నిండుమనమున నెత్తి నిడుకొని గౌరవించును. ఆతిథ్యమిచ్చి నిన్నాదరించును. 
మధురరసాలఫలరసము లాని బడలికలు బాపుకొనుము. పేద దేర్చుకొనుము. 
మిత్రమా! అల్పుడైనను తన్నాశయించిన మిత్రుని విడువజాలడు. కుదుడైనను 
చేసిన మేలు మరువగలడా? కృతోపకారమును దలచి ఆదరించునే గాని 
తిరస్కరింపనోపడు. విముఖుడైనను _ వెన్నుజూపడు. జలదా! దావాగ్ని యన 
నెంత భయంకరము! ఎంత బీభత్సము! కాననముల రూపుమాపును. ఆద్రులను 
తపింపచేయును. ఎంత భయంకరము! తలచినంతనే గుండె లవియును. 
ధారాపాతవర్షమున. దావాగ్ని చల్లార్చితివి. జలదా! నీవు జీవనదాతవు. కృతఘ్నత 
యన నేమియో తెలియక బాన్నత్యమున మెలగు ఆమకూటము ఆశ్రయ మిచ్చి, 
ఆతిథ్య మిచ్చి ఆదరించక నిన్నెట్లు విడువగలదు? సంకోచము వలదు. నీ 
వట విశ్రమించి (శమ నపనయింపుము. ఆదివిరామ మెంతయు ఆహాదకరము 
గాన నీ యాత ఆద్యంతము సుఖావహము. కార్య సిద్ధి కది హేతువు. 
(మొదటి విడిది ఆమ్రైకూటము. అది సుఖదాయకము గాన మేఘునికి యాత్ర 
సౌఖ్యప్రదము, సఫలము నని ధ్వనించుచున్నది. అమరకటకపర్వతమును కందరు 
ఆమకూట మందురు. సాను వన పర్వతశిఖరమందలి సమతలము. ఈ 
శ్లోకమందలి పూర్వార్హము ఉత్తరార్థముచే సమర్థింపబడుట అర్భాంతరన్యాసము. 


అవు ఆ్యమకూట నౌందర్యవ్లర్ధన - 


కో ఛన్నోపాన్తః పరిణతఫలద్యోతిభిః కాననా(ై 

స్త్వయ్యారూఢే శిఖర మచలః స్పిగ్గవేణీసవర్ణే 

నూనం యాస్యత్యమరమిథునపేక్ష ణశీయానువస్త్టాం 

మధ్యే శ్యామః స్తన ఇవ భువః శేషవిస్తారపాణుః. 18 

అ. హే మేఘ=ఓ యంబుదా!, పరిణత-ఫల-ద్యోతిభిః=పండిన ఫల 
ములచేత ప్రకాశించునట్టి, కానన-ఆ(మైః= అడవియందలి చూతవృక్షములతో, 
ఛన్న-ఉపాన్తః= ఆచ్చాదితపార్శ వ్రభాగములు గల, అచలః= ఆమకూటాద్రి, స్నిగ్గ- 
వేణీ-సవర్ణే= చిక్కని కేశబంధసదృశమగు, త్వయి=నీవు, గిఖరమ్‌= శృంగమును, 
ఆరూడే సతి = అధిరోహించినవాడవు కాగా, మగ్యే=నడుమ, శ్యామః = 
నలుపును, శేష-విస్తారపాణ్డుః= శేషించిన విశాలపారభాగముల పాండువర్ణము 

= G 

(శ్వేత పీత మిశ్రమము) కలదగుట, భువఃజపుడమియొక్క, స్తనః ఇవ= స్తనమువలె, 
అమర-మిథున-చేక్ష ణీయామ్‌=సురదంపతులకు దర్శనీయమగు, అవస్థామ్‌= స్థితిని, 


86 మేఘసందేశము 


నూనమ్‌=తప్పక, యాస్యతి=పొందగలదు. 


భా జలదా! నీ వెంతయు ధన్యుడవు. నీ యాత్ర వినోదసంభరితము, 
వైభవోపేతము, మధురము, మనోజ్ఞము నైనది. నీవు భూసతికి యౌవనరూపము 
దిద్దుచున్నావు. యౌవనాభరణ మగుచు భ్రేచరమిథునముల కొక విలక్షణదృశ్యము 
ప్రనాదించుచున్నావు. ఆ గిరిపార్భ్యముల రసాలనాలముల పండిన పండ్లు 
అంతటను గౌరవర్హమున దీపించుచున్నవి. స్పీగ్ణము, మస్ఫణము, శ్యామము 
నగు కామినీకేశబంధముబోలు నీ వా శిఖరము నధి ష్మించితివా ఇక చెప్పెడి 
దేమున్నది? ఆ శోభ _ అద్వితీయము. అది చూచుకప్రాయమై పుడమిపడతికి 
గబ్బిగుబ్బ యగుచున్నది. మిత్రమా! పుడమి యొక పడతి. అచలము కుచము. 
నీవు చూచుకము.. ఏమి శోభ! ఏమి భావన! వినువీథుల సంచరించెడి 
అమరమిథునముల హృదయకుహరముల మెదలెడి మధురభావన యది. వయసు 
జంటలు. నిత్యనూతన యౌవనులు. కనుకనే వారి కా యూహ, ఆ దృశ్యమును 
పొ రత్యంతకాంక్షతో వీక్తింతురు. జలదా ! ఇదీ ఆ స్ట నీకు విశ్రాంతి. 
ఆమకూటమునకు విలక్షణరమణీయశోభ. పుడమిపడతికి అపురూపరూపసంపద. 
ఎంత చక్కని అమరిక! రమ్యమగు సన్నివేశ మది. ఇదంతయు నీ మూలముననే 
కదా. సంభవము! ఉపమాజఉత్సేక్షల సంసృష్టి. “పర్మిశాంతుడగు ఒకానొక 
కాముకుడు కామినియొక్క కుచకలశమున విశ్రాంతిక్తై నిద్రించునట్ట్లు నీవును 
నాయిక యగు పుడమిపడతి చనుమొనపై విశమించ మని ధ్వనించుచున్నది. 


అ LAs వ 
అవ మేఘుని దృష్టీవథమున వర్తించు నర్మ దానదీవ్షర్హన 


క్లో స్థిత్వా తస్మిన్వనచరవధూభుక్తకుజ్ణో ముహూర్తం 
తోయోత్సర్గద్రుతతరగతిస్తత్సరం వర్త తీర్ణః, 
a a 
రేవాం (దక్ష $ స్యుపలవిషమే వింధ్యపాదే విశీర్దాం 
భక్తిచ్చేదై రివ విరచితాం భూతిమళ్లే గజస్య, 19 


అ. హే మేఘ= ఓ జలదా!, వనచరావధూ-భుక్త-కుళ్ణే = కిరాతాంగ 
నలచే అనుభవింపబడిన పొదరిండ్లుగల, తస్మిన్‌ =ఆ యామకూటమందు, 
ముహూర్తమ్‌=క్షణకాలము, స్టిత్వావి శ్రమించి, తోయ-ఉత్సర్గ- ద్రుతతర-గతిః 
సన్‌ =వర్షపాతమున క్రీ ఘుగమనము కలవాడవై, తత్సరమ్‌= ఆ మీదటి, మార్గమ్‌= మార్గ 
మును, తీర్ణః=దాటినవాడవై, ఉపల-విషమే = రాళ్లచే నెగుడు దిగుడుగా 
నున్న, వింధ్య-పాదే = వింధ్యపర్వతపాద (సమీప) ప్రదేశమునం దంతటను, 
నిశీర్ణాం= శిథిలమై వ్యాప్రీజెందిన, రేవామ్‌=నర్మదానదిని, గజస్య=ఏనుగుయొక్క, 
అజ్లే=శరీరమున,  భక్తి-చ్చేదై==రచనాభంగిమలచేత, విరచితామ్‌ = రచింపబడిన, 


పూర్వ మేఘము 87 
భూతిమ్‌ ఇవ =సింగారమును వలె, ద్రక్ష్యసి =చూడగలవు. 
a 


భా. జలదా! మార్గమున నీ కెన్నియో వింతలు, విశేషములు ముచ్చటలు 
ఎదురగును. నీ కన్నులకు విందు లవి. ఆ యామకూటనికుంజవిలసనములు! ఆ 
పొదరిండ్ల మురువుముచ్చటలు! ఆ లతాగృహముల సౌరులు! ఏమని ముచ్చటిం 
చను? ఎన్నని వివరించను? ఆ నికుంజనిలయములు ఆ లతామంటపములు 
అందు మసలిన వనచరవధూవినో దవిలాసవి భ్రమములు ఏమని నుడువగలను? 
ఆ కిరాతమిథునముల ముగ్రమనో హరమధురణచేష్ట లెట్లు నిర్వచించగలను? 
అవన్నియు నయనానందకరములు. మణీయు మనస్సున కుద్దీపకములు. కనుల 
కబువుదీర ఆ పొదరిండ్ల సొబగులు వీక్తించుము. జా గొనరింపకుము సుమి! 
అది కార్యభంగమునకు హేతు వగుట నీ పూనిక వ్యర్ణమగును. అల్పకాల 
మా నికుంజముల విశ్రమించి అధ్యశమ నపనయించి నఘ్రముగ కార్యనాధన 
కుద్యమింపుము. జలదా! పూర్ణవర్షమున ఆ యగద్రికి మేలుగూర్చి వీడ్కొని 
ముందుకు సాగిపొమ్ము. జలోత్సర్గమున భావరహితుడ వగు నీ కిక ప్రయాస 
యెక్కడిది అదిగో! ఆ కనబడునది _ వింధ్యాది. మహోన్నతమైనది. అం 
దుదయమంది తత్సాదమున ఉపల (రాళ్ల)మార్గమున బ్రవహించుచున్నది. గమ 
నించితివా? పాషాణసంక్షీర్ణ మగు వింధ్యపాదమున విశీర్ణమై (చెదరి) వింతచెలువు 
లుపచరించుచు నిమ్నోన్నత ఉపలమార్గమున గంతులిడుచు మధురస్వరమున 
ముందుకు సాగిపోవు నర్మద ముచ్చట గొలుపుచున్నది. గండుశిలల యొత్తిడికి 
చెదరి చెదరి ముచ్చటగ (బ్రవహించు ఆ (స్రోతోవాహిని గజశరీరమందలి 
విభూతిరేఖలవలె శృంగార (అలంకరణ) రచనల బోలి నయనానందకరముగ 
(పత్యక్షమగుచున్నది. హృదయమున మాధుర్యము _ నింపుచున్నది. మిత్రమా! 
ఎంత మనోజ్ఞదృశ్య మది! ఎంత హృదయంగమసన్ని వేశము! 


విశేషము- విన్హ్యాచలము ఆర్యావర్తము (ఉత్తరభారతము) నకు దక్షిణపు 
"బల్ల. ఉత్తరదక్షిణభారతములకు విభజనరేఖ. దీనిని చరణ్మాది అనియు నందురు. 
బానూర్‌- గయలయందు సాపితమగు చరణముచే వింధ్య అగస్త్యుని పూజయం 
దనవరతము . సాష్ట్రాంగవందనపూర్వకముగ నతమై యున్నదని పౌరాణికగాథలయం 
దుల్లేథితమై యున్నది. మజీయు లోకబాంధవుడు సూర్యభగవానుడు మేరువున 
కేల ప్రదక్షిణ మాచరించుటు తన కేల యాచరించ డని ఈర్ష్య వహించి 
అది ఆకసము నంట సెరుగుచునే యుండెను. అంత దేవతలు భయ 
మొంది దాని యౌద్ధత్యము నాప అగస్త్యు నాశ్రయించిరి. ఆ మహర్షి 
దక్తిణాపథ మునకు బోవుచు, 'నొయనా! నేవచ్చుదనుక నీ వీ విధముగ 
ప్రణామముద్రయందే పడియుండు మని ఆజ్ఞాపించి ఆయన మజీ తిరిగి 
రాలేదని హౌరాణికగాథ. రేవా తు నర్మదా సోమోద్భవా మేఖలకన్యకా' 


88 మేఘసందేశము 


అనుదానిని బట్టి నర్మదానది ఉత్పత్తిన్గానము అమరకంటకపర్వత - మగుచున్నది. 
మేఖల యనునది తత్సర్వతమునకు పర్యాయపదము. నర్మద మేఖలపుత్రికయని 
ఉదాహరింపబడినది. ఈ శ్లోకమున రేవావింధ్యలయందు లింగకార్యముల . 
సాదృశ్యము నాయికానాయకులయం దారోపితమగుట సమాసోక్తిశ్రౌతీఉపమలు, 
ఉభయమునకు అంగాంగిభావ ముండుట సంకరాలంకారము. 'వింధ్యపాదే 
విఢీర్ణామ్‌' అనుటచే ఒకానొక _కామినికి [పియతమచరణతాడనము ధ్వనితము. 


అవ యక్షుడు మేఘునిక్షీ నర్మ దాజులపాన మొనర్హు వొతము వలుకుట - 


నో, తస్యా స్తీ కైర్యనగజమ దై ర్యాసితం వాంతవృష్టి 

ఆలీ గ్ర న్‌ా ఈ 
ర్రమ్పూకుంజప్రతిహతరయం తోయమాదాయ గచ్చేః 
అంతఃపారం ఘనీ తులయితుం నానిలః శక్యతి త్వాం 
రిక్తః సరో భవతి హి లఘుః పూర్ణతా గౌరవాయ. 20 


అ. హే మేఘ=ఓ జలదా!, వాంత-వృష్టిః సన్‌=వెలువరించిన వర్షము 
కలవాడవై, తిక్తె=కషాయసురభితము లగు, వనాగజామదైః =అడవి యేనుగుల 
మదములచే, వొసితం = పరిమళించునదియు, జమ్బూ- కుంజ-ప్రతిహత-రయమ్‌ 
=జమూ (నేరేడు) వృక్షములచే నిలువరింపబడిన వేగముకలదియు నగు, 
తస్యాః=ఆ నర్మదయొక్క, తోయం=జలమును, ఆదాయ= గ్రహించి, గచ్చేః= 
పయనించుము. హే ఘన=ఓ యంబుదా! అంతఃసారం=అంతన్సారము 
(జలము)గల, త్వాం =నిన్ను, అనిలః . =వాయువు, తులయితం ాత్రోయుటకు, 
న శక్ష్యతి = సమర్థము కాజాలదు (కదల్పజాలదు). హి=ఏలయన, రిక్తః = 
సారహీనమగు, సర్వః =సర్వమును, లఘుః =చులకనైనది, భవతి =అగుచున్నది. 
పూర్ణతా =పూర్ణత్వము (శక్తిమత్తము), గౌరవాయ  =గౌరవమునకు, భవతి 
=అర్గమగుచున్నది. 

భా. జలదా! మత్కార్యసాధన కుపషక్రమించితివి. మృత్రయోజనార్థము 
పథికవృత్తి స్వీకరించితివి. మార్గము సుదీర్షము. కొండలు, గుట్టలు, వనములు, 
నదీనదములు, సానువులు, సరస్సులు, అన్నియు నీ కెదురగును. ఆటంకము 
లెక్కువ. ప్రయాస తప్పదు. ఆరోగ్యము పదిలము సుమీ! అవాంఛితజలము 
లుజ్జగించి మార్గమధ్యమున పథ్యపానీయములు స్వీకరింపుము. స్వస్థత యున్ననే 
గదా కార్యసాధనము! ఆస్వాదించిన భారజలమును వర్షరూపమున వెలువరించుము. 
అదిగో! నర్మద. గండశిలల తాకిడికి చింది చులకనగు ఆ నదీజలము లెంత 
రుచ్యములు! అత్యంతపానయోగ్యము లవి. మిత్రమా! విన్హ్యాటవులు మత్తేభముల 
కునికిపట్టులు. అంతులేని యాహారము. అలస టెజుంగని విహారము. ఏవంక 


పూర్వ మేఘము 89 


జూచినను సులభసాధ్యములగు నర్మదాతోయములు. ఇంతకంటె వాటికి 
కావలసిన దేమున్నది! తన్నదీజలముల జలకమాడు వనగజమదసుగంధితములగు 
ఆ తోయములు తిక్తకషాయరూసమున పథ్యములగు పానీయములు. అంతియ 
కాదు. అవి జంబూ (నేరేడు) కుంజ కదంబ నిరోధిత ప్రవాహవేగమున తేరి, 
నిర్మలము లగుట హృదయాహ్లాదకరములు. ఆరోగ్య( పదములు. బలవర్రకములు. 
కాన భారజలమును విడిచి తజ్జలపానమునకు సంసిద్దుడవు కమ్ము. మెత్రమా! 
మధురలఘుతిక్తములగు నర్మదాతోయములు మనసార గోలి బలము పుంజుకొని 
అంతస్సారమున _మత్కొర్యసాధన కుద్యమింపుము. నిన్నేదియు నడ్డజాలదు. నీ 
మార్గమున కడ్డులేదు. వాయువుగూడ నిన్ను ప్రక్కకు నెట్టజాలదు. “ కదల్పలేదు. 
అవును జటా సారహీనుడు సర్వత్ర వర్తనీయుడు. అతడు నయవంచితుడు. 
అతని నెవరు గౌరవింతురు? దుర్చలుని ఎవరు పరిగణింతురు? ధనహీను 
నెవరు ప్రస్తుతించెదరు? అతడు నీతిబాహ్యుడు. పరిహాసాస్పదుడు. ఆతని నెవరు 
లక్ష్య పట్టరు. అతని నందరు ధిక్కరింతురు. అతని కన్ని వైపుల నిరాదరణము, 
నిరాకరణము. ధనమున్నవారిని, బలము గలవారిని లోకము గౌరవించును. 
మన్నన ఇచ్చి (పస్తుతించును. వారు సదా ఆహ్వానితులు. ఆదరణీయులు. 
వారే కులీనులు. వారే అధిపతులు. వారి నెవ్వరు కదపజాలరు. అడ్డజాలరు. 
జలదా! అంతేకాదు. యా వధ్యుడు; సబలుడు వంద్యుడు. అల్పత్వము 
నింద్యము; గురుత్వము గౌరవహేతువు. లోకము  తీజీది. పోకడ యిది. 
నీకు తెలియనిదికాదు. ఇందు మేఘునికి వృష్టరూపవమనానంతరము తిక్రమద 
మిశ్రితజలపానమున వాయుపీడన యుండనేరదని నుడువుటచే వమనశోధితుడు 
తదనంతరము శ్లేష్మ శోషణార్థము లఘుతిక్తకషాయంబు పొనమున లబ్దబలు 
డగుటం జేసి వానికి వాత ప్రకోప ముండదని ధ్వనించుచున్నది. ఇందు 
తృతీయచరణమందలి విశేషార్థము చతుర్థచరణమందలి సామాన్యార్థముచే 
సమర్థింపబడుటంజే సి అర్థాంతరన్యాసాలంకారేము. 


అవు సారంగములు మేఘునికీ మార్గము సూచించుట - 
ఆ శ 9 ౪ 
జో, నీపం దృష్టా క హారితక పీశం కేసరై రర్హ్రరూడై 
రావిర్భూతప్రథమముకుళాః కన్తళీశ్చానుకచ్చమ్‌, 
జగ్గా ;$రణేష్వధికసురభిం గన్హమాఘ్రాయ చోర్యా వో 
సారజ్ఞాే్తే జలలవముచః సూచయిష్యన్తి మార్గము. 21 


అ, సారజ్ఞాః=హరిణమత్తేభములు, అర్హ-రూ డైః= సగ మావిర్భవించిన, కేస రైః= 
కింజల్యములచేత హరిత-క ఏశం = పాలొశవర్ణమగు, నీపం =కదంబ వృక్షమును, 


90 మేఘసందేశము 


దృష్ట్వా = చూచియును, అనుకచ్చం =చిత్తడినేల ననుసరించి, ఆవిర్భూత-ప్ర 
థమ- ముకుళాః =ఉదయమందిన ప్రథమకలికలుగల, కన్దళీః= నేలయరటితీగలను, 
జగ్గా చ =భక్షించియు, అరణ్యేషు =వనభూములందు, అధిక-సురభిమ్‌= 
మిక్కిలి పరిమళించు, ఉర్వ్యాః=భూమియొక్క, గన్దం=గంధము (సౌరభము)ను, 
ఆఘాయ చ =ఆ(ఘాణించియు, జల-లవ-ముచః =జలకణముల వర్షించుచున్న, 
తే=నీయొక్క, మార్గం=మార్గమును, సూచయిష్యన్ని =సూచించగలవు. 


భా. జలదా! నీ మార్గము దాగమన్నను దాగదు. నీ జాడ అడుగకున్నను 
దానంత టదియే. చాటుచున్నది. నీవు వదాన్యుడవు. ధర్మపరుడవు. దానశీలుడవు. 
జీవన (నీరుదానమున నీవు జీవలోకమును సజీవ మొనర్చుచున్నావు. నీవు 
లేనిది జీవకోటికి జీవమేది? (బతు కెక్కడిది. చరాచరాత్మకమగు ఈ 
(పపంచ మంతటికిని నీ వాధారభూతుడవు. ఆప్త్రబంధుడవు. ఆపద్భాంధవుడవు. 
చేతన - అచేతన భేదభావ మెటుగక సమభావమున మెలగు ధిమంతుడవు 
నీవు. ఆర్హ్రభావమున వర్షించు వదాన్యతయే నీ గమనమార్గమును వేనోళ్ళ 
చాటుచున్నది. స్స్‌ దయాదృష్టి యగు వృష్టి యెట నున్న అట (పకృతి 
పులకించి నవ్యరూపము భవ్యరూపము _ ధరించుచున్నది. పుడమి చిత్రవర్ణమున 
దీపించుచున్నది. చాతకము లవిగో నీకు స్వాగతము పలుకుచున్నవి. నీ 
జలకణములేగదా వాటికి జీవనాధారములు. నీవు లేమి వాటికి నీరము 
లేదు. వాటి కది దుర్దినము. (నేలబడిన నీరు ముట్టదు చాతకము) ఇక 
భృంగముల మాటయా! నీ రాక వాటికి కుసుమరససంతర్ప్హణ, మధుర 
మధురస పానీయము. నీ యాగమనమున కవి మురిసి మైమజచి రుంరుమ్మని 
అవ్యక్త మధురాలాపముల సుస్వాగతము పలుకుచున్నవి. నీవు వర్షించినగదా 
తరులతాదులు పుష్పసంభరితము లగుట. అవి నిన్నెట్లు మరువగలవు? ఇక 
హరిణముల కుప్పిగంతులు, ఇభరాజముల ఆర్నాటములు చెప్పనేల? అరఏిచ్చిన 
కింజల్కములు, పచ్చ పచ్చని పచ్చిక బయళ్లు, లలి నీలిమ కడిమిచెట్లను జూచి 
ఆనందమున త్రుళ్ళిపడుచున్నవి. మోదమున మిడిసి పడుచున్నవి. జలదా! నీ 
రాకవలన తేమనేలను తీరము వెంబడిని నేలయరటులు, వాటి కింజల్కములు, 
ముకుళములు వానికి కమనీయమగు విందులు. మధురభోజనములు. కనుకనే నీ 
కవి హృదయ పూర్వక స్వాగతము పలికి హృదయభారమున వీడ్కో లొసగు. 
చున్నది. అంబుదా! గ్రీష్మతొపసంతప్తవనములందు, దావాగ్నిదగ్రభూములందును 
నీవు రాల్చిన జలకణముల నెగసిన మధురమృత్తికాసారభములు (ఘ్రాణతర్పణగ 
ఆరగించి మోదమందిన, భృంగ కురంగ చాతక మత్తగజములు నీ కత్యంతము 
కృతజ్ఞత తెలుపగలవు. నీ జలదాన బౌదార్యమును వేనోళ్ళ చాటి మార్గమును 
జూపుచున్నవి. మిత్రమా! నీ వత్యంత ధన్యుడవు. అనగా కదంబకుసుమము 
కన్దభీముకుళము పృథివీగంధము జూచి ఇందిందు వర్షించితివని ఈ మార్గమున 


పూర్వవేఘము 91 


పయనించితి వని ఊ హించబడుచున్నది. 


ఇందు నీపకుసుమ కందళీకళిక పృథివీగంధ కార్యములచే వరపాత 
మూహింపబడుట సందేహాలంకారము. షై 


అవ. సీద్దులు మేఘునికి ధన్యవాదము లర్పించుట - 


వ్‌ అమోబిన్దుగహణచతురాం శ్చాతకాన్‌ వీక్షమాణాః 
శ్రేణీభూతాః పరిగణనయా నిర్రిశన్లో బలాకొః 


త్యా మానాద్య స్తనితసమయే" మానయిష్యన్తి సిద్దాః 

సోత్కంఠాని (పియసహచరీసంభ్రమారిజ్లీతాని. 22 

అ, అమో-బిందు-గ్రహణ-చతురాన్‌ = వర్షోదకబిందువుల గ్రహించుట 
యందు నేర్పుగల, చాతకాన్‌ =చాతకపక్షులను, “వీకమాణాః = = చూచుచున్న 
వారును, (శేణీభూతాః =పంక్తీబద్దము లగు, బలాకాః = బెగ్గురుపక్షు (ఒక 
జాతిబకము) లను, పరిగణనయా =ఒకటిీ, రెండు, మూడని లెక్కించుటచేత, 
నిర్రిశన్తః= (వేలితో చూపుచున్నవారు నగు, సిద్ధాః = సిద్దులు (దేవజాతి), 
స్తనిత-సమయే =నీవు ఉరిమినపుడు, సోత్కంఠాని =ఉద్వేగముతోకూడిన, (ప్రియ 
సహచరీ -సంభమ-ఆలింగితాని = (ప్రియురాండ్ర తత్తరపాటుతోడి కౌగిలింతలను, 
ఆనాద్య =పొంది, త్వాం = నిన్ను, మానయిష్యంతి =అభినందింతురు. 


భా. జలదా! పశుపక్ష్యాదులకుగూడ [గ్రహణశక్తి ఏమంత తక్కువ గాదు. 
సాధారణముగ ఏరికిని అవి తీసిపోవు. చాతకములనే చూడుము. నీనుండి 
లభ్యమగు జలబిందువుల నవి ఆకసమున ఎగురుచునే గ్రహించుచున్నవి. 
నేలబడిన నీటిబొట్టుల నవి ముట్టనే ముట్టవు. వాటి కవి గిట్టనే గిట్టవు. వాటి 
కవి అపథములు, అస్పృశ్యములు. పుడమిబడిన వర్షబిందువులు కలు షీతము లని 
వాటి భావన. వాటి శుచి - శుభత, అభిరుచి అట్టిది. "ఎవరు నేర్పిరి వాటి కా 
విద్య? ఎందు నేర్చినవి? (ప్రకృతిలబ్ద మది. జన్మతః లభించిన వరప్రసాద మది. 
ఇక బలాకములన్ననో! క్రమబద్ధముగ (శ్రేణులు గట్టి గగనవీథి నవి తరలుచుండ 
ఆ దృశ్య మెంత రమ్యము? ఆ ముచ్చ టమని చెప్పగలను? మల్లెమాలలు 
ఆకసమున ఎగురుచున్నవా యనిపించును. తరళతారల విలసనములబోలి 
చూపరుల కవి కనువిందులు చేయును. ఆకసము ధరించిన ఆణిముత్తెపు 
సరములట్లు తళతళ మెరయుచు న్మేతపర్వము లగుచున్నవి. అందచందముల 
సయ్యాట లవి. జలదా! ఆకసమున జలకణములు నిపుణత నందుకొను 
చాతకముల వీక్తించుచు గగనవీథిని పంక్షిబద్దములగు బెక్గురులను ఒకటి, రెండు, 
మూడని గణన సేయుచు ముగ్రలగు పియౌంగనలకు హస్తనిర్దేశమున వినోదము 


92 మేఘసందేశము 


గొల్పుచు సిద్దులు వాయుపథమున విహరింతురు. అట్టితరి నీవు గర్షించితివా! 
ఇక చూడు ఆ ముచ్చటలు! ఏమని చెప్పను! ముద్దు లొలికించు ఆ ముగ 
సిద్దాంగనలు నీ యుజుములకు బెదరి, (పియుల జేరియు యుద్వేగమున 
గాఢాలింగన మొనరింతురు. అవి అయాచిత స్వయంగా హకము లగుట (పియుల 
కెంతయు ఆనందదాయకములు. అప్రయత్నలబ్రమగు సంభ్రమాలింగనము లవి. 
ఉత్కంఠాపూరితములగు కౌగిలింతలు. మిత్రమా! అందుకు కారకు లెవరు? నీవే 
కదా! త్వన్నిమిత్తముననే కదా! ఆ సిద్దులు అప్రయత్న అయాచిత (పీయసహచరీ 
గాఢాలింగన సుఖప్రాప్తిచే నీ కత్యంతకృతజ్ఞతను ధన్యవాదము _ లర్పింతురు. 
గాఢముగా నిన్ను గౌరవింతురు. స్వాతినక్షత్రమున చాతకములు వర్షబిందువులను 
ఆకసమున ఎగురుచునే (గ్రహించుననియు భూమిపై మజెచ్చటబడినను ఆ 
జలమును ముట్టవనియు ప్రసిద్ధి. ఇందు సిద్ధులకు (ప్రియాలింగనరూపమగు 
ఉత్కంఠితార్హము సిద్దము గొన ప్రహర్షణాలంకారము. శ్రుమల్లినాథసూరి ఈ 
శ్లోకము ప్రక్రిష మనిరి. 
అవ యక్షుడు మేఘుని శ్మీఘముగ పయనించుమని అభ్నర్థించుట - 


క్లో ఉత్పశ్యామి ద్రుతమపి సఖే మత్పియార్ధం యియాసోః 
కాలక్షేపం కకుభసురభౌ పర్వతే పర్వతే తే, 
శుక్షాపాజ్లః సజలనయనైః స్వాగతీకృత్య 'కేకాః' 
ప్రత్యుద్యాతః కథమపి భవాన్‌ గన్తుమాశు వ్యవహ్యేత్‌, 23 


అ. హే సఖే =మిత్రమా, మత్రియార్హం =? ఇష్ట సిద్ధ్దికొఅకు, (ద్రుతం 
=శీఘ్రముగా, యియాసోః అపి =పయనించగోరినవాడవైనను, కకుభాసురభౌ 
=కుటజకుసుమసురభితమగు, పర్వతే పర్వతే=ప్రతిపర్వతమందున, కాల న్షేపం=కాల 
విలంబనమును, ఉత్పశ్యామి = ఊ హింతును. సజల-నయ నైః=ఆనందాశుపూరిత 
నయనములుగల, శుక్ష- అపాబ్లెః =మయూరములచే, కేకాః= కేకారనము (నెమలి 
యజపులను, స్వాగతీకృత్య =స్వాగతవచనములుగా జేసి, ప్రత్యుద్యాతః సన్‌= 
ఎదుర్కో లొసగబడినవాడ వగుచు, భవాన్‌ =నీవు, కథమ్‌ అపి = ఏవిధముగచైనను, 
ఆశు =శీఘముగ, గన్తుం=వెళ్ళుటకు, వ్యవఫ్యేత్‌ =ఉద్యమింతువుగాక. 


భా జలదా! నీ ప్రయాణప్రయాస మన్నిమిత్తమని యెరుగుదును. 
మత్చ్రత్యర్జమనియు గుర్తించితిని. శీఘ్రగామి వగు నీ సంకల్ప మెంతయు ప్రశంస 
నీయము. అయినను నీకు కాలవిలంబనము తప్పదని ఊహీంచెద. మార్గమున 
అవరోధము లెక్కువ. కాని అవన్నియు వినోదపూర్వకములు. కన్నుల పండుగవు 
వినూత్నదృశ్యములు. విలక్షణసన్నివేశములు. అవి నిన్నెట్లు పోనీయును? నీ 
రాకకు హర్షసూచకముగ మోహజనకముగ నృత్య మొనర్చునవి కొన్ని. నీ 


వె 


రాకచే ప్రయోజన మంది కృతజ్ఞత తెలుపునవి కొన్ని. నీకు స్వాగతము 
పలుకునవి మజీకొన్ని. నీ కన్నియు హర్షదాయకములు; ఆనందసంధాయకములు. 
నిజమే! ఆలస్యము అనర్హమునకు హేతువు. ఏకత్ర గాదు. పర్వతపర్వతమందున 
గిరిమలెపూలు. మధుర పరిమళ సంభరితము లవి. ఆ కుటజ కుసుమ సౌరభము 


న్‌ు 
లానక ఎవరు విదువగలరు? ఆ సుమసొౌరభవిభవవిలసితములగు గిరినానువుల 
విడిచి పొమ్మని నేనెట్లు నుడువగలను? ఆ యానంద మనుభవింపక నీవెటు 


పోగలవు? జలదా! కడకన్నుల మాణిక్యకాంతు లెగయ ఆ వనమయూరములు 
కన్నుగుడ్డ ఆనందబాష్పము లుబుక ఎట్టు రాకకై వేచియున్నవో గమనించితివా! 
ఎదురుకోలున స్వీయవాక్కుల నీకు స్వాగతము పలుకుచున్నవి. నీ సన్మానమున 
కవి వేగిరపడుచున్నవి. నీ రాక వాటి కత్యంతమోదదాయకము. న 
యాగమనమున వాటి సంతోషమున కవధు లెక్కడిని? అటు చూడు. వేయి 
కన్నుల పురులు విప్పి యొడలు మరచి ముగ్గమోహనముగ మనోరంజకమగు 
కదంబన్పత్య మొనర్చుచున్నవి. అమృతము చిలుకుచున్నవి. మీ అన్యోన్యమైతి 
కది (ప్రతీక. అవి నిన్నెట్లు విడువగలవు? మిత్రమా! వాటినెట్లు మరపీంతువో 
ఏమో! ఎట్టెట్టులనో శీఘగమనమున ముందుకు సాగిపొమ్ము. అదియే నా 
వేడుకోలు. 


వర్షబుతువున మత్తు మత్తుగా నాట్యమాడు మయూరముల న్నేత్రకోణ 
ములనుండి  జలకణములు జాజబుననియు, మయూరిణు లా జలబిందువులు 
గ్రహించి. గర్భము దాల్చ్బుననియు జనశ్రుతి. నెమలి యజపును 'కేకారవ 
మందురు. ఈ శ్లోకమున _కేకారవమం దారోపితమగు స్వాగతవచనము 
ప్రస్తుత ప్రత్యుద్ధమనోపయోగ మగుట పరిణామాలంకారము. ఆరోప్యమాణము 
ప్రకృతోపయోగియైన పరిణామమని అలంకారసర్వస్వము. 


అవు, దశారదేశ వరన - 
లం దం 


కో. పాణ్టుచ్చాయోపవనవృతయః కేతశైెస్పూచిభిచ్నె 
౧ G రా వ 
ర్నిడారమ్మెర్గ ఎహబలిభుజా మాకులగ్రామచైత్యాః, 
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామజమ్పూవనాన్నాః 
సమ్సత్స్యనే కతిపయదినసాయిహంసా దశార్తాః. 24. 
ల | అని డా గ 
అ. హే మేఘ =-ఓ  జలదా! త్వయి= నీవు, ఆసన్న సతి == 
సన్ని హితుడవు కాగా, దశార్జాః= దశార్హము లను జనపదములు ((గామములు), 
సూచి-భిన్నెః==ముకుళ (మొగ్గ) అగ్రభాగముల ఇంచుక వికసించిన, కేతకైః = 
మొగలిపూవులచే, పాణు-చ్చాయా-ఉపవన-వృతయః =పాండువర్ణమగు ఉద్యానవన 





94 మేఘసం దేశము 


ఆవరణము (కంచెలు)లు గలదియు, గృహ-బలి-భుజాం =గృహబలులు భుజించు 
కాకాదిపక్షులయొక్క, నీడ్లా ఆరమ్మెః= గూళ్ళ నిర్మాణ ఆరంభముచేత, ఆకుల - 
గామా చైత్యాః = వ్యాప్తములగుగామమందిరములు, మార్గమందలి వృక్షములు 
గలవియు, పరిణత- ఫల-శ్యామ-జమ్వూవన-అంతాః=పండిన ఫలములచే నీలవర్ష 
మగు నేరేడు వనములచే రమ్యమైనవియు, కతిపయ- -దినస్టాయి- హంసొః=కొలది 
దినములు మాత్ర ముండు హంసలు గలవియు, సంపత్స్యన్తే =ఆగుచున్నవి. 


భా. జలదా! నీ వించుక ముందుకేగ దశార్గజనపదములు శ్‌ 
కంటబడును. వాటి కొక విశిష్టమగు చరిత్ర గలదు. సకలార్థసంపన్నము 
లవి. _ సర్వసౌఖ్యావహములు. సకలకళాశోభితములు, సర్వశాస్త్రసంగతములు, 
సుప్ర సిద్దములు, భోగభాగ్యవిలసితములు. నీ రాక నవి మణీంత శోభాయమానము 
లగును, ఎన్నియో ఆరావముము లున్నవి. అచటి ఉపవనములు అరవిచ్చిన 
కోరకముల, సుమధుర సౌరభములు చిమ్ము మొగలి వృక్షముల, యావరణము 
(కంచెలతో కలకలలాడుచుండును. పాండువర్ణశోభితము లవి. మనోరంజకములు. 
ఇక వైత్యము లందువా! శకుంతసంతానసంక్తీర్ణములు. ఏల నందుదా? 
నీ రాక వాటి కొక హెచ్చరిక. వర్వోదయమున కులాయములు లేక 
అవెట్టు జీవించగలవు? గృహస్థు లిడు అన్నాదికము భుజించి మనగలుగు 
కాకాదిగృహవిహంగము లన్నియు కులాయ (గూళ్ళు) నిర్మాణసంరంభమున 
నిమగ్నము లగుట పురనుందిరము లేమి, దేవాయతనము లేమి బౌద్దారామము 
లేమి, మార్గకూటములు, వృక్షపంక్తు లేమి అవన్నియు కిలకీలారావముల 
కలకూజితముల కలకలలాడును. కన్నులపండువుగా నుండును. మిత్రమా! నీ 
రాకను పండిన పండ్లతో నిండి నీలవర్గమున బకాశించు జంబూవనము లెంత 
మనోరంజకములు ! ఎంత హృదయాకర్షకములు! అవి పథికమనము లాకర్షింపక 
విడిచిపుచ్చునా! ఇక హంసల సంగతి చెప్పవలయునా? ఎన్నాళ్ళు నిలువగల 
విచటి నీరాక తడవుగా నవి స్వస్తానమును జేర సన్నద్దమగును. మానసము 
తరలిపో సిద్దమగును. జలదా! నీ ఉదయమున అంతయు సంరంభమే గదా! 
దశార్ణములందలి ముచ్చట లవి. దశదుర్గము లుందుటచే దశార్భము అందురు. 
(ఆధునిక ఛత్తీస్‌గఢ్‌ను దశార్హ మందురు. దీనికిని దుర్గసామ్య 'ముగపడుచున్నది. 
ఇదే ప్రదేశమున దశార అను నది ప్రవహించుచున్నది. ప్రాచీనకాలమున 
సాధుసత్సురుషసమాధులు వీథుల కూడలియందున లేక మార్గసమీపమున 
నిర్మింపబ డెడివి. అట వటాదివృక్షములును నాటటడెడవిః అట్టగుట (పజలుత్రేజితు 
అగుదురని వారి భావన. వాటినే చైత్వము లందురు. చైత్య మన బౌద్దారామము. 
మందిరము. ఇందు మేఘుని ఉత్తమగుణముచే దశార్హమునకు శోభారూపమగు 
గుణప్రా ప్రికథనమున ఉల్లానాలంకారము. 


పూర్వ మేఘము 05 
అవ, విదిశానగరీవ్వర్ధన - 


శ్లో తేషాం దిక్షు ప్రథితవిదిశాలక్షణాం రాజధానీం 
గత్వా సద్యః ఫలవువికలం కాముకత్వస్య లబ్బా, 
తీరోపాన్తస్తనితసుభగం పాస్యసి స్వాదు యత్త 
తృభూభజ్ఞం ముఖమివ పయో వేత్రవత్యాశ్చలోర్మి. 25 


అ. హే మేఘ= ఓ జలదా! , దిక్షు =దిశలందు, ప్రథితావిదిశా- లక్షణామ్‌ 

ప సిద్దమగు విదిశానగర మను -ఫేరుగల, లేషామ్‌ =దశార్ణజనపదముల యొక్క, 
త్‌ ల ముఖ్యపట్టణమును, గత్వా =చేరి, సద్యః= వంటనే, కాముకత్వస్య 
=రసికత్వముయొక్క, అవికలమ్‌= =సంపూర్ణమగు, ఫలమ్‌= ప్రయోజనము, లబ్దా 
=పొందబడును (ప్రాప్తించును), యజ్‌= ఎందుచేనన, తత్‌ =ఆ , స్వాదు 
=రుచ్యము (మధురము), చల-ఊర్మి =కదలాడెడి రం గల, 
వేత్రవత్యాః = వేతవతీనదియొక్క, పయః=జలమును, సాభూ-భజ్గ్యమ్‌ =కనుబొ 
మముడిపాటుతోడి, ముఖమ్‌ ఇవ =మోమును వలె, తీర-ఉపాన్త-స్తనితసుభగం 
యథా తథా = తీరప్రాంతగర్హనతో సోల్లాసముగ్య పాస్యసి =ఆస్వాదించగలవు. 


భా.  జలదా! _ విదిశానగరము జగత్స్రిసిద్దము. దశార్ణదేశపు రాజధాని. 
యది. రాజు లుండు తావు. (ప్రభుత, నెజిపు ప్రధానకార్యాలయముల కేంద్రము. 
తెలియును గదా! సిరిసంపదలకు, భోగభాగ్యములకు నెలవు. సమస్తకళలకు 
సంగమస్థల మది. నీ కది మార్గమధ్యమున గలదు. అట చేరుటయే తడవు. 
ఎనలేని సంతోష మందగలవు. విలాసఫల మొందగలవు. కాముకత్వఫల మనతి 
కాలమున సిద్ధించును. ఎట్లందువా? అట వేత్రవతి ప్రవహించుచున్నది. నీ 
రాకకై చిరకాలముగ వేచియున్నది. దాని జల మత్యంతమధురమైనది. అధర 
మధురరసతుల్య మది. అదరిన పెదవులవలె అది చలోర్మి. నవయౌవన మదాలస 
యగు రమణీలలామ భృకుటీముఖసదృశ మది. మిత్రమా! తీరో పొంతమున 
నీ వించుక ఉజీమితివా? ఆ వైభవ మేమి చెప్పను! ఆ ని ధ్వని రతి 
సమయమున ఉదయ మొందు లలిత కమనీయ మంజుల మనోజ్ఞ మణీతమును 
తలపించును. నీ వా తరంగిణి  మధురజలమును ఒయ్యారమున కులుకు 
సుందరీవదనము _నదిమి పట్టి దశనపీడచే 'భృకుటీకృతమగు మోమునందలి 
అధరమధువును (గోలునట్లు ఆస్వాదించి అనుభవించగలవు.  కామినుల 
అధరసుధారస - ఆస్యాదనము సురతసుఖమును అధిగమించు నందురు. 
మిత్రమా! నీ కది పూర్ణఫలముగదా! మధ్య(పదేశమందలి ఆధునిక (భిలాసా) 
నగరమునే దశార్గదేశపు రాజధాని విదిశానగర మందురు. వింధ్యయం దుద్భవించిన 


96 మేఘసందేశము 


ఆధునిక (బతవా) నదినే వేత్రవతి యనుచున్నారు. అది మాళవదేశమున 
బ్రవహించుచు చివరకు (కాలపి) దిగువున, యమునలో గలియుచున్నది. ఇందు 
వేతవతీ మేఘములయందు లింగసామ్యమున నాయికానాయకఆరోపణమగుట 
సమాసోక్తి, 'సభూభజ్గం ముఖమివీ అనుచోట ఉట్వేక్ష. రెండింటికి ఆంగాంగి 
భావమున సంకరాలంకారము, 


అవ యక్హుడు వేఘుని నీచైరిరిని విశ్రమించ అనురోదించుట - 


శో నీచైరాఖ్యం గిరిమధివాఫస్త్ర విశ్రామ హేతో 
స్త ఇళృవ్వుర్కాత్సులకిత మివ ప్రౌఢపు ప్పెః కదమ్చెః, 
యః పణ్య స్త్రీ రతిపరిమళోద్గారిభిర్నాగరాణా > 
ముద్దామాని ప్రథయతి శిలా వేశ్మ భిర్యావనాని. 26 


అ. హే మేఘ=ఓ జలదా!, తత్ర=విదిశాసమీపమున, విశామ హేతోః =విశ్రాంతి 
నిమిత్తము, ప్రౌఢ-పుప్పెః=చక్కగా విరిసిన పుష్పములు గల, కదమెః=కడిమిచె 
ట్లతో, త్యత్‌-సమ్సర్కాత్‌ =నీ సొంగత్యమున, పులకితమ్‌ ఇవ స్టితమ=గగుర్పా 
టందినదివలె నున్న, నీవైః-ఆఖ్యం=నీవైరాఖ్య (నిమ్న)మను, గిరిమ్‌=కొండను, 
అధివేేః=విశ్రమిందుము; == ఏ నీచైర్డిరి, పణ్య- స్త్రీ-రతి-పరిమళ  - 
ఉదారిభిః=చారవనితల రతిక్రియల _ పరిభుక్తములగు సౌరభములను వెలువరించు, 
శిలా- వేశ్మ భిః=కందరములచె, నాగరాణాం=పారులయొక్క, ఉద్దామాని=ఉత్కట 
ములగు, యౌవనాని .=యౌవనములను, పథయతి=ప్రకటించుచున్నదో. 

ఖా. మిత్రమా! నీకు అలసట రాకమానదు. - ప్రయాణమా! దర్హము. 
ఎకాయెకిని పోవు 'టఉంతకష్టము! మార్గమా! నిమ్నోన్నతము. కొండలు గుట్టలు 
నదులు నదములు అన్నియు ఆటంకములే. ఆకసమున బోవు నీ కవి అంత 
అడ్డురాని మాట నిజమే. అయినను నీ యాత్ర సంతోషదాయకమైనను 
అంత సుగమమైనది కాదు. ఆరోహణము, అవరోహణము తప్పదు గదా! 
మార్గమధ్యమున ఎన్ని వినోదములున్నను అలసట తప్పునా? విశ్రాంతి అవసరము. 
విదిశాసమీపమున నీచైర్లిరి నీకై వేచియున్నది. నిన్నాహ్యానించుచున్నది. అందించుక 
విశమించి తటనున్న ముచ్చట వీక్షింపుము. కడిమిపూలు దండిగా విచ్చి 
కన్నులకు వింత విందులు గూర్చుచున్నవి. అందములు విరజిమ్ముచున్నవ. ఎంత 
హృదయరంజకము లవి? ఎంత మనోహరములు! న్నేత్రోత్సవములు! పూలపై 
పూవులు. పుష్పగుచ్చములు. జలదా! నీ సంపర్కమున నీపకుసునుములనుండి 
ఆనందపరవశత్యమున ఆ కొండలు పులకాంకితమగును. ఆనందసాగరమున 
తేలియాడును. అందెన్ని గుహలు! శూన్యగృహములు కావవి. నగర 
సామీప్యమగుట నాగరికుల కవి అందుబాటున నున్నవి. వారు భోగలాలసులు. 


పూర్వమేఘము 97 


వనితాసక్తులు. వారకాంతల గూడి వారచట రతిలీలల మునిగి తేలుదురు. 
భోగముల రూసెరింగినవార లగుట రూపాజీవికలగూడి సరససల్లాపముల 
చొక్కుచు సోలుచు ఆనందడోలికల నూగెదరు. నవయౌవనులు వారు. ఉత్కట 
వయస్కులు. వా రుపభోగించిన మాదకద్రవ్యముల మధురపరిమళములను ఆ 
శిలా వేశ్మలు వెడలగక్కుచున్నవి. ఎల్లెడల సుగంధద్రవ్యముల కమ్మని వాసనలు 
గుబాళించుచున్నవి. అవి వారి యుత్కటయావనమును, విలాసవైఖరులను 
చాటుచున్నవి. మిత్రమా! ఆ నీవైరాఖ్యము అంత ఉన్నతముగాక అధిరో హించుట 
కనువైనది. అందలి సమృద్దసుమమంజరులు కుసుమవికాసవిలసనములు మత్తు 
గలిగించు సుమధురసౌరభములు నయనానందకరములు.  ఘాణతర్పణములు. 
విశాంతిదాయకములు. మాననోల్హాస హేతువులు. 

విదిశానగర రూపాజీవికలు “(వారకాంతలు) విశ్చంఖలవిహారొర్హము నిచైర్లిరి 
కందరముల కేగి విలాసవర్రకములగు మాదక (మత్తుగరిగించు) సుగంధ ద్రవ్యముల 
నుపయోగించువార లగుటి తద్దుహలు సుగంధద్రవ్యసువా సితములగుచు మధుర 
కమనీయపరిమళములను వెలువరించుచున్నవని భావము. ఇం దుద్దారశబ్దము 
గౌణార్థకము. ముఖ్యార్థము గాదు. అలంకారము ఉత్రేక్ష. 


అవ, యక్షుడు మేఘుని వ్మశాంతృనంతరము ముందుకు నొగుమని లర్రించుట 


జో విశ్రాంత; సన్‌ వ్రజ వననదీతీరజాతాని సిఇ్వు 
ss నవజలకణ్ణై ర్వూరకోజా రికా 
గండ స్వేదాపనయనరుజాక్టొంతకర్ణోత్సలానాం 
ఛాయాదానాత్‌ కణపరిచితః పుష్పలావీముఖానామ్‌. 27 


హే మేఘ!=ఓ జలదా!, విశాంతస్పన్‌ =విశ్రమించినవాడచై, వన- నదీ-తీర- 
సా. అడవుల నదితీరముల ఉద్భవించిన, ఉద్యానానామ్‌= ఉపవనములయొక్క, 
యూథికా-జాలకాని=గిరిమల్లి మొగ్గలను, నవ-జల- కజైః= నూతనజలకణములతో, 
సిష్ఞాన్‌ =తడుపుచు, గండ- స్వేద- అపనయన-రుజా-క్షాన్న-కర్హ- ఉత్సలానామ్‌=కపోల 
(చెక్కిళ్లు స్వేదబిందువులను తుడుచుటచే నైన పీడనచే. జొడిన కర్ణములందలి 
కలువలుగల, పుష్ప-లావీ-ముఖానామ్‌=పూలు గోయు ముద్దు గుమ్మల మోములకు, 
ఛాయా-దానాత్‌ =నీడనిచ్చుటవలన, క్షణ-పరిచితః=క్షణకాలము (కొద్దిసేపు) 
పరిచితుడవై, వ్రజ= వెళ్ళుము. 
భా. జలదా! మురొకుమాట. ముందు విశాంతి.  ప్రయాణప్రయాస 
తొలగింపు. ఆ మీదట నీ తదుపరియాత్ర. నీవు పయనించు మార్గమధ్యమున 
ఎన్నియో ఉపవనము లున్నవి. పెంచి పోషంచినవి కావు, ప్రకృతి సిద్దములు. 
వాటంతట ఆవిర్భవించినవి. కాననముల, నదీతీరముల, కొండరోయల, 


98 మేఫఘసందేశము 


చలువనేలల తమకు తాముగా పుట్టి పెరిగి నవకోరకముల నిండారి కొండమలళ్లె 
లించుక మధురసౌరభము లీనుచున్నవి. నివు తొలకరి జలకణములు 
చిలకరింప అవి విచ్చి. మధురసుగంధములను వనాంతములకు గొనిపోగలవు. 
మణియు తన్నదీజలములు మధుగంధరసప్తావితము లగును. మిత్రమా! అ 
సుమసౌరభములకు గిరికాననములే గాదు. నదీనదములును శిలలునుగూడ 
rr లగును. అందుకు కారకుడవు నీవు. ఎంతటి సౌభాగ్యమది! 
వు ధన్యుడవు. జలదా! ఆ యుపవనముల _ పుష్పలావికలు పుష్పాపచయ 
చమొనరింతురు. పల్లిపడుచులు నారు. వారు ముద్దరాండు. కృతకభూషణము 
లెటుగరు. వారు" ప్రకృతిపూజారిణులు. ప్రకృతి ప్రనాదించిన నవకిసలయ 
కోరకములు విరిసిన సుమమంజరులు వారికి మదిమెచ్చిన  యాభరణములు. 
ఒకరికి నీలోత్సలము లాభరణము లైతే మజీయొకరికి తమ్మిపూవులు చెవికమ్మలు 
; ఇంకొకరికి కిసలయకోరకములు. వారి యభిరుచు లట్టివి. ఇంకను 
వేసవితాప మంతరించలేదు. పాపము! వారి వదనభాగముల స్వేదబిందువు 
లంకురించుచు నే యున్నవి. చెక్కిళ్లు చెమటలు కారుచున్నవి. తన్మార్హనమున కైన 
యొత్తిడులకు కర్ణోత్సలములు వాడుచున్నవి. ఆ ముద్దుగుమ్మల వదనకాంతులు 
తజుగుచున్నవి. క్షణకాల మాగి ఛాయ (నీడ) నింపి ఆతపమును పోద్రోలి ఆ 
వనితలకు విశ్వాసపాత్రుడవు కమ్ము. పరిచయభాగ్యమంది వారి (పేమాదరములు 
చూరగొనుము. ధన్యత నొంది, జాగుచేయక అటనుండి తరలిపామ్ము. ఇందు 
కాంతిదానము _ ధ్వనించుచున్నది. కాముకదర్శనమున కామినుల ముఖము 
వికసించును. ఇందు మేఘనియందు  కాముకత్వస్ఫూర్తివలన సమాసోక్తి 
అలంకారము. 


అవు యక్టుడు నేఘుని ఉజ్రియినిని దర్భించుమని అర్థించుట- 


3 


వక్రః పన్నా యదపి భవతః ప్రస్థిత స్యోత్తరాశాం 
సౌధోత్సబ్లప్రణయవిముభో మా స్మ భూరుజ్ఞయిన్యాః, 
విద్యుద్దామస్సురితచకితై రత పౌరాజ్ఞనానాం 

లోలాపాజై ర్యది న రమెేు లోచనై ర్వఇపీతః స్యాః. 28 


అ. హే మేఘ=ఓ యంబుదా! ఉత్తర-ఆశాం=ఉత్తరదిశ నుద్దేశించి, ప్రస్థి 
తస్య=బయలు దేరిన, భవతః= నీయొక్క, పన్గాః=మార్గము, వక్షః యద పి=ఇంచుక 
చుట్దనను, ఉజ్జయిన్యా౭= ఉజ్జయినియొక్క, 'సౌధ-ఉత్సజ్లాప్రణయా- విముఖః=సుధా 
మయమగు  రమ్యహర్మ్యముల ఉపరిభాగముల పరిచయపరాజ్ముఖుడవు, మా స్మ 
భూః=కాబోకుము,; య్మత=ఏ విశాలానగరమున, విద్యుద్దామ-స్సురిత-చకితైః = మెయి 
పుతీగల మిజుమిట్లు భీలీజెందినవి యగు, పౌర-అజ్ఞనానామ్‌=నగరవనతల యొక్క, 


పూర్వమేఘము 99 


లోచనై=చూపులతో, న రమే యది=రమించనియెడల, వళ్చీతః=వంచితుడవు, 
స్యాః=అగుదువు. 


భా. మిత్రమా! నీ కొక హితవు. తియ్యని పలుకు. శ్రవణముల కది 
పీయూషము. ముందించుక శ్రమయైనను అంతమున అది అత్యంతముదావహము. 
ఉత్తరమునకు పయనమైన నీ కా మార్గము ఇంచుక వక్రమే యగును. 
కొంచెము దూర మైనను కాదనకుము. ద్రుతగమనుడ వగు నీ కది యొక 
(శమగాదు. వచ్చిన యవకాశమును _ జారవిడువకుము. ఉజ్జయిని చూడక 
ముందుకు బోవు కేముంత యుక్తము గాదు. అది _ విద్యావినోదములకు 
ఉనికిపట్టు. లలితకళల కది ఆవాసము. నృత్యనాట్యములకు, రంగస్థ్రలము. ఆ 
విశాలమగు వీధులు, వినోదదాయకములగు ఆరామములు, గుళ్లు గోపురములు, 
వైత్యప్రాకారములు, సుధా(గచ్చుమయములగు రమ్యహర్మ్య . (ప్రాసాద) ములు, 
ఆ అట్టాలికలు, వాటి అందచందములు, అందలి భాగ్యభోగ్యములు, అందు 
వసించు ఆ నాగరికసుందరాంగనల రూపురేఖలు, వారి హావభావవిలాసవెఖరులు 
అత్యంతదర్శనీయములు. కన్నులకు కమ్మని విందులవి. చూడక ఎట్టు పోగలవు? 
ఆ యున్నతప్రానాద అట్టాలికా వైభవప్రాబల్యమును చూడ జూజఅవిడువకుము. 
దూరమని పెడమోము పెట్టక కన్ను లున్నందుకు కజవుదీర వీక్షించి నేత్రసాఫల్య 
మొంది ముందుకు సాగిపొమ్ము. జలదా! ఆ పురాంగనల విలాసభంగిమలు 
ఆ ముద్దుగుమ్మల ముద్దు చైదములు ఎమని చెప్పను? ఎట్లని వర్ణించుట? 
అందున నీ యుజుములకు, మెజుపులకు భీతచిత్తలగు ఆ రమణీలలామల 
చకితచపలకటాక్షవీక్షణముల సోయగము లిట్రివని యెవరు వర్గించగలరు? అసలు 
నాగరికయువతులు సహజభీతచిత్తలు. చంచలాక్టులు వారు. ఆపైన మేఘగర్దనలకు 
మెజుపుమిటుమిట్లకు వారి చైదము లెట్లుందును? ఇక వారి చూపులతీరులు 
తీపులు ఎట్టుండును? వాటికి. విలువ 'లెక్కడ? పోలిక లెక్కడ? మిత్రమా! 
నీ వట జేరి అపురూపసౌందర్యశోభితలు, అభినవమదలీలాలాలసలు నగు ఆ 
పూబోడుల ముగ్టమాహాన వైఖరులను సొందర్యమాధుర్యములను క్రీగంటిచూపుల 
తీపులను కనులార వీక్షించి కన్నులున్నందుకు ఫలము గనుము. జన్మసాఫల్య 
మందుకొనుము. అట్లు కాదేని కన్నులే కాదు జన్మయే వ్యర్హమగును. 


నిర్వింధ్య వింధ్యాద్రిని బుట్ర ఉత్తరముగ (బ్రవహటించుచున్నది. నిర్వింధ్యకు 
తూర్పున ఇంచుకంతదూరమున శి ప్రానదియొడ్డున అవంతిదేశరాజధాని ఉజ్జయిని 
యున్నది. అయోధ్య, కాశీ మున్నగు సుప్రసిద్ద సిదనగరములలో నిది యొకటి. మేఘుడు 
పయనించు ఉత్తరాపథము నిర్వింధ్యకు పశ్చిమమున ఉన్న ఉజ్జయిని జాడగోటీన 


మేఘుడు తూర్పునకు బోవలయు గాన మార్గము వక్రమగు చున్నది. వంచితుడన - 
ఉజ్జయినీనగర మగువల ముగ్ధ మోహనరూపలొవణ్యముల, చంచలకటాక్ష వీక్షణముల 


100 మేఘసం దేశము 


మాధుర్య మనుభవించని మేఘుని జీవితము వ్యర్థమని భావము. “సుభాసిలేన 
గీతలేన యువతీనాం చ లీలయా, యస్య న ద్రవతే చిత్తం స వై ముక్షోథవా 
పశుఖి.. ఇందు పురాంగనల కటాక్షరసానుభవము లేక మేఘుని జన్మ 
నోభించదనుట వినోక్త గలంకారథధ్వని. 


అమ యక్షుడు మేఘుని నిర్పింధ్యాజలము నాస్యాదింవ అనులోధించుట - 


శ్లో  వీచిక్షోభస్తనితవిహగ[శ్రేణికాంచిగుణాయాః 


భ్‌ ఇ 


సంసర్పంత్యాః ఫ్రలితసుభగం దర్శితావర్త నాబేః, 
నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య 
ప్రీణామాద్యం [పణయవచనం విభమో హ్‌ (పియేషు. 29 


అ. హే మేఘ=ఓ మేఘుడా! పథి=ఉజ్జ్ఞయినీమార్గమందు, వీచి- క్షోభ-స్తనిత-వి 
హగా(శేణి-కాఇ్సీగుణాయాః= తరంగచలనమున కలధ్వను లొనరించు హసపంక్తియే 
కటిసూత్రముగా కలదియు, స్థలితాసుభగం యథా తథా=ఉపల (రాళ్ళ) 
స్టలనము (పక్షాంతరమున మదస్థలనమున మనోజ్ఞముగా, సంసర్పన్న్యాః=ప్రవహిం 
చుచున్న (నడచుచున్న్రదియు, దర్శిత-ఆవర్త-నాభేః=ప్రకటీకృత జలభ్రమణము 
(సుడి) (నాభి కలదియు నగు, నిర్విన్న్యాయాః=నిర్విన్సానదియొక్క, సన్ని 
పత్య=సమీపమునుజేరి, పథి=మార్గమున, రస-అభ్యన్తరః= జలము నానినవాడవు 
(శృంగారరసాంతరంగుడవు), భవ=అగుము. ప్రీణామ్‌ =ప్రమదలకు, (ప్రియేషు 
=వల్లభులయందు, విభమః=విలాసము, ఆద్యమ్‌=మొదటిదగు, (పణయ-వచనమ్‌ 
హి=ప్రణయప్రకటన గదా!. 


భా. జలదా! మార్గమధ్యమున నిర్వింధ్య అనుకూలనాయికవలె నీ రాకకై 
పణయతాపమున ఐవి యున్నది. స్వర్గకటిసూూత్రము ధరించి కాంతివెల్లువలు 
వెలార్భుచు మధుసేవనమున మత్తు గలిగి అడుగులు తడబడ _నొయ్యారముగ 
నడయాడుచు (పియదర్శనపణయభావమున అనావరణముగ సాగసు పొక్కిలి 
తేటపడగ హావభావవిలసనమున దోగు మదలాలస యగు మగువవలె రస (జల) 
తరంగితహృదయయై నిన్నలరింప నిరీక్రించుచున్నది. చంచలతరంగముల తాకిడికి 
ముఖరిత (ధ్వనిత మగు కలహంసపంక్తియే ఈ నది ధరించిన మనోజ్ఞ 
మంజుూలకీణకీణధ్వనుల కాంచీదామము. స్వర్దకటిసూత్రాభరణము. చిరుగంటల 
బంగారు మొలనూలు, మజీయు నిమ్నూన్నతములగు ఉపలముల తొణుకుచు 
తొట్రుచు ముద్దులొలుకు ఉద్వేగమున బ్రవహించు ప్రవాహమున పొటమరించు 
ఆవర్త (జలభ్రమణ) రూపమగు నాభిని ప్రణయసూచకమగు లీల (వయ్యారము)గా 
ప్రకటించుచున్నది. మిత్రమా! ధన్యుడవు! అప్రార్థితముగ అనుభవించు "బట్టని 


పూర్వ మేఘము ti 


సంకోచమా! వలదు. సందేహము రూపుమూపి సన్నిహితుడన్న గమ్ము. ఏల 
యందునా! మగువలకు (పియులయెడ ప్రణయప్రకటన విభ్రమమే గదా! 
హావభావములతోడి ఒయ్యారమే గదా (పథమ పీతివాచకము! (పేమ ప్రకటించు 
ప్రార్థనావాక్యము! వాగ్రూపమున గాక ఒయ్యారమున హావభావవిలాసమున వనితలు 
వల్లభులయెడ అనురాగము ప్రకటింతురు. ఇందు నిర్వింధ్యయందు మదవలియగు 
నాయికాత్వ ఆరోపణ జరిగినది. సమదయగు నాయిక నాయకునియందు 
so నాభి ప్రదర్శనాది లలితమనోజ్ఞ శృంగారచేష్టను నెరపుచున్నది. 

సిగం దృష్తిపథం విభూషితతనుః కర్ణస్య కణ్యూయనం 

నాభర్హర్శన ముత్సథం చ గమనం బాలస్య చాలిజ్ఞనమ్‌, 

కేశానాం చ ముహుర్ముహుర్వివరణం వార్తా చ సఖ్యా సహ 

కుర్యుః ప్రీతివశాత్‌ స్త్రియః, సమదనా దృష్టా వరం వాలోతమ్‌. 

కనుక జలదా! రసతరంగిత హృదయుడగు కాముకుని వలె రనాభ్యంతరుడ 
(జలాభ్యంతరుడ)వై _ నిస్సంకోచముగ రమించుము- 


ఆకా రైరిజ్లీతైర్గత్యా చేష్తయా భాషణేన చ, 
నేత్రవక్త్రవికారైశ్చ లక్ష ౪తే౭. న్రర్గతం మనః. 
ద లు; గ 

- అని, 
ఇందు విహగశేణియందు కాంచీగుణము, ఆవర్తమందు నాభీ, నిర్విం 
ధ్యయందు నాయికాత్యము ఆరోపితములు. ఒకటి, రెండు శాబ్దికములు, 
మూడవది అర్రసంబంధమైనది. అలంకారము రూపకము. _రసశబ్దమున శేష. 
చతురచరణమున పూర్వవాక్యసమర్దనచే అర్లాంతరన్యాసము. అంగాంగిభావమున 
సంకలేము న 
ఎం౦౪౮ ౨, 


అవు యక్టుడు మేఘుని సీంధునదీకార్హ్యతను బావుమని (ప్రార్థించుట - 
నో, వేశణీభూతప్రతనుసలిలా సా త్వతీతస్య సిన్దుః 
౧ ౬ © 
పాణ్ణచ్చాయాతటరుహతరు భ్రంశి భిర్తీర్ణపర్దెః, 
యి బాం ను 
సౌభాగ్యం తే సుభగ విరహావస్టయా వ్యక్ట్రాయస్తీ 
కార్యం యేన త్యజతి విధినా స త్వయైవోపపాద్యః. 30 
అ. హే మేఘ=ఓ జలదా! వేణీభూతాప్రతను-సలిలా=జడను బోలిన 
అల్పపవాహము కలదియు, తట-రుహ-తరు-భ్రంశి భిః=తీరమందలి తరువుల 
నుండి జారిన (రాలిన) పండుటాకులచే, పాణ్జుచ్చాయా=పాండు (పాలిపోయిన 


102 మేఘసందేశము 


వరము గలదియు, అత ఏవ=కనుకనే, హే సుభగ= ధన్యుడవగు ఓ జలదా! 
విరహ-అవస్థయా=వియోగావస్టచేత, అతీతస్య= దేశాంతరగతుడ వగు, తే=నీయొక్క, 
సౌభాగ్యం=సుభగత్వ (అదృష్ట) మును, వ్యష్టయన్రీ=ప్రకటించుచున్న, సా=ఆ, 
సిన్దు=ఆ  నిర్వింధ్య, యేన=ఏ, విధినా=ఉపాయ(కార్య)ముచే, కార్మ్యమ్‌=. 
కృశత్వము (కృశించుటును, త్యజతి=విడుచునో, సః= ఆ ఉపాయము, త్య 
ఏవ=నీచేతనే, ఉపపాద్యః= నిర్వ హింపబడవల సీయున్నది. 


భా. జలదా! నీ సమక్షమున ప్రత్యక్షమగు నిర్వింధ్య యవస్టను పరికించుము. 
ఆమె స్టితి యెటులున్నదో! ఒకరు చెప్పునేల! ప్రత్యక్షవిషయమునకు సాకు 
లెందుకు? నీవు (ప్రోషితుడవు. దేశాంతరగతుడవు. ఆమె (పోషితభర్త క. సతి. 
వేణీభూతప్రతనుసలిల. 


“ఆర్హాఒర్తే మృదితే మృష్టా ప్రోషితే మరినా కృశా, 
మృతే మ్రియేత యా పత్యా సా స్త్రీ జ్లేయా పతివ్రతా.” 


ఆమె మలినకృశ, వేణివలె సన్నగా రేభామాత్రముగా నిలిచియున్నది. సలిల 
మెక్కడిది? రస మెక్కడ? జీవ మేది? సారమెచ్చట! తీరతరువుల జ్షీర్ధపర్డముల పై 
పాటున పాండువర్ణమై పాలిపోయినది. చెన్ను తటిగినది. వెలవెలబోవుచున్నది. 
అయినను కాంతిరేఖ రేభామాత్రముగ ఆమెనంటి విడువకున్నది. ఆమె దైన్యావస్థ 
యది. మిత్రమా! నీవు ధన్యుడవు. సుభగుడవు. ఆమె అన్యచింతన లేక 
నిన్నే దైవముగ నెంచి విరహభారమున (క్రుంగి కృశించి తన పాతివత్యమును 
చాటుచున్నది. నీ సౌభాగ్యమును ప్రకటించుచున్నది. ని యదృష్టమును 
ఎత్తి చూపుచున్నది. జలదా! ఏది ఉపాయమో యోచింపుము. కర్తవ్య 
మాలోచించుము. ఏదోవిధమున ఆమె కృశత్వ మంతరించవలెను. ఆమె 
(పొతివత్యఫల మందవలయును. నిండారిన సంతోషమున ఆమె హృదయ 
ముప్పొంగవలయును. నిర్వహణ విధి నిర్వహించ నీవే యర్హుడవు. నీవలననే 
నాధ్య మది. గమనించదగిన విషయము. సా త్యతీతస్య' అనుచోట 'తా 
మతీతస్య' అను పాఠాంతరమున్నది. ఈ విషయమును మల్రినాథపండితులును 
ఉదాహరించియున్నారు. మార్గమున సింధునది యనునది లేదనియు అది 
కాన్మీరునందలి ఒకానొక నదము మాత్రమేగాని నది కాదనియు అభి పాయపడిరి. 
తదనునారము సింధు అన నది యను అర్థము ననుసరించి-సా సీన్దుః 
అని నిర్వింధ్యానది యనియు, అతీతస్య అనగా చిరకొాలమునకు విచ్చేసిన 
(పోషితుడనియు విశదపరచిరి. ఇతరులు కొందరు-తాముతీతస్య అను పాఠమును 
(గహించి-తామతీతస్య' అన ఆ నిర్వింధ్యానదిని అధిగమించిన నీకు “సింధు” 
అనగా కాళీ సిన్దునది (ప్రత్యక్ష మగునను అర్థమును (గ్రహించిరి. _దేవగిరిని 


పూర్వమెఘము 103 


పుట్టిన _ కాళిసింధునది నేడును మాళవదేశమున బ్రవహించుచు “చంబల్‌” 
నదియందు గలియుచున్నదనియు వారు దానికి ఉపపత్తిని జూపుచున్నారు. అం 


దనౌచిత్యము గనిపించదు. పూర్వశ్లోకమున అలలు చెలరేగుచున్నవనియు, హంసలు 
బారులుదీరి  విహరించుచున్న వనియు వివరించి నిర్వింధ్వను సర్వసమ్మగ్రమగు 
విభమవిలాసములతోడి ప్రమత్తనాయికగా ప్రదర్శించి, రసాభ్యంతరుడవు గమ్మని 
అనురోధించి, ఆమెను “నిర్వింధ్యను' వెంటనే “వేణీభూతప్రతనుసలిలా” అనియు, 
'పొండువర్షా" అనియు 'విరహపీడితా' అనియు ఆమె కార్యమును తొలగింప నీవ 
సమర్హుడవనియు నుడువుటయం దంతగా సామంజస్య మగపడదు. 'తామతీతస్య' 
అను పాఠమే యుక్తమని తోచుచున్నది. “వేణీభూతి అనుచోట శకేశపాశమని 
ధ్వనించుచున్నది. విధి యన ఒకచో వృష్టి; అన్యత్ర సంభోగము. ఇందు 
లింగసామ్యమున నదియందు నాయికాత్వము, మేఘునియందు నాయకత్వము 
ఆరోపితముగుట సమాసోక్తి. 


అవ ఉజయినీ వెభవవరనా 
= ద | మ్మం. 


శ్లో ప్రాప్యావన్తీ నుదయనకథాకోవిద గ్రామవృద్దాన్‌ 
పూర్వోద్దిష్టా మనుసర పురీం శ్రీవిశాలాం విశాలామ్‌, 
స్వల్సీభూతే సుచరితఫలే స్వర్గిణాం గాం గతానాం 
షః సపుణ్యిర్గ్ల )తమివ దివః కాన్తిమరణ్ణ మేకు. 30 


అ. మిత్రమా! ఉదయన-కథా-కోవిద- గ్రామ-వృద్దాన్‌ =వత్సరాజుయొక్క 
కథాతత్త్వజ్ఞులగు గ్రామవృద్దులుగల, అవస్తీన్‌ =అవన్తీనామకజనపద _ (గ్రామము 
లను, (ప్రాప్య=చేరి, పూర్వ-ఉద్దిష్టాన్‌ =ఇంతకుముందు ప్రస్తావించబడినదియు, 
శ్రీవిశాలామ్‌=లక్టీ ( సంపన్నమైనదియు నగు, విశాలామ్‌ =జఉజ్ఞయిని యను, 
పురీమ్‌=నగరమును, అనుసర=అనుగమించుము. ఆ నగర బెట్టున్నదన, 
సు-చరిత-ఫలే=స్మత్రవర్తన (పుణ్య) ఫలము, స్వల్సీభూతే సతి=అల్పమై 
నదికాగా, గామ్‌=భువిని, గతానామ్‌=చేరిన, స్వర్గిణామ్‌=స్వర్గవాసులయొక్క, 
శే సై=భుక్త శేషములగు, పుణ్యః=పుణ్యములచేత, హృతమ=కొనిరాబడినదియు, 
కాన్తివుల్‌ =లేడోవంతమైనదియప్‌; ఏకమ్‌=ముఖ్యమైనదియు నగు, దివః=ర్గలొ కము 
యొక్క, ఖణ్జమ్‌-ఇవ=తునకవలె నున్నది. 

భా. మిత్రమా! నిర్వింధ్య నధిగమించి.నీ వించుక ముందుకు బోవ 
అనంతీజనపదము  అెదురగును. ఆ (గామ సీమలం దచ్చటచ్చట ముచ్చటగు 


గోషులు జరుగుచుండును. శాస్త్రచర్చలు గావు. కథాకథనము లవి. వత్సరాజు 
9 నిల్‌ 
ఉదయునుని ఉదంతములు. వానవదత్తను గుజీంచిన కథలు. ఆసక్తిదాయకములగు 


య మేఘనం దేశము 


వారి ముద్దుచైదములు. వారు నెరపిన రసవత్తరములగు కార్యకలాపములు. 
(గామ పెద్దలగు వృద్దుల కవి కరతలాములకములు. ఆ యదుతకథల నిజతత్త్వము 
ఆమూలాగ్రము వారి కవవతము. ఆ కథల యధార్థ మె గిన కథకులు వారు. 
కధాకథనకుశలురుగూడ. ఆగంతుకులగు పెద్దలకు పిన్నలకు ఇది యిచ్చట, అది 
అచ్చటి యని ఏది ఎచ్చట ఏ విధముగ జరిగినదో ముచ్చటగా ముచ్చటింతురు. 
వినోదదాయకములగు ఆ పలుకులు వినుచు అనాయాసముగ నీవు అవంతిని 
జేరగలవు. అది ఆ దేశపు రాజధాని. మహావైభనో పేతమగు నగరము. 
అనర్షరత్నరాసులకు నెలవు. అత్యంతరమణీయ మగు పురము. _ విశాలమగు 
వీథులు, రమ్యములగు హర్మ్యములు, సమస్త వస్తుసముదాయ సుసంపన్నములగు 
విపణులు, ఫలపుష్పసంభరితములగు ఉపవనములు. విశ్రాంతి విహారములు. 
ఆరామములు. ఆహారఆరోగ్యవిహారముల  కనువగు సుదీర్ణసువ్యవస్థలు. అది ఆ 
నగరశోభ. జంలదా! అచ్చటి ముచ్చట లించుక ముందుగనే సూచించితిని 
గదా! ఇక పురజను లందువా! వినోద పియులు, విద్యావినయసంపన్నులు, 
వదాన్యులు, ధార్మికులు, సరససల్లాపనిపుణులు. సద్దోష్బులు, సారస్వతచర్భలు, 
నృత్యనాట్యనాటకప్రదర్శనలు, సంగీతసా హిత్యసమాచేశములు, లలితకళావిభవములు 
అన్నియు గల వచ్చుట. సకలవిద్యలకు విభవములకు సంపదలకు నిలయ కుడ. ఆ 
నగరవైభవము ఎవరు వ్యర్ణించగలరు? అది సారమగు స్వర్గశకలమా యనునట్టున్నది. 
స్వర్గ్షసౌఖ్య మాశించి, పుణ్యము లాచరించి, స్వర్గభోగము అనుభవించి, శేషభోగము 
లనుభవింప ప్పథివికి దిగివచ్చు పుణ్యపురుషులు సారమగు స్వర్గఖండమును 
పుణికితెచ్చిరా అనున ట్రీ యవంతి సకలభూలోకనగరసౌభాగ్యసారవంతము. 
ఉదయనుడు వళత్సదేశప్పు రాజు. అతని రాజధాని కౌశాంబి. ప్రయాగ కది 
ముప్పది మైళ్ళు. ఆ ప్రదేశము నిపుడు 'కోసలోొ యందురు. ఆయన భార్య 
చాసవదత్త. ఆమె ఉజ్జయినిరాజగు ప్రద్యోతుని పుత్రిక. ప్రద్యోతు డుదయనుని 
బంధించి తెచ్చి తన పుత్రిక వాసవదత్తకు వీణనేర్స నియమించెను. కాలక్రమమున 
బాసవదత్త ఉదయనుని పై అనురాగ ముదయింప (పణయభావమున ముగ్టురా 
లగుచు సమయము చిక్క అతనితో లేచిపోయినది. మాళవదేశపూర్వ్య భాగమును 
ఆవంతీదేశ మందురు. దాని రాజధాని ఉజయిని. అవంతి అవంతిక అనియు 
పీలయువబదును. దా 


“అయోధ్యా మధురా మాయా కాశీ కొంచీ హ్యవంతికా, 
పురీ ద్యారవతీ చెవ సప్తతా మోక్షదాయికాః.' 
ఆని (ఏంది. ఇందు ప్రకృత విశాలానగరమందు అ(పకృతమగు స్వర్గఖండము 


ఠా 
(దివః ఖణ్జమివ అని సంభావించుటచే ఉత్ప్సేక్ష. 'శ్రీవిశాలాం విశాలామ్‌” 
అనుచోట  యముకము. ఉభయసంనృష్టి యిది. 


పూర్వ మేఘము 


అవు శి పానదీవాయువ్షధన- 
ag 


3 


దీర్చీకుర్వన్‌ పటు మదకలం కూజితం సారసానాం 

ప్రత్యూషేషు స్ఫుటితకమలా మోదమై త్రీకషాయః, 

యత్ర స్రిణాం హరతి సురతగ్గాని మజ్ఞానుకూలః 

శిప్రావాతః (ప్రియతమ ఇవ ప్రార్థనాచాటుకారః. షై 


అ. యత్ర=ఏ ఉజ్జయినియందు, ప్రత్యూ షేషు= (ప్రభాతసమయములందు, 
పటు =స్ఫుటమైనదియు, మద-కలమ్‌ =మత్తున అవ్యక్తమధురమైనదియు 
నగు, సార నామ్‌=హంసలయొక్క, కూజితమ్‌=రుతమును, దీర్టీకుర్వన్‌ =విస్తరిం 
పజేయునదియు, 'స్ఫుటిత-కమల-ఆమోద- మై త్రీ-కషాయఃావిక సిత పద్మ సౌరభ 
సంపర్కమున గుబాలించునదియు, అజ్ఞా అనుకూలః=సుఖస్పర్శచే గ్యాత్రా (దేహా) 
నుకూలమైనదియు నగు, శిప్రావాతః=శిప్రానదీ సమీరము (వాయువు), 
(ప్రార్థనా-చాటుకారః=పు నస్సురతమునకు (పియవచనములు పలుకు, (ప్రియ 
తమః ఇవ=వల్లభునివలె, స్త్రీణామ్‌=అంగనలయొక్క, సురత-గ్గానిమ్‌=రతిభేదమును, 
హరతి=పోగొట్టుచున్నదో. 


భా. మిత్రమా! కన్నులున్నందుకు ఫలమందవలెను. చల్లని సలిలములు 
కమ్మని కలహంస కలకూజితముల నొప్పు శిప్రానదీవైభవ నమన వర్గింతును! ఆ 
నదీతీరమున ఉన్నది ఉజ్జయిని. ఏ మహనీయు డెప్పుడు పునాదివేసెనో తెలియదు. 
కాని దానిశోభ మూడుపూవులు ఆరుకాయలుగా నున్నది. అది భోగభాగ్యములతో 
విరాజిల్లుచున్నది. ధార్మికులైనను ఆ నగరవాసులు భోగలాలసులు. సుఖాసక్తులు. 
అత్యంతసామీప్యమున గలగల (పవ హించు శి పానది! అందలి శీతలసలిలములు! 
అందు అవ్యక్తమధురముగ మైకమున కలవర మొనరించు కలహంసపంక్తులు! 
స్పుటవికసిత పద్మసౌరభములు! ప్రభాతమున అందుండి ఎగసి ఒయ్యారముగ 
పయనించు మందసమీరములు! యౌవనమదాతిరేకమున పౌరు లొనరించు 
విలాసవిలసనములు! విలక్షణరతి ప్ర క్రియలు! ఎన్నని వివరించను? అవన్నియు 
రమణీయదృశ్యములు. కమనీయకార్యకలాపములు. _ కల్తారసౌరభములు, ఘ్రాణ 
తర్పణములు. కలహంసరుతములు క్షర్ణపేయములు. మిత్రమా! అవంతీనగరమున 
మదలాలసులగు యువతీయువకులు రతిపరిశాంతులైనను, అలసీ సాలసీనను, 
రతుల మర్థగిన ఆ యువకులు అహర్ముఖమున అనునయపూర్వకమగు 
(పియవచనముల గంధమర్రనముల గాత్రస్పర్శల పునస్సురతమునకు (ప్రియ 
సతుల బ్రేరేచెదరు. అర్టింతురు. ప్రథమసురతఖేద మపనయించిన గదా 
పునస్సురతము! అట్టియెడ ఆ శీతలశిపాగంధసమీరము |పియవల్లభునివలె ఆ 
యంగనల శ్రమ నపనయించును. ఎట్లన కలహంసల కలరుతమును దీర్జీకృత మొనర్చ 





106 మేఘనసందేశము 
ఆ కమనీయర్వని వాయుముఖమున పయనించి ఆ యంగనల వీనులకు 
హాయి నింపుచు కమ్మని విందు లందించుచున్నది. వికసిత  కల్లార 
మధురగంధములు, పద్మపరాగ పరిమళములు సమీరసహాయమున పయనించి ఆ 
మదవతీఘాణములకు తర్పణము లగుచున్నవి. ఇక ఆ గనీ తలగంధసమీరము 
ఆ రమణీలలామల రమణీయాంగముల సోకి సుఖస్పర్శల శ్రమాపనోద 
మొనర్చుచున్నది. అంత ఆ యువతీలలామలు విస్మ ఎతరతిఖేదలై | పియవల్లభ 
వశంవద లగుదురు. ప్రార్థనాచాటుకారః, అనుచోట “బల్జీతనాయకానునీతా” అను 
వ్యాఖ్యానమున _ సురతగ్గానిహరణము సంభవము గాదు. (ప్రథమసురత మున్ననె 
గదా తదపనయనము! కాన అది అనాలోచితము. “భర్త అన్యకాంతాసంగమున 
వికృతుడు కాగా ఈర్ష్యచే రోషకషాయితనేత్ర యగు (స్త్రీ జండిత యనబడును. 


“విత్వా౭_న్యత్ర నిశాం ప్రాతరాగతే ప్రాణవల్లభే, 

అన్యాసంభోగచి హ్నెస్తు కుపితా ఖండితా మతా”. 

ఇందు సారసమదకలకూజితము, సూటీతకమలామోదము, అంగానుకూ అస్పర్శ 
త్వము ఒకదెస, అనునయాత్మక మృదుభాషణము, విమర్తగంధత్యము గాఢారింగనదత్త 
గాత్ర సంవాహనము వముజీయొకదెస. ఇట్లు గి పొవాయు! పీయవల్లభులకు సర్వసమత్త 
మేర్పడుట పూర్ణోపమాలంకారము. 

అవా విశాలానారవివణుల రత్తాధికృతాదివ్నర్ధన అ 


శ్లో హారాం స్తారాం స్తరళగుటికాన్‌ కోటిశః శజ్ఞశుక్తీః 
ఘాసశ్యామాన్మరకతమణీ నున్న్మయూఖప్రరోహాన్‌, 
దృష్టా యన్యాం విపణీరచితాన్‌ విద్రువాణాం చ భజాన్‌ 
మ్‌ "షి 
సంలక్ష్యన్తే సలిలనిధయ స్తోయమాత్రావశేషాః. 33 


అ. యస్యామ్‌ = ఏ ఉజ్జయినియందు, కోటిశః = కోట్లకొలది, విపణి-రచితాన్‌ 
=పణ్యవీథుల (షాపులయందు) ప్రదర్శింపబడినవియు, తారాన్‌ = మెరుగుపె 
ట్రబడినవియు, తరళ-గుటిక్షాన్‌ =మెరయుచున్న మధ్యమణులు గలవియు నగు, 
హారాన్‌ =మౌక్తి కరత్నహారములను, తథా=అదేవిధముగ అసంఖ్యాకముగ ప్రదర్శింప 
బడిన, శజ్ఞశుక్తీః=శంఖములు ముల్తెపుచిప్పలను, ఘాసశ్యామాన్‌ =బాలతృణము 
(లేతగరికపోచ) వలె శ్యామవర్ధములును, ఉన్మయూఖ-ప్రరోహాన్‌ =మీదికె 
గయు కిరణకాంతులుగల, మరకత-మణీన్‌ =గరుడపచ్చలను, 'తథా=అటులనే, 
విదుమాణామ్‌=ప్రవాళ (పగడము) ఖండములను, దృష్హా=చూచి, సలిలాని 
ధయః=జలనిధులు, తోయమాత్ర-అవ శేషాః=జలము మాత్రమ మిగిలినవిగా, 
సంలక్ష్య న్తే=అగపడుచున్నవి. 


న... 107 


భా మిత్రమా! నీ వొకపరి ఉజ్జయినీనగర పణ్య (బజారు) వీథులను 
కిలకించుము. అది యొక నేత్రోత్సవము. నయనానందకర మది. ఆ 
వట్టల వైభవము నీ కవగతమగును. విలాసవైభవ మున్నచోటనే మణులు, 
కూణోక్యములును, ధనముండు _ తావుననే మహార్హరత్నహారములు, ముత్తెపు 
ఎరములు, మణిభూషణములును. కోటికి పడగ లెత్తిన రత్నాల బేహారులు, 
అన్షమణిహారవిక్రేతలగు వణిక్రముఖులు ఆ _ నగరమున ఎందరైనను గలరు. 
వెల యెంతైనను వెనుకాడని విలాసప్రముఖులు ధనికపభువులు ఎందతో గల 
రచ్చుట. విరామమెరుగని క్రయవిక్రయములు. జలదా! నీ వొకపరి అటు 
వోయి ఆ విపణీవీథుల వీక్షింపుము. ఎచట జూచినను రత్నాలరాసులు. వింతైన 
రత్న'పేటికలు. ముత్యాలహారములు. నవమౌక్తి కములు. ఉజ్జ్వలకాంతులు వెదజల్లు 
వివిధమణిభూషణములు. _ స్వర్హహారములు. హారమధ్యగతతరళమణిప్రభావీచికలు. 
(పభాతారుణ తరళకాంతి సదృశములగు (పవాళఖండములు. ధవళకాంతుల 
ముచ్చటలు వెలార్చు శంఖములు, ముత్తెపుచిప్పలు. ఊర్హ్వముగ కాంతికిరణములు 
ప్రసరింప బాలతృణము పగిది శ్యామవర్గమున దీపించు మరకతములు (పచ్చలు) 
(కముము తప్పక ముచ్చటగ ప్రసారితములు. వరుస వరుసను ప్రస్తరింపబడినవి. 
ముద్దుగా తీర్చబడి అవి అందమును, ఆనందమును చిలుకుచున్నవి. ఒకటి 
పదులు గావు. వందలు వేలు గావు. లక్ష లంతకంటెను గావు. కోట్లు! 
ఆఅసంభ్యాకము లవి. అవన్నియు కృతకము లందువా! కాదు. అవన్నియు 
పరిజద్దములు. సానబట్టిన రత్నము లవి. పదారు వన్నెల స్నర్ణభూషణములు. 
విశుద్దమౌక్తి కహారములు. అక్సత్రిమములు. నిర్దుస్తము లగు రత్నభూషణములు, 
తరళకాంతుల ముత్తెములు. అరుణకాంతుల పగడపు తునకలు. మిత్రమా! 
నేత్రోత్సవముగాదా! అది కన్నులపండుగ. సప్తసముద్రము లందురు. అవి 
రత్నముల కాకరములని ప్రసిద్ధి. ఎన్ని రత్నము లుండును. అవన్నియు 
నిట ఎకత్రిత మైనవా! అని యనిపించును. కాదేని ఆ జలనిధులు 
తోయమాత్రావశేషము. లెట్లగును? జలదా! ఆ  నగరమహత్త్వ్య మట్టిది. వైభవ 
మట్టిది. రత్నసంపదచె ఆ పురి రత్నాకరు నధిగమించినదని భావము. విపణుల 
అమూల్యవస్తు సమృద్ది అభివితమగుట ఉదాత్తాలంకారము. 


అవ ఉద్రాయినికి సంబంధించిన కొన్టి జన్యశుతుల కథనము - 
జో ప్రద్యోతస్య (పియదు హాతరం వళ్సరాజో౬త్ర జ్యే 
హామం తాల|ద్రుమవన మభూదత్ర తు కి 
అత్రోద్భాన్త: కిల నళగిరిః స్తమృముత్సాట్య దర్యా 
దిత్యాగన్లూన్‌ రమయతి జనో యత్ర బన్గూనభిజ్ఞః, రెడ 


108 మేఘసందేశము 

అ. అత్ర = ఇచ్చట, వత్సరాజః =వత్సదేశాధిపతి ఉదయనుడు, 
ప్రద్యోతస్య =ఉజ్జయిని రాజు (పద్యోతునియొక్క, (పియా sree 
వాసవదత్తను, జహే =తోడ్కొని పోయెను. అత్ర=ఈ తావున, తస్య ఏవ 
రాజ్ఞః= 'ఆ రాజుయొక్క, ్పామమ్‌= హేమవర్ణమగు, తాలవనమ్‌=తాటితోప్పు, 
జా ల్యూ నో 
అభూత్‌ =ఉండెడిది. అత్ర=ఇచ్చోటనే, నళగిరిః=నళగిరి యను పట్టపు టేనుగు, 
స్తమృమ్‌=కట్టుకొయ్యను, దర్పాత్‌=మదముచే, ఉత్సాట్య =ఊడబెజికి, ఉద్భాాన్తః 
కీల= ఉచ్చ ంభఖలముగా విహరించెను గదా! ఇతి=ఆని, (ఇట్టి కథలతో) 
అభిజ్ఞః=బాగుగా తెలిసిన జనః=జనుడు (వృద్దులు), ఆగన్తూన్‌ =అన్యప్రదే 
శములనుండి వచ్చిన, బన్లూన్‌ =ఆప్పులను, య్మత్ర=ఏ నగరమున, రమయతి 
=వినోదింపజేయునో, 


భా. మిత్రమా! విలాసవినోదములకు కేంద్ర మా విశాలానగరము. అది 
యాత్రాకేంద్రము. చారిత్రకసంఘటనలు అద్భుతకథాసందర్భములు సన్నివేశము 
లతో ఆ నగరము అలరారుచున్నది. దేశదేశములనుండి అన్యప్రదేశములనుండి 
ఎచ్చ టెచ్చటనుండయో ఉజ్జయిని చూడవత్తురు. అం దపరిచితు లుండవచ్చు. 
ఆపు లుండవచ్చు. బందుగు లుండవచ్చు. ఎప్పుడెచ్చట ఏమి జరిగినదో 
వారి కేమి యెరుక? కథాభిజ్ఞులు స్థలపరిచితులు నగు ఆ నగరవృద్దులు 
ఆ యాగంతుకులకు ఆప్పులకు యాత్రికులకు “వత్సదేశాధిపతి ఉదయనుడు 
ఉజ్జయినీరాజన్యుడు ప్రద్యోతుని (పియదుహిత వాసవదత్తను  ప్రణయభావమున 
అపహరించిన దిచ్చటనే. అవంతీదేశాధిపతి బంగారుతాటితోపు ఈ తావుననే 
యుండెడిది. ప్రద్యోతుని పట్టపుకేనుగు 'నళగిరి' మదోత్కటమున ఆలాన 
మూడబెరికి (ఆలాన మన గజమును బంధించు స్తంభము) నిరాటంకముగ 
విజృంభించి (భమించిన దీయెడలనే” యని ఆ యా విషయముల నెన్నిటినో 
వివరించుచు వినోదింపజేయును. కథాసరిత్సాగరమున- (పద్యోతుని తీవ 
కపస్సునకు తుష్టినొందిన భవాని చండ మహేేన యను (అపరాజిత) 
నిడ్గమును (ప్రసాదించి అంగారకదైత్యుని దుహిత, (ఖైలోక్యసుందరి అంగారికతో 
నీకు కళ్యాణ మగునని వర మొసంగినది. మరియు ఐరావతమున కెనయగు 
నళగిరి యను గజమును గూడ అనుగ్రహించినది. కాలక్రమమున అంగారిక 
తన గర్భజనితపుత్రోత్సవమున కాహ్వాపీతుడగు _నాసవుడు (ఇంద్రుడు) నీ 
ద్వితీయసంతానము పుత్రిక యగునని దీవించ వాసవాన్నుగహమున ఉదయమందిన 
దగుట తన పుత్‌కకు బాసవదత్త యని నామకరణ మొనరించెను. ఇందు 
గడచిన వృత్తాంతమును ప్రత్యక్షీ కరించుటచే  భావికాలంకారము. 


పూర్వమేఘము 109 


అవ. ఉదయినియందలి అశ్యగజ యోధాదుల వ్లరన- 
గా. 


ఏరీ 


పత్రశ్యామా దినకరహయస్పర్షినో యత్ర వాహాః 

శైలోదగ్రా స్త (మివ కరిణో వృష్టిమన్తః ప్రభేదాత్‌, 

రు &ి = స్ట 

యోధాగ్రణ్యః ప్రతిదశముఖం సంయుగే తస్తివాంసః 
ప్రత్యాదిష్థాభరణరు చయ శృంద్రహాసవణాం కః, రెర్‌ 


అ. హే మేఘ=ఓ జలదా! యత్ర=ఏ ఉజ్జయినియందు, వాహాః= హయములు, 
పత్రశ్యామాః=పలాశ(పచ్చని) వర్ణము గలవియై, దినకర- హయ-స్పర్హినః=రయమున 
సూర్యాశ్వములతో పోటీపడుచున్నవో, తథా= అటులనే, శైలాఉదగ్రాః=పర్వతో 
న్నతములగు, కరిణః=ఏనుగులు, ప్రభేదాత్‌ =మదస్రావమున, త్వమ్‌ ఇవ=నీవలె, 
వృష్టిమన్తః= (మదమును)వర్షించు నవియో, యోధ-అగ్రణ్యః=భట శేష్ణులు, 
సంయుగే =సమరమున, (పతిదశముఖం=రావణుని కభిముఖముగా, తస్థవాంసః 
=నిలచినవా రై, చంద్రహాస-వణ-అజ్కెః=రావణఖడ్గమగు చంద్రహాసపు ప్రహారము 
((వేటు)ల చిహ్నములచే, (పత్యాదిష్ట-ఆభరణ-రు చయః= నిరాకృతభూషణ దీప్పులు 
న. (ఉజ్ఞయినియం దట్టి అశ్వములు, మదగజములు భటశ్రేష్టులు కలరని 
భావము. 


భా. జలదా! విశేష మేమన ఆ నగరమం దన్నియు (శ్రేష్టములే. (ప్రాముఖ్యము 
కలవియే. అశ్వములు (శ్రేష్టములు. గజము లంతకంటెను (శేష్టములు. ఇక 
భటులమాట చెప్పనేల? భాస్కరాశ్వములమాట నీ కెరుకయే గదా! “ప్రతిదిన 
మపారస్య నభసళీ.  ఏకచక్రరథము, పట్టులేని కళ్ళెము, కాళ్ళులేని సారథి. 
అన్నియు లోపములే అయినను అవి అనుదినము అంతులేని ఆకాశమును 
అధిగమించుచునే యున్నవి. వాటితో స్పర్హ వీటికి. రంగులో రయములో వాటిని 
మించవలెనని యొకటే తహ తహ. ఆ నగరమున అశ్వముల గమన మది. 
ఇక  గజములందువా! నీకు సాటి. గిరిసన్నిభము లవి. అవి కదలి పోవ 
గిరులకు గిరులే కదలుచున్న ట్లగుపించును. నీవు. జలమును వర్షింప అవి 
మదమును వర్షించును. వాటి కుంభసలములు నిరంతరమద(స్రావకములు. జలదా! 
ఆ మత్తేభములు సర్వవిధముల 'బ్‌కు ఈడైనవి. నీకు జలవ్చ షి - వాటికి 
మదవృష్టి. ఎంత సామ్యము! ఆ నగరమందలి గజరాజముల సంగతది. ఇక 
యోధు లందువా, మిత్రమా! దశకంఠుని సంగతి వీ వెరుగుదువు కదా. 
కైలాసమును పట్టి కుదిపిన దిట్ట. భవుని మెప్పించిన జగదెకవీరు డతడు. 
అప్రతిహతవీరుడు, ధర్మనిరతుడు నగు దశరథరాము నెదిరించిన లంకాధిపతి 
రావణుని కెదురు నిలచిన వీరులు ఉజ్జయిని యోదులు. అంతే కాదు. దశకంఠుని 


110 మేఘసందేశము 


నిశితచంద్రహాస కరవాలప్రహారవణకిణాంకితములగు వారి యంగములకు వేరు 
భూషణములతో నేమి పని? శస్త్రపహారములే కదా వీరుల కాభరణములు. 
ఉజ్జయిని యోధులు దశకంఠునితో యుద్దమొనర్చుట సంభవమని భావించి 
కొందణీ శ్లోకమును ఉత్తరమేఘమున అలకానగరవర్ణ్గనసందర్భమున పొందుపరచిరి. 
అవంతీపురము పురాణప్రసిద్ది కలదగుట (త్రేతాయుగమున ఈ నగరయోధులు 
లంకాధిపతి ఎెదిర్భిరనుట అసంగతమేమియు నుండనక్కరలేదు. ఇందు 
ఉపమాభావికాలంకారములు. (పూర్వశ్లోకములు మూడును ప్రక్రిప్రములు. అయినను 
శ్రీమల్లినాథులు _ వ్యాఖ్యానించిరి. 
అవ ఉజ్జయినీనగర (ప్రానాద్వవైభవ వ్యర్ధన - 


శ్లో జాలోద్దీరైరుపచితవపుః కేశసంస్కారధూ పై 
ర్చన్దుప్రీత్యా భవనశిఖిభిర్హత్త నృత్యోపహారః, 
హర్మే ;ప్వన్యాః కుసుముసురభిష్యధ్వఖేదం నయేథాః 
పశ్యన్‌ లక్షీ శి లలితవనితాపాదరాగాజ్కీతేషు. 36 


అ. హే మేఘ!= ఓ జలదా! జాల-ఉద్గీ రః =గవాక్షవివరముల నుండి 
బయల్వెడలిన, కేశా-సంస్కార-ధూ పైః= కేశ అలంకరణార్థ ముపయోగించు సుగంధ 
ద్రవ్యధూపములచే, ఉపచిత-వపుః=పుష్టినొందిన దేహము కలవాడవై, బన్దు- 
(పీత్యా=ఆప్పుడ వను ఆప్యాయముతో, భవన-శిఖిభిః=గృహమయూరములచే, 
దత్త-నృత్య-ఉపహారః=ఈయబడిన నృత్య మను కానుక గలవాడవై, కుసుమాసుర 
భిషు=పుష్పసుగంధితములు, లలిత- వనితా-పాద-రాగ-అజ్కీ తేషు=సుందరాంగనల 
చరణలాక్షారసరంజితములు నగు, హర్మే గ్రషు=ఉన్నతప్రాసాదములందు, అస్యాః= ఈ 
నగరముయొక్క, లక్షీ శ్రమ్‌=శోభను, పశ్యన్‌ =దర్శించుచు, అధ్వ- ఖేదం=మార్తా 
యాసమును, నయేథాః=పోగొట్టుకొనుము. 


భా. జలదా! ఆ పురమును వీక్షించు నీకు ఎన్నియో ప్రయోజనములు. పుష్టి 
తుష్టి ఆరోగ్య ఆనంద వినోద ఉపాయనములు. ఆమీదట అధ్వభేదాపనయనము. 
ఇన్ని (ప్రయోజనము లట నున్నవి. అది విశాలానగరముగదా! విశాల మైన వీథులు. 
మహోన్నత ప్రాసాదములు. రమ్యమైన హర్మ్యములు. అవన్నియు ధనికభవనములు. 
ఆ భవనములయం దపూర్వవిలాసవస్తుసంచయము. ఆ నగరవాసు లత్యంత 
భోగలాలసులు, వినోదాసక్తులు: అచటి వనితలు అతిలోకరూపలావణ్యవిల సితలు. 
కుసుమసుకుమారిణులు. విభవసంపన్నలు. మిత్రమా! ఆ భవనగవాక్షవివరముల 
వెలువడు ధూపముల నేమని భావింతువు? ఆ ప్రాసాదములయం  దంగనలు 
అభ్యంగన మాచరించి, జలకమాడి కురుల తడి యారుట కుపయోగించు 


పూర్వమేఘము 111 
అగరుధూపములు. మధుగంధసువాసితము లవి. హాయిగా నీ కవి గత 
మీయగలవు. రమ్మని ఆప్యాయముగ పిలువగలవు. ఎంత యానందము! ఎంత 
పుష్టి! ఎంత తుష్టి! అన్యోన్యాశయమున నీ బలము సెరుగగలదు. 

జలదా! మజీయొక విశేష మేమన, రాక రాక వచ్చితివి. ఆప్పుడవు. 
ఆనందసంధాయకుడవు. ఆదరించక అవి నిన్నెట్లు విడువగలవు? మీ "స్నేహము 
మణువరానిది. అన్యోన్యము విడువనొల్లని ఆప్రబంధువులు మీరు. మయూర 
అంబుదములకు అన్యోన్యమైతి యని గదా యందురు! ఆ మయుూరములు 
నిన్నెట్లాదరించగలవు? స్వాగతము పలుకగలవు? లయబద్దముగ లలితమనోజ్ఞముగ 
మంజులనృత్యము లభ్యసించినవి. నటన నేర్చినవి. (పీతిపూర్వకముగ నీ కవి 
సుస్వాగతము పలికి నయనానందకరముగ లలితభంగిమల నృత్య మొనర్భగలవు. 
మిత్రమా! అంతకంటె నీకు కావలసిన దేమున్నది? నీ కది యొక అపురూపమగు 
కానుక. మిత్రునియెడ ఆప్తబంధువునెడ (సేమాదరసూచకమగు నృత్యోపహారమది. 
(పేమాదరములకు మించిన కానుక కలదా? మిత్రమా! ఆ నగరవనిత 
లందువా! వారు కళా పియులు. ఆనందోపాసకులు. అతిలో కసౌందర్యవతులు. 
కుసుముకోమలులు. హావభావవిల సితలు. అలంకార పియులు. వారు రసపిపాసువు 
అను మాట చెప్పకయే చెప్పుచున్నది. అట ఆ రమ్యహర్మ్యముల ఆ లలితమనోహ 
రపాదముద్రలు చూడు. నీకే అవగతమగును. తమ్మి రేకులవలె ఆనందదీ పికలవలె 
ముచ్చట గొలుపుచున్నవి. ముద్దులు మూటగట్టుచున్నవి. చరణములకు దారద్దిన 
లాక్షారసముద్ర లవి. మిత్రమా! ఆ భవనముల శోభావైభవము లెంత మనోజ్ఞములో 
గమనించితివా! కన్నుల కది యొక కమనీయమగు విందు! నేతోత్సవమది! 
గవాక్షరంధ్రముల వెలువడు సుగంధధూపములు, బంధుప్రణయములు, మయూ 
రనృత్యములు, కుసుమసౌరభములు, లాక్షారసపాదముద్రలు, అన్నిటిని మించిన 
ఆ యంగనల లలిత మనోహర విభ్రమ విలాస సమంచిత మధుర ప్రక్రియలు! 
ఇక మార్గభేద మెక్కడిది? విశ్రాంతి దేనికి? కొన్ని ప్రతులందు 'అధ్వఖేదం 
నయేథాళి అని. గాక “అధ్వభిన్నాంతరాత్మా' అని యున్నది. 'నయేథాళీ అను 
క్రియాలోపమున ఈ శ్లోకసంబంధము ముందుశ్లోకమందలి “భర్తుః అనుదానితో 
జోడింపబడు చున్నది. ఇందు ఉదాత్తాలంకారము. 


అవు అవంతియందలి మహాకాళమందిరవ్దర్ధన = 


వో, భర్తుః కణ్ణచ్చవిరితి గణః సాదరం వీక్ష్యమాణః 
పుణ్యం యాయాస్త్రిభువనగురోర్జావము చళ్దీశ్వరస్య, 
ధూతోద్యానం కువలయరజో గన్లిభిర్లన్హవత్యా 
స్తోయ క్రీడానిరతయువతిస్నానతి క్తెర్మ రుద్భిః. స్థ స 


112 మేఘసందేశము 


అ. హే మేఘ = ఓ జలదా! భర్వుః=గరళకంఠునియొక్క, కణ్బ- 
చువిః=కంఠమందలి కాంతివంటి కాంతిగలవాడవగుట, గణైః=(ప్రమథగణములచేత, 
సాదరం యథా తథా=ఆదరపూర్వకముగా, వీక్ష్యమాణః సన=చూడబడినవాడ 
వగుచు, కువలయ-రజో -గన్లిభిః= పద్మ పరాగపరిమళములు గలవియు, తోయ- 
క్రీడా-నిరత-యువతి-స్నాన- తిక్తైః=జలక్రీడానిరతలగు  ప్రమదల స్నానసంబంధ 
సుగంధ ద్రవ్యసారభములు గలవియు నగు, గన్హవత్యాః=గంధవతీనదియొక్క, 
మరుద్భిః=వాయువులచే, ధూత-ఉద్యానమ్‌=కంపిత ఉద్యానవనము గలదియు, 
పుణ్యమ్‌=పవితమైనదియు నగు, |త్రిభువనగురోః=త్రిభువనప్రభు వగు, చణ్డ్చేీశ్వరస్య 
=పార్వతీపతియొక్క, ధామ= స్థానము (మందిరము) నుద్దేశించి, యాయాః 
= వెళ్ళుము. 


భా. మిత్రమా! వాటి కేమి గాని ఆ నగరమున ముఖ్యముగా చూడదగినది 


మహాకాళమందిరము. _ త్రిలోకాధిపతి పరమశివుని స్థాన మది. పునీతము, 
పుణ్యప్రదము నగు పార్వతీపతి ఆలయము. అది తీర్హములకు తీర్థము, 
తీర్థరాజము. ప్రభువును సేవించుచు ప్రమథగణము లచటనే వేచియుండును. 
నీలవ్షశోభితుడవగు నిన్ను జూచి స్వామికంఠసాదృశ్యమును తలచి సాదరముగ 
నిన్ను వీక్షింతురు. సోత్సాహముగ నీకు స్వాగత మీయగలరు. నాదృశ్యసందర్శన 
మెపుడును హృదయస్పందనమునకు హేతువగునుకదా! జలదా! ఆ క్షేత్రము 
ముక్తిదాయకమే గాక వినోదస్థానము గూడ. గలగలమను కలరవమున (బ్రవహించు 
గంధవతి అచట గలదు. _తన్నదితోయములు పద్మపరాగ సుగంధితములు. 
కనుకనే గంధవతి యను సార్హకనామమున ప్రసిద్ధి వడసినది. మందిర 
ప్రాంతమున _ తన్నదీతీరముల నీలకంఠునికి [పీతిదాయకము లగు నందివర్రనాది 
ఉపవనముల పూలమంజరులు నాయుచలనమున  అలలవలి నూగులాడుచు 
సయ్యాటలు సలుపుచు చూపరులకు కనువిందులు చేయుచున్నవి. మిత్రమా! 
మజీయొక విశేష మేమన - మదవతులగు తన్నగరవనితలు మైనిండ సుగంధ 
మలదుకొని తన్నదిజలముల జలకమాడెదరు. ఆ మధురసౌరభములకు తన్న 
దీజలములు మణీంత సువాసితములగును. గంధవతీ సుగంధవిల సితములు 
పద్మపరాగసురభిళములు తన్నగరాంగనల న్నానగంధతిక్తములు నగు జలకణములు 


(గ్రహించి వీచు వాయుప్రకంపనలకు కదలియాడు తన్మందిరోపవనములు 
హృదయమునకు హాయి నింపును. నయనములకు విందులు సమకూర్చును. 


జలదా! అత్యంతదర్శనీయము లా క్షేతమందిరములు. అవశ్య మవగంతవ్యము. 
ఆకాశమున (స్వర్గమున) తారకలింగము, పాతాళమున _హాటకేశ్వరలింగము, 
. మర్త్యలోకమున మహాకాళలింగము ముక్తిదాయకములని ప్రసిద్ధి. ఒకప్పుడు 
దేవదానవులు అమృతార్దము క్రీరజలధిని ద్రచ్చిరి. అందు. ప్రథమమున హాలాహల 


పూర్వమేఘము 113 
ముద్భవించినది. అంతట భయభ్రాంతులై ఉభయులు శంకరు నారాధింప 
అమ్మహాదేవు డా గరళమును గళమున న్నిగహించె నందురు. తదాదిగ శంకరుడు 
గరళకంఠరు డాయెనని పురాణకథనము. ఇందు మేఘుని ఉపమేయత్వకథనముచే 
(ప్రతీపము, మెఘమహత్త గవర్తనచె ఉదాత్తము అలంకారములు. 


అవ.శివార్ధుననమయమున వటహత్త మూనుమని యక్షుడు మేఘున్యర్థించుట - 


వ్‌ అప్యన్యస్మిన్‌ జలధర మహాకాళ మాసాద్య కాలే 
స్థాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుః 
కుర్వన్‌ సన్ఫ్యాబరిపటహతాం శూలినః న్థాఘనీయా 
మామన్దాణాం ఫలమవికలం లప్ప్యే గర్జితానామ్‌. 38 


అ. హే జలద=ఓ మేఘుడా!, మహాకాళమ్‌=మహాకాళ మను ఈశ్వరస్తానమును, 
అన్య స్మిన్‌ =సంధ్యాతిరక్తమగు, కాలే=-సమయమందు, ఆసాద్య అపి= చేరినను, 
తత్ర= ఆ స్థానమున, తావత్‌ = అంతవటిుకు, తే = నీకు, స్థాతవ్యం=ఉండదగును, 
యావత్‌ =ఎంతలో, భానుః=భాస్కరుడు, నయన- విషయమ్‌=దృష్టిపథమును, 
అత్యేతి=అధిగమిం చునో. శ్లాఘనీయామ్‌=స్తవనీయమగు, శూలినః= ఈశ్వరునియొక్క, 
సన్హ్యా- బరి-పటహతాం=సందెకాలపు పూజయందు నగారా వాద్యత్వ (పట 
హత్వ)మును, కుర్వన్‌ =చేయువాడవై, ఆమన్హాణాం=ఈషద్గంభీరములగు, గర్డితా 
నామ్‌=-ఉరుములయొక్క, అవికలమ్‌=అఖండమగు, ఫలమ్‌=ఫలమును, లప్ప్య సే 
=పొందగలవు. 

భా. జలదా! మహాకాళమందిరమున కెపుడు చేరెదవో తెలియదు. 
అచ్చటికి నీ వెప్పుడైన చేరవచ్చు. కాని. సందెకాలపు పూజకు ముందుగా నీ 
వట కేగిన తొందణపడి ముందుకు సాగిపోకుము. ఇంచుక వేచియుండి 
విశాంతి నొందుము. ఇంతలో ఇను డస్తమించ సందె (సంధ్యాకాలము) 
యరుదెంచును. ఈశ్వరమందిరమున _పూజాసమయ మది. ఆ పవిత్రఈశ్వర 
పూజాసమయమున నీకును ఇంచుక భాగము (కర్తవ్యము) కలదు. జలదా! 
ఆ సంధ్యాశుభసమయమున ఆ చండీశ్వరాలయమున మంగళవాద్యములు 
నినదితము లగును. మృదంగనిస్వనములు వీణానాదములు  క్షర్ణపియము 
లగును. నీవును అం దించుక పాల్గొని ధన్యుడవు గమ్ము. జీవితసాఫల్యము 
నందుము. _ భక్తిపురస్పరముగా పురజనులు శంకరు నారాధింతురు. ఆ 
శుభసమయమున నీవును అందు పాల్గొని మంద్రస్వరమున గర్హించినచో నది 
పటహ (డోలు) రూపమున ఒ ప్పీదముగ సమగ్రపూజావిధానమునకు తోడడగలదు. నీ 


114 మేఘసందేశము 


మంజులమనోజ్ఞగర్హన (ఉరుము)లకు సార్థకత చేకూరును. అఖండపుణ్యఫల 
మందుకొనగలవు. జన్మకు సాఫల్యము సిద్ధించును. ఉజ్జయినియందు 
మహాకాళమందిరమున గల శివలింగము ద్వాదేశజ్యోతిరింగములలో నొకటిగా 
భావించబడుచున్నది. “సౌరాష్ట్ర సోమనాథం చ శ్రీశైలే మల్లికార్డునమ్‌, 
ఉజ్జయిన్యాం మహాకాళమోజ్కారే పరమేశ్వరమ్‌, కేదారం హిమవత్స స్తే 
డాకిన్యాం భీమశజ్బరమ్‌, వారాణస్యాం చ విశ్వేశం త్యమృకం గౌతమీతటి, 
వైద్యనాథం చితాభూమౌ (పరరీ ఇతి ప్ర సిద్ధపు రె నాగేశం  దారుకావనే, 
"సేతుబనే చ రామేశం ఘృ స శేశం చ కివాలయే, ఏతేషాం దర్శనా దేవ 
పాతకం వైవ తిష్టతి” ఇతి శివప్పరాణే. శంకరుడు అల్పసంతో షి, న 
నిత్యప్రసన్నుడు. ఇం దుత్తరార్హ స్టతవాక్యార్థము పూర్వార్హ స్థిత స్థితికి హేతు వగుట 
కావ్యలింగ మలంకారము. 


అవ మహాకాళమందిరమున గణీకాన్ఫత్యవ్లర్థన-- 


శ్లో పాదన్యాసక్వణితరశనా స్తత్ర లీలావధూతైః 
రత్నచ్చాయాఖచితవలిభి శ్చామరైః క్టాన్తహస్తాః, 
వేశ్యాస్త్యతో నఖపదసుఖాన్‌ ప్రాప్య వర్షాగ్రబిన్లూ 
మోక్ష ్యన్తే త్వయి నుధుకర[శ్రేణిదీర్హాన్‌ కటాక్షాన్‌. 39 


అ. హే మేఘ =ఓ జలదా!, తత్ర = సంధ్యాసమయపూజావిధియందు, 
పాద-న్యాస-క్వణీత-రశనాః= పాదవిన్యాసముల అప్యక్తమధురముగా ధ్వనించు 
కటిసూత్రములు కలవారును, లీలా-అవధూతైః=ఒయ్యారముగా వీచబడినవియు, 
రత్నచ్చాయా-ఖచిత-వరిభిః= కంకణమణిదిప్పల బ్రకాశించు దండములుకలవియు 
నగు, చామరైః= వింజామరలచేత, క్లాన్ల-హస్తాః= శిథిలమైన హస్తములు గల 
వారును అగు, వేశ్యాః= గణికలు, తృత్తః= నీనుండి, నఖ-పద- సుఖాన్‌=నఖ 
క్షతసుఖకరములగు, వర్ష-అగ్ర-బిన్దూన్‌ = తొలకరిచినుకులను, ప్రాష్య= పొంది, 
తృ్యయి= నీపై, మధుకరశ్రేణిదీర్లాన్‌ = (భమరపంక్తి సుదీర్ణములగు, కటాక్షాన్‌ = 
కడగంటిచూపులను, ఆమోక కనే (పసరింపజేతురు. 


భౌ. జలదా! మశాక విషయము! అది నేత్రపర్వమే గాక 
ప్రయోజనప్రదము గూడ.  మహాకాళమందిరమున నాయంపూజాసందర్భమున 
జరుపబడు నృత్యప్రదర్శన ముది: అత్యంత హృదయంగమ మది. ఆ విశాలా 
నగరమున పుత్తడిబొమ్మలబోలు రూపాజీవికలు గలరు. లలితసుకుమూరిణులు. 
నాట్యవిద్యాకుశలురు. నృత్యశాస్త్రనిష్టాతలు. నృత్యమున వారు రంభాదులనైన 
నోడింప సమర్జులు. శాస్ర్రోక్తము, లయబద్దము నగు ఆ సుందరాంగనల 


పూర్వ మేఘము 115 


పాదవిన్యాసములం దడుగడుగున ఇట్టి దట్టిదని నుడువరాని అపూర్వరమణీయ 
విలాసవిభమము తొణికిసలాడుచుండును. ఆనందరసధునులు పొంగులు 


వారుచుండును. ఆ _పాదవిక్తేపములకు అంగవిన్యాసములకు వారు ధరించిన 
స్వర్హకటిస్తూతముల (కటి సూత్రమన నడుమున ధరించు స్వర్ణాభరణము) 
చిరుమువ్వలు మధురమంజుల మనోజ్ఞధ్వను లీనుచుండును. కరకంకణరత్నదిస్పలు 
రత్నఖచిత చామరదండకాంతులతో మేలమాడ ఆ యంగనలు ఒయ్యార ఎెములుక, 
విలాస ముట్టపడ ఈశ్వరసాన్నిధ్యమున నృత్య మొనరించుచు వింజామరలు 
వీచుచుందురు. లలితకుసుమసుకుమార లగుట ఆ ముద్దుగుమ్మ లలసి సాల సెదరు. 
వారి కరచరణములు శక్తి హీనము లగుట (స్రస్తము లగును. శిథిలమై అస్తవ్యస్తము 
లగును. రూపాజీవికలు గణికలు. నఖక్షతాదులు వారి సొమ్ము. కామ క్రీడలు 
వారి నిత్యకృత్యములు. జలదా! ప్రథమవర్షోదబిందువుల ఆ ముద్దరాండ్ర 
గాయములకు చలువగూర్సి సేదదీర్సి వారికి యేమపాత్రుడవు గమ్ము. అంత 
నా వారకాంతలు కృతజ్ఞతాసూచకముగ (భమరపంక్తిసుదీర్ణములగు తమ కడగంటి 
చూపులు కానుకలుగా జేసి ప్రణయభావమున వీక్షించి నిన్ను గౌరవింతురు. కామినీ 
కమనీయకటాక్షవీక్షణములయం దెంత మాధుర్య మిమిడియున్నది? మిత్రమా! 
నీవు ధన్యుడవు. నేత్రోత్సవమగు నృత్యసందర్శనము, కామినీకటాక్ష వీక్షణ 
మాధుర్య లాభము నీకు సద్యఃఫలములు. 

రమణీస్తననితంబాదులందు |పియదత్తనఖక్షతములు కామశాస్త్రసూచితములు. 
కడగంటిచూపును కటాక్ష మందురు. “ఇందు మధుకర శేణిదీర్ణాన్‌' అను సమస్తపద 
మందు లుపష్పోపమాలంకారము. 


అవ తాండవన్ఫతృముచే భీతినొందిన భవానికి సాయవడ యక్షుడు మేఘు 
నరించుట, 
టవ 
క్లో పశ్చాదుచ్చె ర్భుజతరువనం మణ్ణాలే నాభిలీనః 

సాన్ల్యం తేజః ప్రతినవజపాపుష్పరక్తం దధానః, 

నృత్యారమ్ళే హర పశుపతే రార్హనాగాజినేచ్చాం 

శాన్లోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిర్భవాన్యా. 40 

అ. హే మేఘ = ఓ జలదా!, పశ్చాత్‌ =పూజానంతరము, పశుపతేః 
=గణాధిపతి శివునియొక్క, _నృత్య-ఆరమ్మే=తాండవనృత్య |ప్రారంభమున, 
ప్రతి-నవ-జపాపుష్ప-రక్తమ్‌=విక సిత జపాపుష్బారుణవర్ణమగు, సాంధ్యమ్‌= సంధ్యా 
కాలపు, రాగం=శోభ (రక్తిమ) ను, దధానః=ధరించినవాడవై, ఉచ్చెః==ఉన్నతమగు, 
భుజతరు-వనమ్‌= భుజము లను తరువు (వృక్షము) లయొక్క్‌, వనమును, 
మణ్జలేన = మండలాకారమున, అభిలీనః సన్‌=పరివ్యాప్పుడ వగుచు, భవాన్యా = 


116 మేఘసం దేశము 


కాల్యాయనిచే, శాన్త-ఉద్వేగ-స్తిమితానయనం (యథా తథాా=శాంతించిన  భీతిచే 
స్తిమితనయనములు కలుగునట్లుగా, దృష్ట-భ భక్తిఃసన్‌ = చూపబడిన భక్తికలవా 
డవై, పశుపలేః= = ఈశ్వరునియొక్క, ఆర్హ్ర-వాగ-అజిన- ఇచ్చామ్‌=రక్త సిక్తగజచర్మము 
ధరించు కోటీకను, హర=హరించుము. 


భా, జలధరా! నీ కవశ్యకర్తవ్య మొకటి గలదు. దానివలన శుభము 
లొనగూడును. భవానీకరుణాకటాక్షవీక్షణముల కది హేతువగును. ఆమె 
కత్యంతముదావహ మిది. ఆనందవర్హకము. ఆమె భయకంపిత. సాయం 
సంధ్యాపూజానంతరము మహాదేవు డుద్దండతాండవనృత్య మొనరించుట పరిపాటి, 
భూనభోంతరములు దద్దరిల్లు ఆ ప్రచండతాండవమున మహాదేవు డార్హగజచర్మమున 
భుజాంతరము లాచా'దించును. అది మటీంతభయానకము. _జుగుప్పాకరము. 
భీతి నొందించు తాండవ మది. ఆపైని గజచర్మము. అదియు రక్తసిక్రము. ఆ 
దృశ్య మెట్లుండును? అత్యంతభయానకము. లలితసుకుమారిణి యగు పార్వతి 
ఆ దృశ్య మెట్లు చూడగలదు? చూచి యెట్లు భరించగలదు? మిత్రమా! ఆమె 
భీతి మాపి (పీతి నెజపుము. ఆ జగన్మాత యన్నుగహము చూరగొనుము. 
ఎట్టందువా? ఈశ్వరు డున్నతభుజస్కన్దుడు. కోమలవిటపసదృశము లాయన 
భుజములు. జలదా! సాయంసంభవము, జపాకుసుమారుణసదృశము నగు 
సంధ్యారుణవర్ణము నీపై సోక కెంపూదిన అరుణవస్త్రమువలె శోభిల్లెదవు. 
మండలాకారమమొన రక్తిమను చిందించు కుంకుమాంకితవ సు ప్రరూపమున శంకరుని 
భుజస్కంధము నాచ్చాదింపుము. రక్త సిక్తారుణగజచర్మా సక్తి ని మరలింపుము. 
అంత మహేశ్వరి విగతభీతిచిత్రయై నీ భక్తికి మెచ్చి ప్రసన్న యగును. 
దయార్హహృదయయై వాత్సల్యమున ఈ ప్పితార్థము లొసంగును. ఆ తల్లి 
ప్రసన్నవీక్షణములకం' కు కావలసిన దేమున్నది? అంతకు మించిన దేమి కలదు? 
పశుః అన (పమథాదిగణము. దానికి (పభువు గాన పశుపతి యందురు. 
'నృత్తారంభే. యను పాఠభేద మున్నది. తాండవమున భయానకభావము 
ప్రదర్శితము గాన ఆ పాఠము సరికాదు. ధశరూపకమున- “భావాశయం 
తు నృత్యం స్యాన్షృత్తం తాలలయా శి తమ్‌'. కాన' నృత్యారమ్మే యనుపాఠమే 
సరియైనది. శంకరుడు బహుభుజు డనియు తాండవమున అవి ఊర క్వపనారితము 
లనియు ప్రతీతి. య. భీతిలి బుషులు, దేవతలు వారణాశియందు 
దాగిరనియు, అంత హేశ్వరుడు గజాసురుని సంహరించి రక్తసిక్తమగు 
అతని చర్మము త తాండవ మొనర్భెనని ప్రతీతి. భుజతరు 
వనుచోట రూపకము. ప్రతినవజపాొపుష్పరక్తం అను తావున లుప్తోపమ. మేఘము 
సంధ్యారాగము ధరించిన దనుచోట న న. టా 
అలంకారములు. ఈ మూడును పరస్పర నర శే బక్షము అగుట సంస్ఫష్షి. 


పూర్వమేఘము 117 


అవ నిశీథమున అభినారికలకు విద్యుత్తహాయమున మార్లదర్భకుడవు కమ్మని 
యక్షుడు మేఘు న్యర్హించుట - 
జో, గచ్చన్తీనాం రమణవసతిం యోషితాం తత్ర నక్తం 

రుద్దాలోకే నరపతిపథే సూచిభేద్యె స్తమోభిః, 

సౌదామిన్యా కనకనిక కష స్నీగ్రయా "దర్శ్భయోర్సీం 

తోయోత్సర్గస్త నితముఖరో మూ స్మ భూరిక్షబావ్లా:, 41 


అ. హే మేఘ =ఓ జలదాీ తత్ర=ఆ నగరమున, నక్తమ్‌=నిశాస 
మయమున, రమణ-వసతిమ్‌=వల్లభనిలయములగూర్చి, గచ్చన్తీనామ్‌=వెళ్ళుచున్న, 
_ యోషితామ్‌= =అంగనలకు, సూచి భేద్యెః==సూచీభేద్యము (సాంద్రములగు, 
త మోభిః=అంధకారములచే, రుద్ద- -ఆలోకే= =అవరోధితప్రకాశము(చూప్పుగల, నర 
పతి-పథే =రాజమార్గమున, కనక-నికష-సి స్నిగ్రయా =నికషోపలగతస్వర్థరేఖ (గీటు 
రాయి మీది బంగారు గీత) వంటి కాంతిగల (మెజయు), సౌదామిన్యా =మెరుపుచే, 
ఉర్వీం =భూమిని (మార్గమును, దర్శయ=చూపుము. తోయ-ఉత్సర్గ- స్తనిత- 
ముఖరః =వృష్టిగర్ణనలచే శబ్దాయమానుడవు, మా స్మ భూః =కాబోకుము సుమీ! 
కుతః=ఏలనందువా?, తాః=ఆ యువతులు, విక్షబాః=భీరువులు. 


భా. మిత్రమా! ఉజ్జయిని, మహైశ్వర్యమున నేమి, భోగభాగ్యముల నేమి, 
కావ్యకళా వైదర్యమున నేమి, సంగీతసా హిత్యశిల్పకళాచాతుర్యముల నేమి, రాజ 
నీతి నైపుణ్యమున నేమి, విశ్వవిఖ్యాతినాంది వినుతి కెక్కిన మహానగరము. అందలి 
పౌరులు భోగాసక్తులు. _లలితకళ్మాపియులు. భోగలాలసత వారిని వెన్నంటి 
తరుముచుండును. భోగముల కలవడిన నాగరికులు. పెక్కుమాట లేల? 
వారు భోైకజీవులు. భోగమే వారి ధ్యేయము. విలాసజీవితముల కలవడిన 
అంగన లచట _నిశాసమయమున గుప్తమార్గముల [సియుల జేర సంకేతముల 
కేగెదరు. ప్రణయభావమున రమణవసతుల కరుగు ఆ యఖిసారికలకు 
విద్యుత్రభాప్రకాశమున ఇంచుక దారి చూపి నాయపడుము. ఆ యంగనలు 
మదవిహ్యలలు. పొటమరించిన నవయౌవనము. అదిమి పట్టుట అంత 
సులభము కాదు. నిశీథసమయము. సూదిమొన యైన చొరరాని కారుచీకటులు. 
మార్గమా కాంతిహీనము. ఆ నిబిడాంధకారబంధుర నిశాసమయమున భీతచిత్తలై 
తక్కుచు తారుచు రాజవీథుల సాగిపోదురు. జలదా! నికషోపలకన 
రేభాసదృశమగు నీ విద్యుత్సహాయమున ఆ లలనల కించుక వ 
కలకాలము నీ మేలు మరువరు వారు. మరొక్కమాట! మజువకుము సుమీ! 
వృష్టిసంరంభమున వారిని బెదరించకుము. గర్జించి (ఉణీమి) వారి ధైర్యము 
చెదరగొట్టకుము. వారు భీరువులు. నీ యురుములకు బెదరుదురు. వారు 


118 మేఘసందేశము 


అభిసారికలు. ఆగుచు దాగుచు రమణనసతులకు పయనింతురు. సంకేతములకు 
చేరుదురు. 'కాన్తాభిసరణోద్యుక్సా స్మరార్హా సా౭_ భిసారికా. మదోత్కటమున 
కామపీడితయై. [పియసంకేతమును జేరు మగువ అభిసారిక యనబడును. ఇందు 
'కనకనికషస్నిగ్రయా' అనుచోట లుప్తోసమ. '“శబ్హాయమానుడవు గాకుము' అను 
నిషేధమునకు  'విక్షబాస్తాళి అనునది హేతువగుట వాక్యార్ధ హేతుకకావ్యలింగము. 
ఉభయాలంకారసంస్న షి. 

అవ, తద్రాతి ఉజాయినియం దాగి ఉదయమున వయన మగుమని యక్షుడు 
మేఘు నర్ధించుట - 
న తాం కస్యాంచిద్భవనవలభౌ సుప్తపారావతాయాం 

నీతా; రాత్రిం చిరవిలసనాత్‌ భిన్నవిద్యుత్కళత్రః, 

సూర్యే దృష్టే పునరపి భవా దధ్య శేషం 

మన్దాయన్తే న ఖలు సుహృదా మభ్యు పీతార్హకృత్యాః. 42 

అ. చిరవిలాసనాత్‌ =దీర్హకాలస్ఫురణము (మెజయుట్ట వలన, భిన్న 
విద్యుత్‌ కళ్ళత్రః=అల సిన సౌదామినియే (మెరుపు) భార్యగా గల, భవాన్‌=నీవు, 
సుప్త్రపారావతాయామ్‌=న్నిదించిన కపోతములు గల, కస్యాంచిత్‌ =ఏదో యొక, 
భవనవలభౌ=భవనఉపరిభాగమున, తాం=ఆ, రాత్రిం=రేయిని, నీత్వా= గడప, 
సూర్యే భాస్కరుడు, దృష్టే సతి=ఉదయించినవాడు కాగా, పునః అపి=తిరి 
గియు, అధ్వశేషమ్‌=మార్గావశేషమును, వాహయేత్‌ =నిర్వ హింతువుగాక. సుహృ 
దామ్‌=మితులయొక్క, అభ్యు పేత-అర్హకృత్యాః= సఫలమగువరకు పనిచేతుమని 
అంగీకరించినవారు న మన్హాయన్తే ఖలు=చిలంబము చేయరు గదా! 

భా. జలదా! విశాలమైనది విశాలానగరము. సుద్తిర్షములగు మార్గములు. 
నిబిడాంధకారమున అభినారికల రాకపోకలు. మార్గము చూప మీ రెంతకాలమని 
చేచియుందురు? అందున నీ (పేయసి సౌదామిని (విద్యుత్తు) మెరిసి 
మెరిసి అలసియుండును. విడదీయరాని అనుబంధమున ఆమెయు నిన్నంటి 


పయనించినది కదా! నీవును అలసియుందువు. అందుచే ఆ రాత్రి 
పయన మాపి ఇంచుక షిశమించుము. ఉన్నతప్రానాదముల ఉపరితలము 
(పైభాగమున)న ఎందైన విడియవచ్చును. ఇది అది యననేల) నీ 
కన్నియు నిరాటంకములే గదా! సుప్తపారావతము లగుట రొదలేమి ఆ 
భవనోపరిభాగముల నిద్రాభంగమునకు తావుండదు. మిత్రమా! సతీసమేతముగా 
అందు విశాంతి గని (పభాతమున కమలబాంధవు డుదయ మొంద అలసత్త 
మూనక  శ్రీఘగమనమున తరలిపొమ్ము. మార్గశేషము నధిగమించుము. నీ 
వెరుగని ధర్మము లేదు. మిటత్రకార్యనిర్వహణమున ఉత్తములు విలమృ్బన 


పూర్వమేఘము 119 


కోర్వజాలరు. అలసట బూనరు. జాగు చేయ రనునది నీకు తెలియనిది కాదు 
గదా! మెరుపు మేఘుని సతి యనుట కవిసమయము, సంప్రదాయము. ఇందు 
సౌదామినియందు కళత్రారోపణ, మేఘునియందు పతిత్వారోపకమగుట రూపకము. 


చతుర్ధ్రచరణమున సామాన్యముచే  విశేషార్థసమర్థనమున అర్జాంతరన్యాసము. 
ఉభయమునకు అంగాంగిభావ మగుట సంకరాలంకారము. 


అవ భానుమార్గము నవరోధించకు మని యక్టుడు మేఘు నర్హించుట- 
శ్లో తస్మిన్‌ కాలే నయనసరిలం యోషితాం ఖజ్జితానాం 
శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మ భానోస్త్యజాశు, 
ప్రాలేయాస్రం కమలవదనాత్‌ సోఒపి హర్తుం నలిన్యాః 
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి న్యాదనల్సాభ్యసూయ:. 43 


అ. హే మేఘ! =ఓ జలదా!, తస్మిన్‌ కాలే=ఆ ప్రభాతసమయమున, 
ప్రణయిభిః =వల్లభులచే, ఖండితానామ్‌ =కుపితలగు (నాయికావిశేషము), 
యోషితామ్‌ =అంగన (నాయికుల యొక్క, నయన-సలిలమ్‌ . = నేత్రజలమును, 
(కన్నీరు) శాన్సిమ్‌ =శమనమును, నేయమ్‌=పొందింపవలయును. అతః=కనుక, 
భానోః=సూర్యునియొక్క, వర్త ,=మార్గమును, ఆశు=శీఘ్రముగా, త్యజ=విడువుము. 
అన్యథా=కాదేని, నలిన్యాః=పద్మి నియొక్క, కమల-వదనాత్‌ =పద్మవదనమునుండి, 
ప్రాలేయ-అస్రం=మంచుకన్నీటిని, హర్తుమ్‌=తొలగించుటకు, ప్రత్యాగతః=తిరిగివ 
చ్చిన, సః అపీ=ఆ భానుడును, తృ్యయి=నీవు, కర-రుధి=కిరణ (హస్త్రుుఅవరోధుడవు 
కాగా, అనల్స- అభ్యసూయః=అధికమగు అసహనము కలవాడు, స్యాత్‌ =అగును. 


భా. జలదా! మణియొక విషయము. ముఖ్యముగా గమనించతగినది. 
నీవు పయనమగు (ప్రభాతసమయమున భానుమార్గమును నిరోధించకుము. 
సూర్యకిరణముల కడ్డురాకు. అడ్డువచ్చిన అది రోషద్వేషములకు హేతువగును. 
దోషము తమదైనను కాముకులకు రోషమెక్కువ. వారు ఈర్చ్యాళువులు. 
విద్వేషపరులు. ఆటంకము నోర్వజాలరు. (ప్రియసతుల కన్ను గప్పి తద్రాత్రి 
అన్యత్ర గడిపి (మణీయొక ముద్దరాలితో ముద్దులాడి) ప్రభాత మగుసరికి మగిడి 
వచ్చి ఏమియు నెబుగని అమాయకులవలె (పణయకు పీత యగు (పియసతిని 
కల్లబొల్రిమాటల కొనగోట కన్నీరుతుడిచి యోదార్పజాతురు. కాంతులే కావచ్చు. 
ఈ లోకమున నయవంచకులు' లేకపోలేదు. ఏదేని నెపమూని ఇల్లు విడిచి 
అన్యకాంతల గూడి ప్రణయలీలలు నెరపీ మేనిగుజబుతులు మజుచి ప్రభాత మగుసరికి 
మగిడి వచ్చి నిరపరాధులవలె సతుల నోదార్చు సమయ మది. పద్మిని సూర్యసతి 
యనునది లోకవిదితము. కనుకనే సూర్యుని పద్మబాంధవు డందురు. అతడు 


120 మేఘసందేశము 


లేనిది ఆమెకు శోభ యెక్కడిది? సూర్యకిరణముల గిలిగింత లామె ముఖవికాస 
మునకు హేతువు. ఆమె అతని యెడబాటు కోర్వజాలదు. ఆమె ప్రణయిని. 
అయినను ఆయన దేశాంతరగతుడు. ఎందెందు తిరిగెనో ఎందరెందటజు 
పద్మినుల గూడెనో ఎవరి కెజుక!ీ అన్యదినమున మటలివచ్చి మంచిమాటల 
ఆమె ((పియసతి పద్మిని) కమలవదనమున మంచుకన్నీరు తుడిచి వికసింప 
నోదార్చు సమయ మది. అట్టి లోకబాంధవుని కిరణము (కరముల కడ్డుపడు 
చేమంత న్యాయమూ గాదు, క్షేమమూ కాదు. మిత్రమా! అడ్డుతగులుట 
అంతులేని విద్వేషమునకు, వినాశమునకు హేతువగును. సూర్యకిరణముల నెవ 
రడ్డగలరు? భానుతేజ మెవ రోర్బగలరు? కాన ఇంచుక ఓసరిల్లి ముందుకు 
సాగిపొమ్ము. న్నేమదాయక మది. ప్రేమికుల కడ్డుతగులుట  ముప్పునకు 
చోటు. అందున భానుతేజమున కంతరాయము స మంగళనష్టదాయకము సుమీ! 
“నీత్వాన్యత్ర నిశాం ప్రాతరాగతే ప్రాణవల్లభే, అన్యాసంభోగచి హ్నెస్తు కు పితా 
ఖండితా మతా” - రాత్రి అన్యకాంతలగూడి అరుణోదయమున్‌ ప్రాణవల్లభు 


డింటికి తిరిగి రాగా అన్యాసంభోగచిహ్నముల జూచి. కుపితయగు మానిని 
ఖండితనాయిక యనబడును. ఇందు భానుమార్గమును విడువు మనుదానికి 


ఉత్తరార్హము హేతువగుట వాక్యార్థహేతుక కావ్యలింగము. _ లింగసామ్యమున 
నళినీభాస్కరులయందు నాయికానాయక వ్యవహార ఆరోపణమున _ సమాసోక్తి.' 
కరరుధి యనుచోట కరశబ్దమున శ్లేషరాగా అంగాంగిభావమున సంకరాలంకారము. 


అవు గంభీరానదిని మేఘుడు (వవేశించిన తీరు- 
కో. గమ్బీరాయాః పయసి సరితశ్చేత సీవ ప్రసన్నే 

ఛాయాత్మా పి ప్రకృతిసుభగో లప్ప [తే తే ప్రవేశమ్‌, 

తన్మాదస్యాః కుముదవిశదా న్యర్ణ సి త్వం న ధైర్యా 

న్మో ఘీకర్తుం చటులశఫరోద్వర్త నపేక్షి తాని. 44 

అ. గమ్బీరాయాః= గంభీర యను, సరితః=నదియొక్క, ప్రసన్నే=నిర్మల 
మగు, పయసి=జలమందు, ప్రసన్నే చేతసి ఇవ=నిర్మలమగు మనస్సునందువలె, 
ప్రకృతి-సుభగః=సహజసుందరమగు, తే=నీయొక్క, ఛాయాత్మా అపి=ఛాయాశరీ 
రమైనను, ప్రవేశమ్‌=ప్రవేశమును, లప్ప్యతే=పొందగలదు. తస్మాత్‌ =అందువలన, 
అన్యాః=గంభీరానదియొక్క, కుముద-విశదాని =తెల్లకలువలవలె శ్వేతవర్ణమగు, 
చటుల-శఫర-ఉద్వర్తన-పేక్తి తాని= చపలమీనముల భాంతి మిట్టిపడుచూపులను, 
ధైర్యాత్‌ =ధూర్తత్వమున, మోఘీకర్తుం=వ్యర్హపుచ్చుటకు, న అర్హసి=తగవు. 


భా. జలదా! ఈ మహాకాళసామీష్యమున గంభీరానది నీకు ప్రత్యక్షమగును. 


పూర్వ మేఘము 121 
గంధవతివలెనే మాళవదేశమున |బవహించు ఉపనదులలో నిది యొకటి. కాలుష్య 
మెబుగని సతీచిత్తమువలె తన్పదీజలము లత్యంతనిర్మలములు.  అనుభవయోగ్య 
ములు. నీవా! సహజసుందరుడవు. ఆమెయా! నీయం దత్యంతానురక్త. 
ప్రణయిని. అభిమానవతి. ఆమెయే ఆ విషయమును చాటుచున్నది. ఆమె (ప్రేమ 
అపారము, అగాధము. ఆమె చంచలవీక్షణములే అందుకు ప్రబలతార్కాణము. 
జలదా! నీ కిష్టమున్నను లేకున్నను నీ ఛాయ ఆ (పసన్నజలముల ప్రవేశ 
మూనక మానదు. నీ నీడ ఆ తేటనీటిని ఆనక మానదు. అంతమాత్రముననే 
ఆమె గాత్రము అనురాగమున పులకితమగును. ఆమెచూపులు చపలత నందును. 
కుముదవిశదములగు ఆ తరళమీనవీక్షణములు (ప్రణయభావమున స్తీమితము 
దప్పి నిన్నంట మింటికి మిట్టిపడును. ఆ వలపుచూపులను వ్యర్ధపుచ్చి 
కించపజచకుము. ధూర్తత్వము తగదు. ఉపేక్ష వలదు. ప్రణయభంగ 
ముచితము గాదు. ఆమె  యభిమానిని యగుట ఆదరణ లేని భంగపాటుకు 
(కుంగిపోవును. మాన్యులకు మానవతుల యభిమానరక్షణ భావ్యమగును. 
అనురక్త నుపేక్షించుట న్యాయమగునా? నదీమేఘముల సంభోగశ్ళంగారమందు 
శఫరోద్వర్తనవీక్షణములను సేయ సీకటాక్ష వీక్షణములతో నుపమించు (పోల్చు) 
"అంతయు న్వాభావికము, సమంజసము, రససోరకము నై యున్నది. శఫరమన 
మిలమిల మెరయు రజతవర్ణనుగు మత్స్యము. ఉద్వర్తన మన ఈదుచు ఇటు 
అటు దొర్హుచు మీది కెగయుట. ఈ లక్షణము చూపులకును గలదు. ఇందు 
పయస్సు-చేతస్సులకును కుముద-వీక్షణములకును శాబ్దికసాదృశ్యము, గంభీరానదికీ 
నాయికతో అర్థసామ్యము గాన ఉపమ (కుముదవిశదాని) అనుచోట లుప్తోపమ. 


ఉద్వర్తనములయందు చూపుల నారోపించుట రూపకము. అంగాంగిభావమున 
సంకరాలంకారము. 


అవ. వివ్రతజఘన యగు నాయికారూవమున గంభీరానది వర్ణనా 
కో, తస్యాః కించిత్కరధృత మివ ప్రాప్తవానీరశాఖం 
స) 

హృత్యా నీలం సలిలవసనం ముక్తరోధోనితమ్సము, 

 'పసానం తే కథమసి సఖే లమ్బమానస్య భావి 

టా 

జాతాస్యాదో వివృతజఘునాం కో విహాతుం సమరః, 45 

=a డా 

అ. హే సఖే =ఓ మిత్రమా! ప్రాప్త-వానీర-శాఖమ్‌ =సక్రమగు (ఆంటిన) 
వేతస (ప్రబ్బల్సి లేక సపేము లేక రెల్లు శాఖలు గలదియు, (కనుకనే) కించిత్‌ = 
కొంచెము, కర-ధృతమ్‌-ఇవ= హస్తమున పట్టబడినదివలె నున్నదియు, ముక్త- 


రోధీ-నితమృమ్‌ =విడువబడిన త్రీరమను పిరుదులు కలదియు నగు, తస్యాః=ఆ 
గమ్బీరానదియొక్క, నీలమ్‌ =నిలవర్థమగు, సలిల-వసనమ్‌=జలరూప వస్త్రమును, 


122 మేఘసందేశము 


హృత్వా=హారించి (తొలగించి), లమ్బ మానస్య= చేలు (వాలు) చున్న, తే=నీయొక్క, 
ప్రస్థానమ్‌= ప్రయాణము, కథం అపి=ఎటులనో (అతికష్టమున), భావి=నాగును. 
జ్ఞాత-ఆస్వాదః=రసానుభూతి కల, కః=ఎవడు, వివృత-జఘనామ్‌=నగ్నజఘనము 
గల మగువను, విహాతుమ్‌=విడుచుటకు, సమర్హః=శక్తి సంపన్నుడు, భవేత్‌ =కాగలడు. 


భా. జలదా! కరావలంబితనీలాంబరము (వస్త్రము) వలె శ్యామవర్ణమగు 
ఆ గంభీరానదీనీరము వేతసశాఖాసక్తమై ((ప్రబ్బలిశాఖల నంటి) యగపడుచున్నది. 
వలువను జారవిడిచిన నితంబము (పిరుదు) వలె నీరములు దిగవిడిచిన తీరము 
లగపడుచున్నవి. ఇప్పు డామె కరధృతవసన. అనాచ్చాదితనితమ్బ. నీలనీర 
వసనధారిణి. ఆమె ప్రణయిని. నీలాంబరధారణము ప్రణయతాపోపశమనకర 
మని యందురు కదా! ఆ శ్యామవర్తమగు సలిలవసన మపనయించి 
(తొలగించి) అందు |వ్రాలిన నీ గమన (యాత్ర) విషయము సంశయాస్పదము. 
కష్టసాధ్యము. తన్నదీనామము గంభీర. సార్థకనామము. ఆమె (పేమ 
అంతకం టను గంభీరము.  తొణుకు బెణుకు లెరుగని ప్రణయ మది. 
పణయగంభీర యగు ఆమె నెట్టు విడువగలవుఏ నీ గమన మెట్టు సాగగలదు? 
వివృతజఘన యగు కాంత నెవడు విడువగలడు? విగతాంబరనితంబ యగు 
అంగనను రసజ్ఞ డెట్టు విడుచును? నగ్నజఘన యగు యువతిని విడిచి 
పోగల శక్తి ఎవని కున్నది?- ఇట కవి గంభీరానదిని నాయికారూపమున 
చిత్రించెను. నవవధువు కామి యగు కాంతుడు కటివస్త్ర మపహరింప  సిగ్గుచే 
వస్త్రమును హస్తమున నదిమిపట్టినట్లు గమ్బీరానదియు వేతసశాఖారూపమగు 
హస్తముల జలరూపవసనమును బిగబట్టనది. (ప్రాయికముగా  కాముకునికీ 
కామిని కటివస్త్రము తొలగించుటయం దెంతయో యానంద మొనగూడుచున్నది. 
కాని గీతగోవిందకావ్యమున నాయికచేతనే నాయకుని వస్త్ర _ మపనీతమైనది. 
'కేలికలాకుతుకేన చ కాచిదముం యమునాజలకూలే, మంజులవంజులకూలగతం 
విచకర్ష కరేణ దుకూలే' ఇతి. జఘన మన కటిప్రదేశమునకు పూర్వభాగము. 
పశ్చాద్భాగము నితంబ మనబడును. ఇందు 'కరధృతం ఇవీ అనుచోట ఉత్సేక్ష. 
రోధమందు నితంబము, సలిలమందు వస్త్రము ఆరోపితమగుట శాబ్దికరూపకము. 
గంభీరానదియందు నాయికారోపణముచే ఏకదేశవివర్తిరూపకము. చతురచరణమున 
అర్జాంతరన్యాసము. వీటికి అంగాంగిభావమగుట సంకరాలంకారము. " 


అవ వేఘుని దేవగిరి య్యాతావ్లర్థన- 
స్టో, త్వన్నిష్యన్హోచ్చ గ సితవసుధాగన్హసంపర్క రమ్య: 
ప్రోతోరన్హు ధ్వనితసుభగం దన్తిభిః పీయమానః, 
నీచైర్యాస్యత్యుప జిగమిషో ర్రేవపూర్వం గిరిం తే 
నీతో వాతః పరిణమయితా కాననోదుమ్సరాణామ్‌. 46 


పూర్వమేఘము 123 
అ. త్వన్నిష్యన్త - ఉచ్చ్వసితావసుధా-గన్ష-సవమ్పర్క-రమ్యః=నీవు _ వర్తింప 
5 SE య యె 

ఉబికిన పృథిపీగంధసంపర్కమున మనోహరమైనదియు, (స్రోతోరన్లు- ధ్వనిత-సు 

భగమ్‌ (యథా తథ్ధా=నాసికాగరంధముల జనించు శబ్దము సుభగమగు 

నట్టుగా, దన్తిభిః =ఏనుగులచే, పీయమానః=ఆఘ్రాణించబడినదియు, శీతః=చల్ల 

ta 

వైనదియు నగు, వాతః=వాయువు, దేవపూర్వమ్‌=దేవశబ్దము పూర్వమందు 

గల, గిరిమ్‌=అద్రిని (దేవగిరిని)) ఉపజిగమిషోః=సమీ పించగోరు, తే=నీకు, 
నీవైః= నెమ్మదిగా, వాస్యతి=వీచును. 


భా. జలదా! దేవగిరికి నీవు పయనించునపుడు ఇంచుక వరించితివా 
పుడమిరూపమే మారిపోవును. నీ సంపర్కమున కామె పులకించి ఆనందమున 
పొంగి పోవును. ఉబ్బి తబ్బిబ్బగును. (కొంగొత్తరుచులు సంతరించుకొని 
సంతోషమున మురిసిపోవును. భవ్యరూపమున మధురసౌరభము లుదయ 
మందును. ప్పథివీగంధ మెంత మధురము! సహజసౌరభ మది. అసలు ఆమె 
రూపమే యది. “పృథివీ గంధవతీ యని. ఆమె లక్షణమే యది. అదియే 
ఆమె స్వభావము. అది సార్టకనామము. ఆ  గంధసంపర్కమున అచటి 
వాతావరణ మంతయు మధుపూరిత మగును. అచటి వాయువు సురభిళ 
మగును. ఆ మధురకమనీయగంధమునకు నుత్తేభములు మోరలెత్తి తత్తరమున 
ఎగబడి రమ్యధ్వను లెగయ నాసికారంధ్రముల పూరించి ఆ వముధురపరిమళము 
లాఘాణించును. మిత్రమా! ఆ శబ్ద మెంత సుభగము! ఎంత మనోజ్ఞము! 
మధురమగు భాండస్వర మది. వేణునాదము. ఎంత హృదయానందకరము! 
మజీయు నట ఉదుంబరవన మున్నది. అత్తిచెట్లు, పుష్కలమగు పంట. నీవు వర్షింప 
అవి పండబారును. నీ చల్లగాలి కవి పక్వమగును. అదియు నొక ప్రయోజనమే 
గదా! శీతలసమీరము- చల్లగాలి! ఎంత మనోరంజకము! ఉల్లాసకరము! జలదా! 
సురభిత సుభణిత సుమనోహర శీతలసమీరము నిన్నలరించుటయేగాక సన్నగా 
వీచి నీ యలసట  పోద్రోలి వాలుగా నీ యాత్ర కనుకూలించును. ఇట 
(సోతశ్శబ్ద మింద్రియార్హకమైనను _లక్షణయా ఇంద్రియవిశేషమగు నాసికార్హమున 
బ్రయోగించబడినది. దేవపూర్వం గిరిమ్‌ అనుచోట అవాచ్యవచనదోషమని 
ఆలంకారికుల యభిప్రాయము. (దేవః దేవశబ్దః పూర్వే యస్య సః తం 
ఇతి' దేవపూర్వత్వము గిరిశబ్దమున కే గొని సంగియగు దేవగిరికి కాదని దారి 
యభిప్రాయము. దేవశబ్దవిశే షితగిరిశబ్దమువలన _ లక్షణయా దేవగిరి యని 
పేర్కొనవచ్చును. ఇట్టి ప్రయోగము లితరత్రను గలవు. _ 'హిరణ్యపూర్వం 
కగిపుం (పచక్షలే' (శిశుపాలవధ సర్గ 1-42) 'దశపూర్వరథం యమాఖ్యయా' 
(రఘువంశః సర్గ 8-29) ఇత్యాది. దేవగిరి చంబల్‌కు దక్షిణమున మాళవ దేశ 
మునకు కేంద్రస్తానమున గలదు. దీనిమీదనే సుప్రసిద్దమగు కార్తి కేయుని మందిరము 


124 మేఘసందేశము 


ప్రతిషితమై యున్నది. అలంకారము స్వభావోక్తి. 


౮ నే స 
అవ. దేవగిరి నధిష్టించియున్హ కార్తి కేయుని వర్ధన. 


క్షా. వ సత్రం నియతవసతిం పుష్పమే ఘీకృతాత్మా 
నొ రైః స్నపయతు భవాన్‌ వ్యోమగజ్ఞాజలా రః, 


షాని 
య. ర్నవశశిభృతా వాసదీనాం చమూనా 
లత దెత్వం హుతవహముఖే సంభృతం తద్ది తేజః. 47 


వ 


nt 


CX 


గ 


అ. తత్ర=దేవగిరియందు, నియత- స్తత ప స్కన్లమ్‌=-కుమా 
రన్వామిని, పుష్పమే ఘీ- కృత- ఆత్మా= పూలు వర్షించు మేఘరూపుడవై, వ్యోమ- గజ్రా- 
జలా ఆ రైః=ఆకాశగంగోదకముల ఆర్హములగు ఏ '(చెమ్మగిలు), పుష్ప-ఆసారైపూల 
జల్లులచే, భవాన్‌ ఏవ=నీవే (స్వయముగనే), స్నపయతు= =అభి షేకింతువుగాక, 
తత్‌= =ఆ దైవము (కార్తికేయుడు), వాసవీనాము=వాసవ (ఇంద) సంబంధమగు, 
తవహానోమ్‌ కో బనలయొక్క, రక్షా- హేతోః=సంరక్షణార్హము, నవాశగి- భృతా= =బాల 
చంద్రధరుడగు ఈశ్వరునిచేత, హుతావహాముఖీ=హోవుమును వహించు 
అన్నిముఖమున, సంభృతమ్‌= =ఉంచబడిన, అత్యాదిత్యమ్‌= భాస్కరతేజము నధిగ 
మించిన, తేజః హి=లేజము (జ్యోతి) గదా! 


భా. జలదా! నీవు కామరూపుడవు. ఇచ్చాధీనము నీ రూషము. నీ వే 
రూపమునైనా ధరించగలవు. శ్యామరూపుడవై అనుకూలవర్షమున పుడమిని 
సస్యశ్యామలము జేసీ బంగారుపంటలు పండించ హేతుభూతుడవు కాగలవు. 
నీలరూపమున విజృంభించి గర్హనలతో వర్షధారల నదినదముల పొంగించి ఏకము 
చేయగలవు. శిలావర్షమున సర్వసస్యములను ఫలవృక్షములను పాడుచేయగలవు. 
శ్వేత (విశద) రూపము ధరించి వర్షమును బిగబట్టి కరువుకాటకములు 
సృ ష్టంచగలవు. నీ చల్లనిచూపు సృష్టైకీ, పుష్టెకీ హేతువు. న యా(గహము 
విధ్యంసమునకు, పళయమునకు కారకమగును. జలదా! ఇపు డా దేవగిరిని 
కార్తి కేయమందిరమున కార్తికేయు డధివసించియున్నాడు. పార్వతీనందనుడు, 
కుచూరస్యామి కది స్టిరనివాసము. దేవసేనాని యతడు. లోకకంటకుడు తారకుని 
కెదురుగా సురసె సెన్యముల నడిపి విజయముందిన ధీరుడు. తొారకాసురభంజనుడు. 

నరంజకుడు. భక్షవందితుడు. జలదా! దేవగిరిని కార్తికేయుని గుడికి పోయి 
పూలవర్షమున అభిషేకించి ఆ స్వామి నర్చించుము. వ్యోమగంగాజలార్హ ములగు 
పూలచే భక్తి విన ముడచై అర్చించిన అది ఇహపరముక్తిదాయక మగును. కార్తికేయు 
డన ఎవ రనుకొంటివి? ఈశ్వరలేజ మది. చంద్ర శేఖరుని అంశ. అత్యాదిత్య మది. 
సూర్యలేజము నధిగమించిన అనంతదివ్యలేజఃపుంజము. అమేయశక్తిసంపన్నుడు, 


126 మేఘసందేశము 


(ప్రేమాదరము లెందుకుండవు? కనుకనే కువలయదళమున _ క్తర్ణ్షమగు క్షర్ణముల 
స్వయంగళితములగు నెమలికన్నులు ధరించి ముజీయుచున్నది. పుత్రవాత్స 
ల్యమును చాటుచున్నది. ఆమె కిప్పుడు మయూరబర్లము కర్ణాభరణ మైనది. 


పేమపాత్రుల వస్తు వేదియైనను (పీతిదాయకమే సజ. పియసుతుని వాహనము 
మయూరము. "ఛెమలిక" న్నెంత అందమైనది? విలక్షణమైన వర్గము! 
అదియొక రమ్యమగు వర్గసంకలనము. అందముల పుర హధతి “ఫలి 
సమన్వయము. ఇందీవరముల వెలుగులు, ఇంద్రనీలముల జిలుగులు అం 
దిమిడియున్న వి. పార్వతీతనయుని మయూర పింఛచైభవ మట్రిది! అయినను 
ఆమె దానిని (త్రుంచదు. స్వయంగళితబర్గమే ఆమె కత్యంతసమాదరణీయము. 
ఆమె పుత్ర_పేమ, ఆదరణ లట్టివి! జలదా! పుష్పాభి* షేచనమున కార్తి కేయు 
నర్పించి మీదట ఆ మయూరమును నర్తింపజేయుము. ఆ నృత్య మెంత 
మనోజ్ఞము! ఎంతో హృదయంగమము. అది యొక లయాన్విత అపూర్వ 
విభ్రమ విలసితము. ఒయ్యారముల చిలకరింపు.  సోయగముల కలయిక. 
అత్యంతకమనీయ మనోజ్ఞదృశ్య మది. జలదా! చంద్రశేఖరుని నిరోభూషణమగు 
బాలచంద్రుని తెలివెన్నెల నునుమెలుగులు సోక మించిన ముత్తెపుసౌరులు నింపు 
ఆ నెమలి కడకన్నుల చూపు లెంత రమ్యములు! జలదా! మయూరములకు నీ 
వాత్మబంధుడవు. నీ రాక వాటికి ఆనందోత్సవము. సదా నీ కవి స్వాగతము 
పలుకుచుండును. పర్వతగుహల ప్రతిధ్యనించు (మారుమోగు) న్స్‌ క 
వాటికి మురజధ్వనులు. మృదంగవాద్యములు. ఉటుముమెటుముల పసందెటుగు 
ఆ మయూర మంజులమనోజ్ఞ లలితనృత్యభంగిమలు మ తిలకించి 
ధన్యుడవు కమ్ము. నృత్యమున గాని అర్భన పూర్ణరూపము ధరించ దనునది 
నీకు విదితమేకదా! ఇం దుపమాతద్దుణముల సంసృష్టి, 


అవ. చర్మణ్వతీనదిని నన్నా నింవుమని యక్హుడు మేఘు నర్హించుట - 


క్లో. ఆరాధ్యెనం శరవణభవం దేనముల్లజ్లీ తాధ్వా 
సిద్ధద్వన్న్వై స ర్రలకణభయా ద్వీణిభిర్ము క మార్గః, 
వ్యాలమ్మేథాః సురభితనయాలమృజాం మానయిష్యన్‌ 
ప్రోతోమూర్త్యా భువి పరిణతాం రన్తి దేవస్య కీర్తిమ్‌. 49 
అ. ఏనమ్‌=పూర్యోక్తుడగు, శరానణ-భవమ్‌=బాణతృణ (రెల్లు గడ్డి)వనమం 
దావిర్భవించిన, దేవమ్‌= =కుమారస్వామిని, ఆరాధ్య = సేవించి, వీణిభిః=వీణాపా 
ణులగు, సిద్ద-ద్వనై = సిద్ధదంపతులచేత, జల-కణ-భయాత్‌ =జలబిందు సేకత్వ 


(తడియ) “గయమువలన (వర్షబిందుే సకము _ వీణాక్వణన (ధ్వని) ప్రతి 
బంధకము. ముక్త- మార్గ సన్‌=విడువబడిన మార్గము కలవాడ 


గౌర్వమేఘము 127 


గుచు, ఉల్లజ్డీత-అధ్వా= అధిగమించిన మార్గము - కలవాడవై, సురభి-తనయా- 
9లమృ-జాం=కామ ధేను సంతతియగు గోవులను యాగమున హననమొనర్ప 
ఎద్భవించినదియు, భువి=భూలోకమున, స్రోతో- మూర్త్యా=(చర్మణ్వతీనదీ, 
ఏవాహరూపమున, పరిణతామ్‌=రూపొందినదియు నగు, రన్తి దేవస్య= దశపురాధిప 
యగు రంతిదేవుని, కీర్తిమ్‌=కీర్తి ని(చర్మణ్వతీనదిని), మానయిష్యన్‌ =గౌరవించుచు, 
గ్యాల మ్చేథాః=అవనతుడ వగుము. 


భా. జలదా! స్కందు డన ఎవ రనుకొంటివి? ఈశ్వరతనయుడు. 
గార్వతీనందనుడు. ఆ షడాననుని అర్చించుము. అమరసేనానియై తారకాసుర 
వంజనమున _ సురలకు జయము గూర్చిన ఘను డతడు. అసుర పీడితులగు అమరుల 
1డుమలు బాపి శుభమొనరించిన ఘటికుడు. దయామయుడు. ఆ కార్తికేయుని 
నబజించి ఈప్పితార్థములు చూరగొని ధన్యుడవు గమ్ము. అతని కృపకు పాత్రుడ 
5గుము. అనంతర మటనుండి శీఘగతిని తరలిపామ్ము. జాగు చేయకుము. 
ఏలయన న్వామి సన్నిధిని గానమొనర్ప వీణలు చేతబట్టి సిద్దమిథునము 
ఎట కేతెంతురు. కార్తికేయుని విజయగీతములు విపంచీ (వీణ) స్వరముల 
మేళవించి యెలుగెత్తి  మధురముగ పాడి పార్వతీతనయుని యనుగ్రహమునకు 
పాతు లగుదురు. మనోజ్ఞముగ వీణలు మీటి మీటి కమనీయమగు స్వరములు 
మార్చి కూర్చి కార్తికేయుని విజయగీతములు హృదయ ముప్పాంగ పాడి 
పొడి ధన్యు లయ్యెదరు. వారి కది అధిగమించరాని నిత్యకర్తవ్యము. జలదా! 
నీవు చినికిన తమ వీణలు పలుకవని వారికి భయము, జలకణసేకము 
ఏీణానాద(ప్రతిబంధకము సుమీ! చెమ్మగిల్లిన వీణాతండత్రులు ఎట్టు పలుకును? 
అవి పలుకవు. అందుచే నీవట జాగుచేయక ముందుకు సాగి పొమ్ము. ఆంత 
నీ యెదుట (ప్రత్యక్షమగునది రంతిదేవుని కీర్తి. (ప్రతిష్ట. ప్రవాహరూసమున 
పరిణమించినది. అదియే చర్మణ్యతీనది యని ప్రసిద్ధి కెక్కినది. దశపురాధిపు 
డొనరించిన గవాలంభయజ్ఞములు ఒకటీ రెండులు గావు. పదులు వందలు గావు. 
సహ్మసములు! అందు హతమగు సురభిసంతతి చర్మరాశిని బుట్టి స్రవించిన 
రక్తసవంతి యది. చర్మణ్వతీనది. ప్రోతోరూపమున  (బ్రవహించు దశపురాధిపతి 
కీర. ఆదరమున ఇంచుక అవనతుడవై నమభావమున ముందుకు సాగిపామ్ము. 
ఒకప్పుడు దశపురాధిపతి రంతిదేవుడు గవాలంభ యజ్ఞములు చేసి ఒకచో 
జేర్చిన రక్తనిష్యందమగు చర్మరాశి నుద్భవించిన దగుట చర్మణ్యతీనది యని 
ప్రసిద్దినందిన దని (ప్రతీతి. ' హిందువులకు గోవును మించిన పవ్శిత జంతువు 
షుతీయొకటి కానరాదు. కామదేనువు సంతతి యగు గోవు సదా పూజనీయమని 
మహర్షుల మాట. అది వేదవాక్కు. గోహననము (హత్య) చయహాపాళకనుని గదా 
యందురు. అట్టియెడ యాగమను పేరున మూగజీవులగు సహస్రాధికగోవుల 


128 మేఘసందేశము 


హతమార్చి రక్తపుశేజులు బ్రవహింపజేయ అది కీర్తిసోతము ప్రతిష్ట్థాధాయకము 
లెట్లగునో తెలియరాకున్నది. బహుశః అది ఆనాటి ఆలోచనావిధానము గావచ్చును. 
లేక భావనాపరంపర యైన గావచ్చు. బుతువు బుతువున ఉత్పన్నమగు 
సస్యము సురభితనయ లనియు అనగా ప్పథివియొక్క కృషిసంస్కృతియే 
గోమేధయాగమనియు కొందణి భావన. అదియే సమంజసము గావచ్చును. 
రంతిదేవుడు భరతునికి అణువదవతరము చంద్రవంశపు రాజని యందురు. 
ఈ శ్లోకమున కీర్తిచర్మణ్వతీనదులకు _భేదమున్నను అభీదాధ్యవసాయము గాన 
అతిశయోక్త్యలంకారము. 


అవు చర్మ జృతీనదియం దవనతుడగు మేముని రూవవ్షర్ధన- 


శ్లో త్వయ్యాదాతుం జలమవనతే శార్‌జ్లిణో వర్ణ్లచౌరే 
తస్యాః సిన్లోః పృథు మపి తనుం దూరభావాత్రవాహమ్‌, 
కం 5 
(పక్తిష్యన్తే గగనగతయో నూన మావర్ష్య దృష్టి 
రేకం ముకాగుణమివ భువః స్టూలముధ్యన్హనీలమ్‌. 50 


అ. శార్‌జ్లిణః=కృష్ణునియొక్క, వర్గ-చౌరే =కాంతి (రంగు) చోరుడవగు, 
త్వయి =నీవు, జలమ్‌ =నీరమును, ఆదాతుమ్‌=గహించుటకు, అవనతే సతి=వంగి 
నవాడవు కాగా, గగనాగతయః =ఆకాశగాములగు గంధర్వాదులు, పృథుమ్‌ 
అపి =స్త్టూలమైనదైనను, దూర-భావాత్‌ =దూరమగుటవలన, తనుమ్‌=సూక్ష్మ 
మగు (అట్టగుపించు, తస్యాః=ఆ, సిన్లో=చర్మణ్వతీనదియొక్క, ప్రవాహమ్‌ 
=(సోతస్సును, నూనమ్‌ =నిశ్చయముగా, దృష్టిః =చూపులను, ఆవర౭=వంచి, 
ఏకమ్‌=జఒకేపేటది, స్టూల-మధ్య-ఇం|ద్రనీలమ్‌=స్టూలము మధ్య మణీభూతము సః 
ఇంద్రనీలముగల, భువః=ప్పథివియొక్క, ముక్తా-గుణమ్‌ ఇవ=ముత్తెపుసరమువలె, 
(ప్రేక్షిష్యన్తే=చూడగలరు. 

భా. జలదా! నీ వెంతయు ధన్యుడవు. నీవలన ఎన్ని ప్రయోజనములు! ఒకటి 
పుడమిపడతికి అపురూపరూప సిద్ది. ఖేచరుల చూపులకు కమ్మని విందులు. నీకును 
విలక్షణరమణీయశోభ. ఎట్లందువా? నీవు వర్గచోరుడవు. శృంగధనుర్జారియగు 
కృష్ణభగవానుని శ్యామవర్శమును గుంజుకొని పుష్టినందితివి. తత్తుల్యవర్గుడవు. 
శ్యామవర్థుడవగు నీవు అంబుపానమునకు ' అవనతుడవై ఆ నదిని వ్రాల, 
అప్రయత్నముగ, గగనచరులగు సిద్ధ్దసాధ్యుల చూపులన్నియు ఆ రమణీయదృశ్య 
మును చూడ పరుగులిడును. జలదా! అదియొక ' అపూర్వసౌందర్యవిలసనము. 
సిద్ధగంధర్వాదులు నింగినుండి ఆ పృ్పథివీసతి యపురూపసౌందర్యసౌభాగ్యగరిమను, 
రూపలావణ్యమును, తన్నదీపవాహ రమణీయశోభను, భవ దూపవి శేష వైభవమును 


పూర్వమేఘము . 129 


అబ్బురపాటుతో నిర్నిమేషముగ వీక్షింప నుత్సహింతురు. స్వచ్చమగు తన్నదీతరళ 
ధవళధార విపులమైనదైనను దూరమగుట గగనచరుల కది అల్పముగ ప్రత్య 
క్షమగును. అది భూసతి కంఠమందలి తరలతారలబోలు ఆణిముత్తెపుసరము 
భాంతి గోచరించును. ఇక నీలవర్గుడవగు నీవు ఆ హారమధ్యగత (నడుమ 
పొదిగిన) నీలమణి (ఇంద్రనీలము, భాంతి వింత  నాబగుల (బకాగింతువు. 
పుడమిపడతి! ఆమె కంఠమున శరత్సూర్ణిమా కీతలచంద్రికావీచికల విరజిమ్ము 
ఆణిముత్తెపుసరము! అందు మధ్యగతమణిరూపమున నీలరుచుల జిగిబిగులు 
వెలార్చుచు చూపులకు వింతవిందులు సమకూర్చు భవృద్రూపవైచిత్యృము! 
మిత్రమా! ఆ దృశ్య మెంత మనోజ్ఞము, ఎంత హృదయంగమము! ఎంత 
ఆహాదకరము! పుడమి- నది- అంబుదము తత్సమాహార సంజనితవిలక్షణ 
రమణీయకమనీయదృశ్య మది. భేచరు లైన నేమి? చూపులు కిందికి నిగిడి 
కన్నులింతింతలు జేసి రెప్పవాల్పక చూడ కెట్టూరకుందురు? ఈ శ్లోకభావ 
మితరత్ర గూడ లభ్యమగుచున్నది. “ఏషా ప్రసన్నస్త్పీిమితప్రవాహా సరిద్విదూరాంతర 
భావతన్వీ, మందాకినీ భాతి నభోపకణ్ళే ముక్తావలీ కణ్బగలేవ భూమే?” ఇతి, ఇందు 
వర్ణచౌర్య మగపడుచున్నది. అది, అసంభవము. కృష్ణవర్థముతో తుల్యవర్థమును 
పతిపాదించుటచే నిదర్శనము. నీలమేఘముతో గూడిన చర్మణ్యతీప్రవాహమందు 
భూసతికంఠమందలి మధ్యమణిసంగత ముక్తాహారముగా సంభావించుట ఉ్రేక్ష, 
అంగాంగిభావమున సంకరాలంకారము. 


అవ. దశపురాంగనల (భూవిలాన వైఖరివ్షద్ధన- 


నో, తాముత్తిర్య వ్రజ పరిచితభూలతావిభ్రమాణాం 
పక్షోత్‌ క్షే పాదుపరివిలసత్క ఎష్పశారప్రభాణామ్‌, 
కున్త క్రేపానుగమధుకర శ్రీ ముషామాత్మ బిమవ్చం 
పాత్రీకుర్వన్‌ దశపురవధూ నత్రకాతూహలానామ్‌. 51 


అ. తామ్‌=ఆ చర్మణ్యతీనదిని, ఉత్తీర్య=దాటి, పరిచితాభూ-లతా-వి 
(భమాణామ్‌=సుపరిచితములగు సోగకనుబొమల విలాసములు గలవియు, 
పక్ష్మ-ఉత్‌ క్లేపాత్‌ =కనురెప్పలు పైకెత్తుటవలన, ఉపరి-విలసత్‌ -కృష్ణ-శార-ప్రభా 
ణామ్‌=మీదికి శోభాయమానముగ ప్రసరించు. నీలాధికశబల (నీలరక్త శ్వేతవర్ణముల 
సంకలనము) వర్ణము గలవియు, కున్ల- క్రేపా-అనుగామధుకర-డ్రీ-ముషామ్‌ = మల్లెల 
ఊగులాట ననుసరించి చరించు. భ్రమరముల. రామణీయక మపహరించున 
వియు నగు, దశపుర-వధూ-నేత్ర- కౌతూహలానామ్‌=రంతిదేవుని దశపురవనితల 
నేత్రాభిలాషలకు, ఆత్మ-బిమ్బమ్‌=భవద్రూపమును, పాత్రీకుర్వన్‌ =విషయీభూత 
మొనర్సినవాడ వగుచు, (వజ=-పయనించుము. 


130 మేఘసందేశము 


భా. మిత్రమా! చర్మణ్వతీనదిని దాటి దశపురమును సమీ పించుము. 
_ రంతిదేవుని రాజధాని యది. తన్నగరవనితలు అసామాన్యలు. రూపలావణ్యశో 
భితలు. మెరుపుశలాకలు వారు. నీ రమణీయాకారము వీక్షింప నిరీక్షింతురు. 
నీ రూపు చూడ _ వారెంతగానో ఉవ్విళ్లూరెదరు. భవద్రూపురఖల జూడ 
ముచ్చటపడెదరు. వారు రూపయౌవనలాలసలు. వారి కనుబొమలు తీర్చిదిద్దిన 
ఇక్టుశరాసనములు. _నునుసోగలై మార్రవమున వల్లరీమతల్లుల నధిగమించినవి. 
సుడిముడులు విరుపుమెలుపులు ఒడుపు ఒయ్యారములు వాటికి సుపరిచితములే 
గాక వెన్నతోబెట్టిన విద్యలు. ఆ కనుబొమల ఆ వీక్షణముల విభమవిలాసములు 
తొణీకిసలాడుచున్నవి. ఇక నిన్ను వీక్షింప ఉన్నమితనయన లగుట ఆ 
మధురకమనీయవీక్షణముల వర్ణశబలతలు మీది కెగసి చిత్రవర్హసుశోభితము 
లగును. నలుపుతెలుపుల సయ్యాట లవి. అవి అందముల చిందులాటలు. 
ఏలయందువా! ఆ చూపుల విన్నాణములు వింతలు విశేషములు అట్టివి. అవి 
ఎంత ముచ్చటైనవి? గారి తాకిడికి అటు ఇటు కదలియాడు మల్లెలనంటి 
ముద్దుముచ్చటలాటు తుమ్మెదల సౌరులు నింపుకొనుచున్నవి. ఇట నగరవనితల 
తెల్లని కనుగుడ్డు కుంద (మల్లె) కుసుమములను, అందలి నల్లని కంటిపాపలు 
(భమరము (తుమ్మద)లను పోలియున్నవట! చపలములగు ఆ “చూపులు మల్లెల 
నంటీన తుమ్మెదలట! ఏమి సాదృశ్యము! ఇది కాళిదాసుని హ హృదయమందలి 
కమ్మని యూహా, అతని హృదయమం దుదయముందిన మధురభావన, 
అంతేకాదు. అమరకవి మధురహృదయజలధి నవతరించిన అమృతగుళిక. అది 
పాలకడలి తరగల లేచిన మీగడతరక. వెన్నముద్ద. 'జలదా! సాభిలాషలగు ఆ 
దశపురాంగనల చపలవీక్షణములకు సోగకన్నులకు సుందరమగు నీ రూపమును 
అంకితమొనర్భుము. ఆ  'చూప్పుల తీపులకు హారతి పట్టుము. వారి వీక్షణోత్సుకతను 
దిర్ఫి తరలిపామ్ము. ఇందు వస్తుసంబంధమగు శోభాచౌర్యము అసంభవము గాన 
శోభకు సాటియగు శోభ యను సాద సృశ్యమున నిదర్శనాలంకారము. మల్లెపూవు 
తెలుపు. తుమ్మెద నలుపు. ee iA తెలుపు. కనీనికలు నలుపు. ఇట్లు 
_ కున్తపుష్పస్థిత భ్రమరములందు వధూనేత్రసాదృశ్యమున ఉపమాలంకారము. 


అవ (బహ్మో వర్త కురు క్షేతముల వ్లర్ధన- 
శ్లో బ్రహ్మావర్తం జనపదమథ చాయయా గాహమానః 
క్షేత్రం క్షత్రప్రథనపిశునం కౌరవం తద్భజేథాః, 
రాజన్యానాం శితశరశతైర్యత్ర గాణ్తీవధన్వా 
ధారావాతైస్త 1 నవవ కమలాన్యభ్యవర్షన్ము ఖాని. 52 


అ. ఓ జలదా! అథ=అనంతరము, బ్రహ్మావర్తమ్‌=బహ్మావర్తమను పేరు గల, జన 


పూర్వమేఘము 131 


పదమ్‌=దేశమును, ఛాయయా=ఛాయామాత్రము (నీడ)చే, గాహమానః= ప్రవేశించి 
నవాడవై, క్షత్ర-ప్రథన- పిశునమ్‌=క్షాత్రయుద్రసూచకమగు, తత్‌ =ఆ సుప్ర సిద్దమగు, 
కారవమ్‌=కురువంశసంబంధమగు, క్లే తమ్‌=కురుక్షే త్రమును, భజేథాః== సేవిం 
పుము. య(త్ర=ఎచ్చట, గాండీవ - ధన్వా=గాండీవ ధనుర్ధారియగు అర్జునుడు, 
శిత-ాశర-శతైః=తీక్షశర (బాణ) శతములచేత, రాజన్యానామ్‌ =రాజులయొక్క, 
ముఖాని=వదనములను, ధారా-పాతైః=ధారావర్షపాతములచే, కమలాని=పద్మము 
లను, త్వమ్‌ ఇవ=నీవలె, అభ్యవర్షత్‌ =ముంచెత్తెనో. 


భా. మిత్రమా! దశపురము వీడిన నీకు బ్రహ్మావర్త మెదురగును. సరస్వతి, 
దృషద్వతి యను దేవనదుల నడుమ దైవనిర్మితమగు పుణ్యభూమి యది. అట్టి 
పవిత్రక్షేతము నుల్లంఘించుట పొడిగాదు. 'పీఠక్షేత్రాశ్రమాదీని పరివృత్యాన్యతో 
(వజేత్‌' అని గదా యందురు. కనుక పుణ్య క్షేతములయెడ అనాదరణ మెంత 
మాత్రము తగదు. భక్తిభావమున. వినముడవై ప్రదక్షిణ మాచరించుము. 
జలదా! ఛాయామాత్రమున ఛత్రము పట్టినట్లు అనాతపమండలమున ప్రదక్షిణ 
మొనరించి ప్రసిద్దకురు న్నైత్రమును దర్శించుము. మానవపరిణామవికాసములు 
తెలుపు మహాభారతము నీ వెజుగనిది కాదు. భారతయుద్దము నీకు 
తెలియనిది కాదు. కురురాజుల పోరు నీకు తెలియకుండునా! నేటికిని ఆ 
యుద్దచ్చాయలు వీడలేదు. పాతస్మృతులు చెరగలేదు. నాటి గిథిలములు 
నేటికిని హృదయమును కలచి _ కెలకుచునే యున్నవి. ఏమైనను అది 
కురువీరుల కర్మభూమి. కదనభూమి. ధర్మ నేత మది. ఆ కురుక్షేతమున 
ఆ ధర్మయుద్దమహాగ్నికుండమున ఎందరెందరో మహనీయులు పూజనీయులు 
ధర్మశీలురు నిహతులైరి. తమ అమూల్యపవిత్రరక్తమును ఆజ్యముగా ధారవోసి 
అసువు లర్పించిరి. ఊహకందని త్యాగ మది. అపరాధులతో బాటు నిరపరాధులు 
గూడ నిహతులెరి. ఆ భయంకరాయోధనము, ఆ శార్యపరాక్రమములు, 
ధర్మనిరతి, త్యాగకీలము, ఆ క్షేతదర్శనమాత్రమున చక్కగా  విదితమగును. 
అవన్నియు స్మతిపథమున నిలచి నేటికిని మెదలుచు కలచుచునే యున్నవి. 
జలదా! నిరంతరధారాసంపాతవర్షమున నీవు కమలవనమును కలచి శిథిల 
మొనర్చునట్టు ఆ ఘోరాహవమున అర్జునుడు గాండీవము చేతబట్టి అరిభయంకరుడై 
వందలు వేలుగా వాడి తూపులు బరపి అరివీరుల శిరములు  ఖండించెను. 
ధారాపాతముగ నిశితశరపరంపరల శతుకంఠములు తునుమాడెను. కయ్యమున 
కవ్వడి కెదురుగా నిలబడగల దీరుడెవడు? నిలిచి మనగలిగిన వారెవరు? 
(యత్తదోర్నిత్యసంబంధమైనను ప్రసిద్దార్డే (ప్రయుక్తత్వాత్‌ యచ్చబ్దోపాదానం 
నా పేక్షలే' ఇతి వామనః) పొనిపట్‌ సమీపమున థానెశ్వర్‌కు దక్షిణపూర్వభాగమును 
కురున్నేత్ర మందురు. మహాభారతయుద్దము జరిగిన నొటేది: “న సర్వం క్షత 


132 మేఘసం దేశము 


ముత్సాద్య స్వవీర్యేణానలద్యుతిః, సమన్తపజకే పజ చకార రౌధిరాన్‌ దాన్‌” 
(మహా-భా.-ఆది-పర్వ. అధ్యా. 2-క్లో.4) ఇందు అర్జునుని బాణవృష్టికీ మేఘుని 
జలవృ ష్టీతో పోలిక గాన ఉపమాలంకారము. మేఘుని ధారాపాతవర్షముచే 
అర్హునుని బాణముల ధారానారము స్ఫురించుటవలన స్మ త్యలంకారము. 


అవి, నరస్వతీనదీజలవ్లర్థ అందా 


నో హిత్వా హాలా మభిమతరసాం రేవతీలోచనాజ్ఞా 
బన్లుపీత్యా సమరవిముఖో లాజ్ఞలీ యాః సిషేవే, 
కృత్యా తాసా మభిగమమపాం సౌమ్య సారస్వతీనా 
మన్తశ్ఫుద్ద స్త్వ్వమపి భవితా వర్గమాత్రేణ కృష్ణః. 53 


అ. హే సౌమ్య=సౌమ్యరూపుడవగు ఓ జలదా!, బన్జు-ప్రీత్యా=బంధువులయం 
దనురాగముచేత, సమరా-విముఖః=యుద్దమం దనాసక్తుడగు, లాజ్ఞలీ=హలధరు 
డగు బలరాముడు, అభిమత-రసామ్‌=ఇష్టమగు రుచి కలదియు, రేవతీ-లోచన- 
అంకొమ్‌= రేవతీలో చన చిహ్నిత మగు, హాలామ్‌=మధువు (సురును, హిత్వా=విస 
ర్లించి, యాః (ఆపః)=ఏ, సరస్వతీజలములను, సిషేచే=ఆస్వాదించెనో, తాసామ్‌=ఆ, 
సారస్వతీనామ్‌=సరస్వతీనదిసంబంధములగు, అపామ్‌=ఉదకములయొక్క, అధిగ 
మమ్‌=ేవించుటను, కృత్వా=చేసీ, అన్హశ్ళుద్దః= అంతరంగమున శుద్ధికలవాడవు, 
త్వమ్‌ అపి=నీవును, భవితా=కాగలవు. వ్యర్ణ-మాత్రేణ= బా హ్యవర్ణమున మ్మాత్రమే, 
కృష్ణః=నల్లనివాడవు. 


భా. మిత్రమా! నీవు సరళస్వభావుడవు. సౌమ్యరూపుడవు. కారుణ్యమూర్తి వి. 
కౌరవపాండవయుద్దము నీకు తెలియనిది కాదు కదా! ఉభయపక్షము లందున 
అతిరథమహారధులు కలరు. విరాటద్రుపదులు పురుజిత్కుంతిభోజులు సాత్యకిసౌభ 
(దృద్రౌపదేయులు భీమార్దునయుధి షిరాదు లొకవంకను, భీష్మద్రోణ కృపాశ్వత్భామలు 
"సైంధవశకునిదుర్యోధనదుశ్ళాసనరాధేయు లింకొక వైపున  యోధా(గేసరులైన 
రాజన్యులందజు ఏదో యొక పక్షమున యుద్దసన్నద్దులెరి. తటస్థులనువారు 
అరుదు. అతిభయంకర మారణహోమ మది. జరగబోవునది మహాబీభత్సము. 
తలచినంతనే గుండె లవియును. శాంతి ప్రియుడు బలరాముడు. దుర్యోధనుడు 
(పియణిష్యుడు. అర్జునుడు బావమరిది. _గారాబు చెల్లెలి మగడు. ఒకవైపు 
శిష్యవర్గము! మజణీయొక దెస దగ్గరి బంధువర్గము! ఇందు తా నెవరిపక్తము! 
పక్షపాత మెటుగని ధీశాలి... నిర్భయు డనునది విదితమే. _ వీరుడైనను 
స్నహ _మడ్డువచ్చినది. ప్రణయము సమతూకమైనది. బీభత్సము జూడజాలడు. 
యుద్దమనిన రోత జనించినది. యుద్ధవిముఖు డతడు. శాంతి యవసర 


పూర్వ మేఘము 133 


మతనికి.  ఆపైని సుఖజీవనము. సుర, (పియసతి రేవతి సాన్నిధ్యము. 
సుర్మాపియుడైనను ఏకాకియై సుర సేవింప డతడు. అందామెయు భాగస్వామిని 
కావలె. సురాపానమున కైపు దేరిన ఆమె మదిరేక్షణముల ఛాయసోకిన 
గాని ఆ మధువంతగా (పీతి గాదతనికి. ఇప్పుడతడు తన కత్యంతస్వాదిషము, 
విడువ ననాధ్యము నగు సురాపానమును గూడ వర్ణించి తీర్రయాత్రాభిముఖు 
డాయెను. మిత్రమా! అతడింకను- “ప్రమాదో ధీమతామపి బుద్దిమంతులకు 
గూడ ప్రమాదములు తప్పవను నట్లు తొందరపడి తానొనర్చిన సజ్ఞనహత్యా 
దోషనివారణార్హము సరస్వతీ జలపానమున అంతఃశ్శుద్ది గలిగి పాపవిముక్తు ' 
డాయెను, “ఒకప్పుడు నెమిశారణ్యమున సత్రయాగము జరుగుచుండిను, 
బలరాముడు యాగమును జూడబోయెను. అచటి బుషు లతనికి హార్షికన్వాగత 
మిచ్చిరి. పురాణకథాకథనమున నిమగ్నులగు శ్రీసూతులవా రది గమనించనే 
లేదు. తన కది యవమానమని భావించి ఆవేశమున అహంకారమును విడువజాలక 
సూతులవారిని వధించెను. పశ్చాత్తప్పుడగు బలరామునికి పాపపరిహారార్థము 
ఏడాదిపాటు బ్రహ్మచర్యము సరస్వతీజలసేవనము ప్రాయశ్చిత్తముగా చెప్పబడినది. 
సరస్వతీనది హిమాలయమున బుట్టి కురుక్షేత్రము మీదుగా ప్రవహించెడిది. 
కాని నేడది లుప్తమైనది. జలదా! నీవును తన్నదీపుణ్యజలము లాని 
ఆత్మశుద్ధికలవాడవు కమ్ము. ఆ నిర్మలపవిత్రోదకము లాస్వాదించిన అంతశ్శుద్దియే 
సమకూరును. బాహ్యరూపము నల్లనైన నేమి? తెల్లనైన నేమి? కావలసినది 
ఆత్మశుద్ధి, అంతశ్శుద్ధియే గదా! 


అవ భాగీ రభీవ్ల్వర్ధన- 


నో తస్మాధ్గచ్చే రనుకనఖలం శెలరాజావతిర్దాం 
జహ్మోః కన్యాం సగరతనయస్వర్గసోపానపంక్తిమ్‌, 
గౌరీవక్తృిభుకుటిరచనాం యా విహ స్యేవ ఫేనైః 
శమోః కేశగ్రహణ మకరో దిన్లులగ్నోర్ని హస్తా. ర్‌ 


అ. తస్మాత్‌ =ఆ కురు క్షేత్రమునుండి, అను-కనఖలమ=కనఖల తీర్థము 
ననుసరించి (ప్రవ హించునదియు, శైెల-రాజ-అవతీర్ణామ్‌=పర్వతరాజు  హిమవంతు. 
నియం దావిర్భవించినదియు, సగర-తనయా-స్వర్గ-సోపాన-పంక్తిమ్‌= సగరపుత్రుల 
స్వర్గాధిరోహణ మునకు సోపాన (మెట్లు) పంక్తి అయినదియు, జహ్న్మోః=జహ్నమ 
హర్షియొక్క, కన్యామ్‌=తనయ యగు భగవతి భాగీరథిని, గచ్చెః=సమీ పించుము, 
యా=ఏ గంగాభవాని, ేనైః= ఫేనము (నురుగులచేత, గౌరీ-వక్తృ- (భుకుటి-రచ 
నామ్‌=గౌరి మోమునందలి చిడి ముడి పాటున, విహస్య ఇవ=అపహసించినదివలె, 
ఇన్లు- లగ్న-ఊర్మి-హస్తా సతీ=బాలచంద్రునియందు లగ్నమైన అలలు హస్తము 


134 మేఘసందేశము 


లుగా కలదగుచు, శమ్మోః =ఈశ్వరునియొక్క, కేశ గహణమ్‌= కేశగహణమును, 
అకరోత్‌ =చేసెనో! 


భా. మిత్రమా! కురుక్షేతమును దర్శించి సారస్వతజలములు సేవించి 
తీర్థరాజము కనఖలను సమీపించుము. అట పావనగంగాతరంగిణి నీకు 
(పత్యక్షమగును. భారతీయుల తపఃఫల మది. పుణ్యముల పంట భారత 
రాయి భాగీరథి. హిమవన్నగతనయ, జహ్నుకన్య. కనఖలనంటి 
(పవహించుచున్నది. సగరుని _మునిమనుమడు భగీరథుని తపమునకు ప్రసన్నత 
నంది భువి కవతరించిన పుణ్యనదీమతల్లి. సగరతనయుల స్వర్లాధిరోహణ 
సోపానపంక్తి యది. ముక్తిమార్గమున కుపకరించు బంగారుమెట్లవరుస, 
దగ్గరదారి. నాడును నేడును ముటేెప్పటికిని హైందవుల హార్తికపణతుల కాలవాల 
మగు పుణ్యస్రవంతి. ఆ దివ్యస్రవంతికి భక్తి భావమున అవనతుడవై ప్రణతు 


లర్సించుము. వినయభావముతో మోకరిల్లుము. ఎడతెగని హైందవమన్నన 
లందు కొనిన కాణాచి యామె. మిత్రమా! సవతిపోరు సహించరానిది. 


తనను కాదని తన (ప్రియుని వాల్లభ్యము దోచిన సవతిని మానవతి యగు 


మగువ ఎట్టు సహించగలదు? తన ప్రియుని జటాజూటము నధిరో హించిన 
జహ్నుతనయను జూచి గౌరి మండిపడినది. మూతి బిగించినది. మోము 


చిట్లించినది. కనుబొమలు ముడిబేసినది. అయిన నేమి? గంగ మాత్రము 
ఏమంత తక్కువ! ఆమె చంద్ర శేఖరుని గిరమే అధిరోహించినది. అంత 
మాత్రమున ఆగలేదు. బాలచంద్రుని గూడిన భవజటాజూటమును తన ఊర్మి 
(కెరటము) హస్తముల నదిమిపట్టినది. ఫేనడిండీరపంక్తిచే గౌరి నపహసించినది. 
పరిహసీంచినది. ఆ గంగ మాహాత్మ్య మట్టిది! ఆధిక్యత యట్టది- 'ఖఇలః కో 
నాత్ర ముక్తిం వై భజతే తత్ర మజ్జనాల్‌, అతః కనఖలం “తీర్థం నామ్నా 
చక్రు ర్మునీశ్వరాణ ఇతి స్కాందపురాణే, కాని టీకాకారులు కనఖలమును 
పర్య్వతముగనే లిఖించిరి. కనఖలము, గంగాద్యారము, హరిద్యారము . 
కొందజు ఒకటిగనే భావించుచున్నారు. 

అయోధ్యాధిపతి సగరచక్రవర్తి అశ్వ మేధయాగ మొనర్ప తలంచెను. వృద్దినొందు 
అతని (ప్రతాపము జూచి యోర్వలేక ఇంద్రుడు సవనాశ్వ మపహరించి పాతాళమున 
కపిలముని యా(శమమున బంధించెను. దానిని వెదకు సగరతనయులు 
కపిలాశమమున బంధింపబడియున్న సవనాశ్వమును జూచి తప మొనరించు 
ఆ మునియే అశ్వచోరు డని భావించి అత్యాచార మొనర్సిరి. తరత ల్‌ 

సహించనోర్వని ఆ మహర్షి తన బ్రహ్మతేజమున వారందణజిీని భస్మీపటల 
మొనర్సెను సగరుని మనుమడు అంశుముంతు డంత హతులైన అరువ 
దివేల పినతండ్రుల భస్మరాశిని కనుగొని వినయవినముడై ప్రార్ధింప దయాళు డగు. 


పూర్వ మేఘము 135 


కపిలముని గంగ దివినుండి భువి కవతరించిన సగరతనయులు ముక్తి నందెద 
రని వాక్రుచ్చెను. అంశుమంతు డసంపూర్ణమగు అశ్వ మేధమును పూర్తిజేసెను. 
తదుపరి అతని పౌత్రుడు భగీరథు దుగతసమున గంగను మెప్పించి భువికి 
దెచ్చెను. పితరులు తరించిరి. గంగావతరణసందర్భమున ఉద్ద ఎతముగ Sees 


మార్గమున జహ్నముని యా(శ్రమమును ముంచివేసినది గంగ. అంత బుషి 
క్రుద్దుడై గంగను హరించెను. అంత భగీరథుని ప్రార్థన పై జహ్నుడు గంగను 


కృర్ణరంధ్రమున వెడలద్రో సెను. తత్కారణముగ గంగకు జాహ్నవీ, జహ్నుకన్యా 
యను నామము లేర్పడినవని పురాణకథనము. 

ఇందు వక్తృశబ్ద మనావశ్యకము, స్యారస్యర హితము నని కొందు 'వక్రభృ 
కుటిరచనాంి అను పాఠమును (గగహించుచున్నారు. డిండీరము తెలుపు, హాసము 
తెలుపు అని కవిసంప్రదాయము. కాన ఫేనమందు హాసము నుత్రేక్తించెను. 
ప్రౌఢనాయిక సవతిని సహించక తన (ప్రియతమాత్వమును ప్రదర్శించుచు తన 
పతిశిరోభూషణముతోడి శిరోజములను పట్టి లాగునట్లు గంగ నాయకుడగు శివుని 
గిరోభూషణమగు చంద్రునితో సహీతముగ జటాజూటమును తరంగరూపమగు 
హస్తముల నదిమిపట్టినది. ఇందు 'విహస్య అను చోట ఉత్ప్రేక్ష ఊర్మయ ఏవ 
హసాః' అనుచోట రూపకము. ఉభయసంసృష్టి. 


అత 


అవు గంగయందు మేఘావతరణము, గంగాయమునానంగమద్భశ్యవ్లర్థన- 


కో. తస్యాః పాతుం సురగజ ఇవ వ్యోమ్ని పశ్నార్హలమ్బీ 
త్వం చేదచ్చస్ఫటికవిశదం తర్కయే స్తిర్యగమృః, 
సంసర్పంత్యా సపది భవతః స్రోతసి చాయయా౭సౌ 
స్యా దస్థానోపగతయమునాసంగమే వాభిరామా. ర్‌ర్‌ 


అ. హే మేఘ!=ఓ జలదా!, సురాగజ ఇవ=దిగ్గజమువలె, వ్యోమ్ని=ఆకా 
శమున, పశ్చార్ధ -లమ్బీ సన్‌=పృ్పష్ట (వెనుకు భాగముచే (వేలుచున్నవాడవై, 
తస్యాః=ఆ గంగానదియొక్క, అచ్చస్ఫటిక -విశదమ్‌ =స్వచ్చమగు స్పటికము 
వలె నిర్మలమైన, అమృః=ఉదకమును, తిర్యక్‌ యథా తథా= తల|కీందుగా, 
పాతుమ్‌=త్రాగుటకు, తర్కయేః చేత్‌=తలంచిన (ఉద్యమించిన)చో, సపది=తత్‌ 
క్షణము (వెంటనే), [సోతసి=ప్రవాహమందు, సంసర్పంత్యా=ప్రసరించుచున్న, 
భవతః=నీయొక్క, ఛాయయా=పతిబింబము(నీడ) చేత, అసౌ=ఈ గంగ, అస్థాన- 
ఉపగతాయమునా-సంగమా ఇవ=సలముగాని స్థలమందు సంపాపిత యమునా 
సంగమముకలది వలె, అభిరామా=మనోజ్ఞమైనది, స్యాత్‌ =అగును. 


భా. మిత్రమా! నీ వెట కేగినను దాని కొక ప్రత్యేకత, విశిష్టత యేర్పడుచు 


న్నది. గంగాసందర్శనమునగూడ ఒక ప్రయోజన మున్నది. అది యేమందువా? 
అస్థానమున అనగా ప్రయాణేతరస్థానమున గంగాయమునా సంగమము. గంగాయ 
మునాసంగమము (ప్రయాగయందు గదా! ఇది ప్రయాగ కాదు. ప్రయాగ కాని 
స్థల మిది. నీవు గంగ నెచ్చట చేరినను అది గంగా యమునా సంగమమువలె 
భాసించును. అది యొక వింతగదా! రమణీయదృశ్యము గదా! జలదా! నీది 
కృష్ణవర్ణము. నల్లనివాడవు. యమునయు నీవలెనే నల్లనిది. నిను పోలియుండును. 
ఇక గంగయా! అచసుటికవిశదము. అత్యంతనిర్శలము. _ ఉజ్జ (లము. నీవు 
పశ్చా (వెనుక) ద్భాగమును మీదికెత్తి పూర్వ (ముందు) భాగమును భువికి వంచి 
దిగ్గజమువలె ఆకసమున |వేలుచు జలోన్ముఖుడవై తిరశ్చీనముగ స్పటికవిశదమగు 
గంగాజల మాస్వాదించుట కుద్యమించ, ఆ  విశదగంగాజలముల పతిబింబిత 
మగు నీ ఛాయ గంగాయమునాసంగమమువలె అత్యంతమనోజ్ఞమై చూపరుల 
చూపు కది యొక కమ్మని విందగును. విలక్షణకనునీయదృశ్య మగును. అది 
యొక తెలుపునలుపుల పుణ్యసంక్రమణము. అత్యంతహృదయరంజకము, అట్టిది 
అస్థానగంగాయమునాసంగమము గాక మటేమగును? అవును! ప్రయాగ గంగా 
యమునాసంగమపుణ్యస్థల మనునది విదితమే. ఎజుగుదుము. భ్రాంతిజన్యమైనను 
ఇదియు భిన్నస్థలమం దుపగతమగు గంగాయమునాసంగమముభాతి అత్యంతరమణిీ 
యమైనది కాగలదు. '“ఐరావతః పుండరీకో వామనః కుముదో౬_ళ్టునః, పుష్పదంతః 
సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాళ- 'కరిణ్యో౭_|భముః కపిలా పింగలానుపమా 
(క్రమాత్‌, తామపర్డీ శుభదంతీ చాంగనా చాల్ఞనావతీ” అని అమరము. భావ 
మేమన - శ్యామవర్ణనుగు మేఘము ఆకసమున లంబమానమగుచు. తలక్రిందుగా 
వంగి గంగాజల మాస్వాదించునపుడు దాని నీడ (ప్రసరించుటచే గంగనీటితో 


యమునాజలము మేళవించినదివలె తెలుపునలుపుగా నగ పడును. అట్టితరి అట 
గంగాయమునాసంగమ మను భ్రాంతి జనించును. పయాగయందరలి గంగాయ 


మునాసంగమమందుగూడ అగపడునది సితా సీతజలప్రవాహదృశ్యమే గదా! ఇందు 
సురగజముతో మేఘసాదృశ్యమున (శౌతీ ఉపమ. అచ్చస్పటికవిశద మనుచోట లుప్తో 
పమ. “అస్థానోపగతయమునాసంగమా ఇవి యం దుత్లేక్ష. ఇట్లీ యలంకారములు 
పరస్పరనిర పేక్తి తము లగుట సంసృ షి 


అవ వొమాదిశిఖరమున మేఘుని విశాంతివ్లర్ధన- 


క్లో, ఆసీనానాం సురభితశణిలం నాభిగబ్హర్మ ఎ్రగాణాం 
తస్యా ఏవ ప్రభవ మచలం ప్రాప్య గౌరం తుషారైః, 
వక్ష్య స్యధ్వశ్రమవినయనే తస్య శృజ్లే నిషల్లః 
శోభాం శుభ్రత్రనయనవృషోత్ధాతపజ్కోపమేయామ్‌.  ' 56 


పూర్వమేఘము 137 


అ. ఆ సీనానామ్‌=ఉపవిష్టములగు, మృగాణామ్‌=కస్తూరీమృగములయొక్క, 
నాభి-గన్దై=ానాభియం దలి గంధములచే, సురభిత-శిలమ్‌=సుగంధిత శిలలు గల 
దియు, తుషారః= హిమకణములచే, గౌరమ్‌=విశద (తెల్ల) మైనదియు, తస్యాః 
ఏవ=ఆ గంగాతరంగిణి కే, (ప్రభవమ్‌=జన్మస్థానమగు, అచలమ్‌= హిమాద్రిని, 
ప్రాహ్య=చేరి, అధ్వ-శ్రమ-వినయ నే=మార్గాయాసనివారకమగు, తస్య=ఆ గిరియొక్క, 
శృబ్లే=శిఖరమున, నిషణ్ణః=ఆ సీనుడవగు, త్వం=నీవు, శుభ్ర త్రినయన-వృష-ఉత్యా త- 
పజ్క-ఉపమేయామ్‌ =ధవళమగు మహేశ్వరుని వృషభముచే నుత్సాటితమగు 
పంకముతో సుపమించ నర్ణమగు, శోభామ్‌=శోభను, వక్ష సి=వ హించగలవు. 


భా, మిత్రమా! అప్పటికి చాలా దూరము పయనించి ఎంతయో అలసియుం 
దువు. నీ శమ అంతయు మన్నిమిత్తమే గదా! అది నేనెట్లు చూడగలను? విశ్రాంతి 
అవసరము గదా! అదిగో! నీ మార్గమున విశ్వవిఖ్యాతి నందిన హీమాద్రి. పురాతన 
పురాణప్రసిద్ధి గన్న మహోన్నతమగు- పర్వతరాజము. అపారమగు ఖనిజసంపదలకు, 
అమూల్యమగు రత్నరాసులకు, అమేయమగు శిరికాదిధాతువులకు, విలు వెజుంగని 
పలుతెజంగుల ఓషధులకు, నానావిధ ఫలవృక్షములకు, విభిన్నజంతుజాలములకు, 
విచిత్రపక్రిసంతతులకు, అంతుపంతులు లేని అంబుధారల గొనిపోవు నదీనదములకు, 
అగాధనీరనిధులగు మానసాదిసరోవరములకు ఆలవాల మది. నిలయము. స్థానము. 
హిముతుషారము లావరించినవి. హిమకణములు సేరుకొనినవి. అది కారణముగ 
విశదమగు ఆ గిరికి హిమాద్రి, రజతగిరి ఇత్యాది సార్హకనామము లేర్పడినవి. 
భూధరము లన్నిటికంకు మహోన్నతమగుట పర్వతరాజని ప్రఖ్యాతి నందినది. 
పుణ్యస్రవంతి గంగాతరంగిణి కది పుట్టినిల్లు. అందే ఆమె జనన  మందినది. 
అంతేకాదు; అందలి పాషాణము లత్యంతసురభితములు. ఏలయన ఆ యంది 
నందందు సంచరించి అలసి సాలసి ఆ చట్టు బండల విశమించు కస్తూరికా 
మృగమద (కస్తూరి) సువాసితము లవి. కస్తూరిమధురపరిమళసంభరితములు. 
మిత్రమా! అవిగో! ఆ యుత్తుంగహిమగిరిశిఖరములు వినువీథి నొటయుచు 
ఎలుగెత్తి నీకు స్వాగతము పలుకుచున్నవి. శమాపనోదకములగు ఆ శెలశిఖరముల 
నెందైనను సుగంధితమగు నొక గండుశిల పై ఇంచుక విశమించుము. (శమ 
నపనయించుము. జలదా! మజియొక విశేష మేమన గిరిశృ్ళంగ మధిష్మించిన 
నీకు ఒక విలక్షణరూపసంపద  యొనగూడును,  ఎట్లందువా! హిమశైలము 
మహేశ్వరుని శ్వతవృషభము. వెల్లయెద్దు. అది సామాన్యమైనదా? మహోన్నతము. 
ఇక గిరిశ్చంగములు (శిఖరములు) శృంగములే కదా? అనగా శృంగసదృశములు. 
ఇక నీనో! ఆ కొమ్ముల నుత్సాటితమై (మీది కెగజిమ్మబడి) అం దమరియున్న 
పంకసదృశుడవై భాసిల్లగలవు. _హిమశైలము శ్వేతవృషభము. గిరిశి ఖరములు, 
వృషభశ్చంగములు. ఉత్పాటనమున నందికొమ్ముల నంటియున్న (అమరియున్న) 


138 మేఘసందేశము 


పంక, (మట్టి పెళ్ళ) సదృశు (ఉపమితు) డవు నీవు. ఆ దృశ్య మెంత బాగున్నది? 
ఆ పోలిక ఎంత నిండైనది? మహానంది! దాని దీర్చశ్ళృంగములు! అం దంటియున్న 
ఉత్సాటితపంకము! ఎంత మనోరంజకదృశ్య మది. ఒక జాతి హరిణముయొక్క 
నాభియందు కస్తూరి ఉద్భూతమగును. కనుకనే కస్తూరికి మృగనాభి, నాభి యను 
నామము లేర్పడినవి. ఇందు హిమాద్రిని మహేశ్వరుని నందితోను, మేఘమును 
పంకముతోను ఉపమించుటం జేసి ఉపమాలంకారము. 


అవ మేఘునిద్యారా దవాగ్శి ఉపశమన వ్షర్థనా 


క్లో. తం చేద్యాయౌ సరతి సరళస్కన్షసంఘట్టజన్మా 

బాధేతోల్కాక్షపిత చమరీవాలభారో దవాగ్నిః, 

అర్హ స్యేనం శమయితు వములం వారిధారాసహ( ప్రై 

రాపన్నార్తిప్రశమనఫలాః సమ్బదో హ్యుత్తమానామ్‌. 57 

అ. వాయౌ=వనవాయువు, సరతి సతి=(ప్రసరించుచుండగా, సరళ-స్కన్ల-సం 

తా 9 వ! 

ఘట్టజన్మా = దేవదారు వృక్షముల యొటిు పిడి నుద్భవించినదియు, ఉల క్షబత 
చమరీ-వాల-భారః=అగ్నికణముల  నిర్తగ్గమగు చమరీవాలా(గ కే శసముదాయము 
కలదియు నగు, దవాగ్నిః=దావానలము, తం=ఆ యిని, బాధేత చేత్‌=పీడిం 
చినయెడల, ఏనం=-ఈ దవాన్నిని, వారి-ధారా-సహ్యసైః=జలధారాపరంపరలచేత, 
అలమ్‌ = అత్యంతము, శమయితుమ్‌ =నివారింపను, అర్హ సి=అర్హుడవు. ఉత్త 
మానామ్‌=ఉత్తములయొక్క, సంపదః=ఐశ్వర్యములు, ఆపన్న-ఆర్తి-పశమన-ఫలాః 
హి=ఆర్హుల ఆపన్నివారణమే (పయోజనముగా కలవి గదా! 


భా. మిత్రమా! పరోపకారము ప్రథమకర్తవ్యముగా నెంచువాడవు. దినజన 
పరిరక్షణమే నీ పరమావధి. బాదార్యము నీ సొత్తు. సకలజీవులు నీ దయా 
దాక్షిణ్యములపై ఆధారపడియున్నవి. వాటి భవితవ్యము నీ యధీనము. ని 
కృపకు పొత్రము లవి. నీవు వర్షింపవేని కృ షీవలులకు కృషి యెక్కడిది? 
పశుపక్ష్యాదులకు అహారమెక్కడ? భూమి పచ్చగా నుండిన గదా ఆకలితీరుట. 
విశాంతి లభించుట. సరస్సులు నిండవేని నదులు (ప్రవ హించవేని త్రాగుటకు 
నీరేది? జీవులకు జీవమెక్కడిది? ఇదంతయు నీ చలువపై యాధారపడి యున్నది. 
జలదా! వాయుపీడనమున తరుషండముల యొజుసీడికి దవాగ్ని జనించును. 
విసు?లింగములు పెకగయును. ఆ యగ్నికణములు ఆ కొండ పై హాయిగా 
నంచరించు చమరీమృగముల ముద్దుముచ్చటలు వెలార్చు వాలాగ్రకేశపుంజముల 
నంతలో దగ్గ మొనర్చును. పాపము! వాటి కవి ప్రాణతుల్యములు. వాటియం 
దంత మక్కువ వాటికి. వాటికే గాదు. దైవమునకు గూడ (ప్రీతిదాయకములు. 
దైవసన్నిధిని వింజామర లవి. రాజులకు వీవనలు. అంబుదా! దవాగ్నికి వనములకు 


పూర్వమేఘము 139 


వనములే దగ్ధమై భస్మీపటలమగును. అది ఆ యద్రినే దగ్గమొనర్చగలదు. జీవుల 
మనుగడకే ముప్పు యేర్పడగలదు. అతిభయంకరాగ్ని యది. అంతంత మాతపు 
జల్లుల కది చల్లారునది కాదు. పచ్చని ఫలవృక్షములతో, పువ్వుల చిజునవ్వులతో 
కలకలలాడు హిమాద్రి అంతలో మాడి మసియగును. అట్టితరి నీ నిరంతరవారి 
ధారలు కుంభవృష్టిగా బజపీ ఆ యగ్నిని చల్గార్చుము. అమూల్యములగు అందలి 
యోషదులను పదిలపఅచుము. ఆ గిరి సౌభాగ్యసంపదలను కాపాడుము. అది 
నీ ప్రథమకర్తవ్యమని భావించుము. మిత్రమా! సత్పురుషుల సాధనసంపత్తులు 
విపన్నుల విపన్నివారణమునకే గదా! దుఃఖోపశమనమునకే గదా! అంతకంటె 
వాటికి వేరు ఫలమున్నదా? ధర్మములలో నది పరమధర్మ మని గదా యందురు. 


సవరపుమృగముకూడ హరిణజాతికి చెందిన దందురు. దీని కేశము లత్యం 
తమృదులములు, సుభగములు. అవి యనిన వాటి కెంతయో (పీతి. వీటినిగూర్చి 
మహాకవి వర్గన- 'లజ్ఞా తిరశ్చాం యది చేతసి స్యాదసంశయం పర్వతరాజపుత్యాః, 
తం కేశపాశం ప్రసమీక్ష్య కుర్యుర్యాల్మ పియత్వం శిధిలం చమర్యణి అని కు. సం. 
1-48. ఇం దలంకారము అర్జాంతరన్యాసము. 


అవ శరభముల ఉద్వేగముచేవైన ఫలవ్షరనా 


వ, యే సంరమ్చోత్పతనరభనాః స్వాజ్ఞభజ్ఞాయ తస్మిన్‌ 
ముక్తాధ్యానం సపది శరభా లజ్ఞయేయుర్భవన్తమ్‌, 
తాన్‌ కుర్వీథాస్తుములకరకావృ ష్టిపాతావకీర్ణాన్‌ 
కేవా న స్యుః పరిభవపదం నిష్ఫలారమృయత్నాః. ర్‌8ి 


అ. తస్మిన్‌=ఆ యిని, సంరంభ-ఉత్పతన-రభసాః=రోషముచే  పైకెగయు 
టయం దాతురత గల, యే=ఏ, శరభాః=శరభమృగములు, ముక్త-అధ్వానమ=త్యజిం 
చిన శరభోత్సతన మార్గముగల, భవన్తం=నిన్ను, స్వ-అజ్జాభజ్ఞాయ= స్వీయ అంగభగ్న 
తకు, సపది=తత్‌ క్షణము, లజ్ఞయేయుః=దుముకును. తాన్‌=ఆ యష్టపాదజంతు 
వులను, తుముల-కరకా-వృష్టి-పాత-అవకీర్ణాన్‌ =తెర పిలేని వడగండ్ల వర్షపాతమున 
చెల్లాచెదు రగునవిగా, కుర్వీథాః=చేయుము. _ నిష్టల- ఆరమ్మ-యత్నాఃా వ్యర్థ 
కార్యయత్నపరులు, కే వా=ఎవరైనను, పరిభవపదం=అపహాస్యము పాలు, న 
స్యుః=కారు? | 

భా. జలదా! ఆ యందిని శరభము లున్నవి. అష్టపాదజంతువు లవి. నీ 
సంచారసమయమున వాటి యునికిని నీవు గమనించియే యుందువు. ఎనిమిది 
పాదముల _ వింతజంతువులు. ఏనుగుబలము. సింహతేజము. రోషమెక్కువ. 
భయంకరములు. మృగరాజవిజేత లవి. వానికి గజరాజము లన నెంత? 


140 మేఘనసందేశము 


అతిగా దుముకుటచేతనో ఏమో వాటిని భయంకరకురంగము లనియు అందురు. 
మిత్రమా! నీవు వాటిజోలికి పోకున్నను వాటి మార్గమున కద్దు రాకున్నను, 
అగపడినదే తడవుగ రోషమున మీది కగయును. పాపము! గజమను (భాంతిచే 
నీపై దుముకుట కాయత్తపడును. ఆవేశమునకు వేగ మెక్కువ. వివేకము 
తక్కువ, ఆకసమున బోవు నీవు వాటి కెట్టందగలవు? ఆ యాలోచనయే 
యుండదు. ఆ విషయము గమనించనే గనునించవు. రోషమునకు యోచ 
నెక్కడిది? ఆవేశమునకు వివేచన మెట్టుండును! తత్సలితము అంగభంగము. 
మిట్టిపడి మింటికెగసిన ఏమగును? కాళ్ళు “విరుగును. అవయవములు పట్టుదప్పును. 


అవమాన మెదురగును. అల్పు డవజ్ఞ చేసిన ఎన రూరకుందురు? జలదా! 
అదను విడువక దట్టమగు వడగండ్ల వానచే చావమోదుము. పొగ రడంచుము. 
చెల్లాచెదురుగ చెదరగొట్టుము. 'వ్యర్రకార్యములు చేపట్టువారు ఎట్టివారైనను 
అపహాస్యము ఎదుర్కొనక తప్పదు. నిష్ఫ్టలారమృయత్నకులు అవమానమునకు 
గుటికా కెట్టుందురు? లోకవిదితవిషయ మది. అధిక్షేపించిన అల్పశత్రువునైనను 
ఉశే బక్రించతగదని భావము. కరకశబ్రము స్రీపుంలిజ్ఞముల రెండింట గలదు. ఇందు 
చతుర్హచరణముచే తృతీయచరణసమర్హనమగుట అర్జాంతరన్యాసము. భకారము 
ఆవృత్తియగుట అనుప్రాసము. 


అవ శివచరణన్యాసమునకు (ప్రదక్షిణ మొనర్హ యక్షుడు మేఘు న్షరించుట-ా 


వో తత్ర వ్యక్తం దృషది చరణన్యాస మద్దన్దుమౌళేః 
శశ్వత్సిద్దె రుపచితబలిం భక్తినమః పరీయాఏ 


యస్మిన్‌ దృష కరణవిగమా దూర్హ్వ ముద్దూతపాపాః | 
కల్పిష్యన్తే స్టరగణపదప్రాప్తయే (శద్దధానాః. 59 


అ. హే మేఘ=ఓ జలదా! తత్ర= = హమ్మాదియందు, దృషది=జఒక 
శిలయందు, వ్యక్తమ్‌=ప్రకటితమైనదియు, శశ్వత్‌ =ఎల్లప్పుడు, సీద్దెః= సిద్దులచే, 
ఉపచిత-బరిం= =నిర్వర్తించబడు పూజావిధానము గలదియు నగు, _అర్హ- ఇన్దు- 
మౌళేః=అర్హచం ద్రధారి యగు ఈశ్వరునియొక్క, చరణ-న్యాసమ్‌= పాదన్యాసమును, 
భక్తి - ల పరీయాః= ప్రదక్షిణ మొనర్పుము, యస్మిన్‌ = ఏ పాద 
న్యాసము, దృష్టే సతి=చూడబడినది కాగా, ఉద్దూత- -పాపొః= పోగొట్టబడిన పాప 
ములుగల, శ్రద్దధానాః=శద్దాళువులగు భక్తులు, కరణ-విగమాత్‌ ఊర రం=దెహత్యా 
గానంతరము, స్టా గణా పద- ప్రాప్తయే= శాశ్వతమగు ప్రమథగణపదవీప్రా ప్రికొణకు, 
కల్ప్సిష్య న్తే= అర్హు. లగుచున్నారు. 


భా. మిత్రమా! నీ కొక సదవకాశమే కాదు మహావకాశము లభింపనున్నది. 


పూర్వమేఘము 141 
జాజివిడుచు టంత వివేక మనిపించదు. మార్గమున నీ కెన్షియో పుణ్యతీర్హము 
లెదురగుచున్నవి. ఆపైని వింతలు వినోదములు. 'మటీయు రమ్యమగు కమనీయ 
దృశ్యములు. ఆ హిమవన్నగమున కొండొకతావున శిలొఫలకమందు పాదచిహ్న 
మగపడును. శంకరుని పాదముద్ర యది. స్వయంప్రకటితము. ముక్తిదాయకమగు 
మహాదేవుని పొదన్యాస మది. సిద్దు లనక, యోగు లనక ఆస్తికు లందజును ఆ 
శ్రీచరణద్వయన్యాసమును సదా శ్రద్దాళువులై సేవింతురు, పూజింతురు. మిత్రమా! 
నీవును భక్తివినముడవై ఆ భవుని పాదముద్రకు ప్రదక్షిణ మాచరించి (ప్రణతు 
లర్పించుము. భవుని పాదముద్రను హృదయ పీఠమున భద్రపఅచి అరాధించుట 
కంటు పరమార్థ మేమున్నది? ఆస్తిక్యబుద్ధితో విశ్వాసమున శంకరుని పాదముద్రను 
చూచినంతనే పాపములు పటాపంచలై పోవును. సమస్తకర్పిషములు మటుమాయ 
మగును. అంతేకాదు; పుణ్యపరంపర లెదురగును. శుభము లొనగూడును. అంత 
విగతకల్మషులగు ఆ పుణ్యపురుషులు దేహాంతమున అనశ్వరము, శాశ్వతము, 
ఆనందప్రదము నగు ప్రమథగణముల సాన మలంకరించుటయే గాక శివనాన్నిధ్య 
మందెదరు. శ్రీ చంద్రమౌళీశ్వరుని కృపకు పాతు లగుదురు. మిత్రమా! 
నీవును ప్రదక్షిణపూర్వకముగ భక్తిభావమున (ప్రణతు లర్పించుము. మహేశ్వరుని 
కృపకు పాత్రుడవు కమ్ము. కొందయి చరణన్యాసమును హరిద్యారమందలి భవుని 
పాదమార్గ్షముగా భావించుచున్నారు. 


అవ పరమేశ్చరుని గుణనంక్షీర్తనమున మంజులమురజద్ద్యని యొనర్హ యక్షుడు 
మేఘము న్య్ధించుట- 


జో శబ్దాయన్తే మధుర మనిలైః కీచకాః పూర్య్వమాణాః 
సంసక్తాభి స్ర్రిపురవిజయో గీయతే కిన్నరీభిః, 
జపే ఆ ణ్‌ 
నిర్హాదస్తై మురజ ఇవ చెత్‌ కన్షరేషు ధ్వనిః స్యాత్‌ 
సఅగీతార్థా నను పశుపతే స్తత్ర భావి సమగ్రః. 60 


అ. హే మేఘ=ఓ జలదా!, త్మత్ర=ఆ హిమాదిని, అనిలైః=అనిలము (వాయువు) 
లచే, పూర్యమాణాః=పూరింపబడిన, కీచకాః=రంధ్రములతోడి వేణువులు, మధురం 
యథా తథాశుతిసుఖ మగునట్లుగా, శబ్దాయన్తే-ధ్వనించుచున్న వి. సంస 
కాభిః= వేణునాదానురక్తలగు, కిన్నరీభిః =కిన్నరాంగనలచే, (తిపుర-విజయః= త్రిపుర 
ముల విజయగీతము, గీయలే= ఆలపింపబడుచున్నది. కంద రేషు=దరులయందు, 
తే=నీయొక్క, నిర్హ్రాదః=నాదము, మురజే=మృదంగమందలి, ధ్వనిః ఇవ=శబ్ద 
మువలె, స్యాత్‌ చేత్‌= అయిన, యెడల, పశుపతేః=ఈశ్వరునియొక్క, సంగీత- 
అర్హః=సంగీతసామగగి | సమ్మగఃణాసంపూర్ణము, భావీ నను=అగును కదా! 


142 మేఘసందేశము 

భా. జలదా! కిన్నరుల నీ వెణీగియే యుందువు. అశ్వముఖులు వారు. దేవ 
యోనులు. ఆటపాటలు, వినోదప్ర(క్రియలు. వారి కులవిద్య యది. జంట జంటలుగా 
ఆడుచు, పాడుచు వినోదింతురు. వారు రసపిపాసకులు. హిమవన్నివాసులు వారు, 
ఆ హిమాద్రిని పండిన (ఎండిన) వేణురంధ్రములు వాయుపూరితము లగుచు 
మధురధ్వను లీనుచున్నవి. (శ్రవణసుభగములగు వేణుగానము లవి. (శుతిసుఖద 
మగు ఆ వేణునాదము ననుసరించి కిన్నరాంగనలు భక్తిభావమున తన్మయత్వ మంది 
రసార్హుమగు మధురకంఠమున మహాదేవుని త్రిపురవిజయగీతికల నాల పింతురు. 
అంబుదా! వాటికి తోడు మురజ (మృదంగృధ్వని బోలి నాతిగమ్బీరమగు నీ 
మదురనాదము గిరికందరముల బ్రతిధ్వనించినదా! ఇక చెప్పెడి దేమున్నది! ఆ 
చరణన్యాసమున _ నిత్యసన్నిహితుడగు నటరాజు సన్నిధానమున సంగీతసామ(గి 
సర్వసమ్మగ్రమగును. వేణునాదము, గాత్రము, మృదంగము ఇంక కావలసిన దేము 
న్నది?- 'తౌర్యత్రికం తు సంగీతం” అని గదా యందురు. నృత్యగీతవాద్యస మ్మేళనమే 
గదా సంగీతము. 'నిర్హాదో నాదళి అని అభిధానచింతామణి. త్రిపురవిజయమున 
మయనిర్మిత స్వర్హమయ రజతమయ అయో(ఇనుము)మయమగు త్రిపురముల 
(మూడునగరముల) దుర్గ (కోట) శృంఖలములను దేవతల కోరికపై ఈశ్వరుడు 
ధ్యంసమొనర్చెనని పౌరాణికగాథ. ఇందు వేణునాదము, కిన్నరీగానము, మేఘని 
ర్హ్రాదముల సమాహారము శివచరణసాన్నిధ్యమున అగుట పర్యాయము. 'మురజ 
ఇవి అనుచోట (శౌతీ ఉపమ, అంగాంగిభావమున సంకరాలంకారము. 


అవ. (క్రౌఖ్బరంధద్వారమున ఉత్తరాభిముఖుడవు కమ్మని యక్షుడు మేఘ 
నర్ధించుట-ా 


శ్లో ప్రాలేయాద్రే రుపతట మతిక్రమ్య తాంస్తా న్విశేషాన్‌ 
హంసద్యారం భృగుపతియశోవర్త J యత్కౌాళరన్ర్రుమ్‌, 

తేనోదీచీం దిశమనుసరే స్తిర్యగాయామశోభీ 

శ్యామః పాదో బలినియమనాభ్యుద్యత స్యేవ విష్ణోః. 61 


అ. ప్రాలేయ-అ దేః=ఆ మంచుకొండయొక్క, ఉప-తటం =చజీయల వెంబడి, 
తాన్‌ తాన్‌ =ఆ యా, విశేషాన్‌ =విశేషములను, అతిక్రమ్య=దర్శించుచు ముందుకు 
నాగి, భృగుపతి-యశో-వర్త ,=పరశురాముని కీర్తిపథమును, హంస-ద్యారం=మరా 
ళమార్గము నగు, యత్‌=ఏ, (కౌఇా- రన్హ్రం= క్రౌఇాపర్య్వత రంధ్రము, (మార్గము), 
వర్తతే=కలదో, తేన=ఆ మార్గమున, బలి-నియమన-అభి-ఉల్లితస్య= బలినణగద్రా 
క్కుట కెత్తబడిన, విష్టాోః=విష్ణుభగవానునియొక్క, శ్యామః=శ్యామవర్హమగు, పాదః 
ఇవ=పాదమువలె, తిర్యక్‌-ఆయామ- శోభ్ఫీ సన =సులభప్ర వేశార్హము తిరన్సీనముగా 


పూర్వ మేఘము 143 


(అడ్డముగా )సాగుటచే దీర్షమగుట శోభాయమానుడవై, ఉదీ చీమ్‌=ఉత్తరపుదిక్కును, 
ఆనుసరేః=అనుసరింపుము. 


భా. మిత్రమా! నీ యదృష్టము కొనియాడతగినది. సగరతనయా స్వర్గసోపాన 
పంక్తి హన దర్శించినమీదట మృగనాభిసురభితశిలాఫలక మధిష్పించి విశాంతి 
గొనిన పిమ్మట చంద్రమౌళీశ్వరుని పాదన్యాసమునకు ప్రదక్షిణపూర్వకముగ (ప్రణతు 
లర్సించిన తదుపరి ఆ మంచుకొండ నింకను నీవు చూడవలసిన విశేషము 
లెన్నియో గలవు ఆ యా కొండచరియల దరుల కందరములును గలవు. 
పవిత్రనదీనదములు, పుణ్యతీర్హములు, ప్రసన్నసలిలసరోవరము లున్నవి. అమూ 
ల్యములగు ఓషదీలతలు, విలక్షణకుసుమవల్లరులు, బహువిధమధురఫలవృక్ష ములు, 
వ శకుంతసంతతులును అవశ్య ద్రష్టవ్యములు. గిరికా 
దిధాతుసంపదలు రం లర్‌ చూడముచ్చటగును. 
హరిణచమరీగౌరశ్వాది ధుజంతువులు సింహశరభశార్తూల  కరికిటిఖడ్గభల్లూకాది 
(కూరజంతుజాలములు భీతి గ్‌ొల్పు సరీస్పపాదులు మింటేనంటి అచ్చెరువు కొలుపు 
గౌరీశిఖరాది శిఖరపరంపరలు అగాధవుగు లోయలు అత్యంతదర్శనీయములు. 
మిత్రమా! అట విశేషము లెన్ని యున్నను అంతంతమాత్రముగ ఇంచుక వీక్షించి 
నిరాలస్యముగ ముందుకు నాగిపొమ్ము. కౌణారంధ్ర మెదురగును. పరశురాముని 
కీర్రిపతాక మది. జామదగ్నివిజయపథము. ఎట్లందువా? ఈశ్వరుని యొద్ద ధను 
ర్విద్యాశిక్షాసముయమున కార్తి కేయునితో స్పర్ద "కలిగి ఒకే యొక వాడి యమ్మున 
(కొష్బాపర్వతమును చేదించెను. ఎంతటి మహాకార్య మది? హిమాలయమున 
కది ద్వార మాయెను. మానసమున కది మార్గమాయెను. పర్వతమార్గ మది. 
మిత్రమా! మానసమునకు వలసబోవు హంసల కది సులభమార్గము. నీవును ఆ 
మార్గముననే పయనించి తిరశ్చీనముగ తిరిగి నిడివి గలిగి సులభగతిని శీఘ్రముగ 
ఉత్తరాభిముఖుడవై తరలిపొమ్ము. అట్టియెడ నీలవర్థమగు నీవు అలనాడు బలి (దైత్య 
చక్రవర్తి) బంధనమున కుద్యమించిన శ్యామవర్జుడగు మహావిష్ణువు పాదముషగిది 
భాసించగలవు. సకలజీవపోషకుడగు శ్రీమన్నారాయణుని చరణకమలముతో పోలిక! 
పావని గంగాస్రవంతికి మూలము, సకల్యశేయములకు ఆలవాలము, నిఖిలప్రాణు 
లకు శిరోధార్యము నగు శ్రీపాదముతో సాటియగుట! ఎంత ధన్యుడవు? ఎంతటి 
అదృష్టము! 


పరశురామకార్తి కేయులు సహాధ్యాయులు. మహేశ్వరునియొద్ద విద్య నభ్యసిం 
చిరి. ధనుర్విద్యాశిక్షణసమయమున ఉభయులమధ్య స్పర్ధ యేర్పడ ఒకే యొక 
తీక్షబాణమున పరశురాముడు క్రౌంచపర్వతమును  ఛేదించెను. విజయదుందుభి 
(మోగించెను. విశ్వమును క్రాంచరంధ్ర సముజ్ఞంభిత కీర్తిసాగరమున ముంచెత్తె 
నని పురాణకథనము. క్రౌజ్బము మైనాకసంతానము. దైత్యచక్రవర్తి బలి. విరోచనుని 


144 మేఘసం దేశము 
పుత్రుడు, ప్రహ్లాదుని పౌత్రుడు. వదాన్యుడు. సురల మేలు కోరి, దైత్యుని హితవా 
కించి, వదాన్యత పరీక్షించ శ్రీమహావిష్ణువు వామనరూపమున బలి నాశయించి, 


ల 


మూడడుగులభూమి దాన వుడిగిను. ఆచార్యుడు శుక్రుడు వలదని యెంత 
వారించినను వినక అసురచకవర్తి అందు కీయ్యకొ నెను. అంత నా వావునుడు 
రెండడుగుల భూమ్యాకాశము లాక్రమించి తృతీయ పద మెచ్చట యని ప్రశ్నింప 
వితరణనీలుడగు బరి వినయమున తలవంచెను. వంచిన తలపై పాద ముంచి 
వంచకుడగు వామనుడు బలిని నిగ్రహించి అకించనుని జేసి పాతాళమున 
కణగదొ'క్కెనని పురాణవచనము. 

పాలేయ మన మంచు. ఇందు యశోవర్త స్ట యనుచోట రూపకము. విష్ణోః 
పద ఇవ అనుచోట (శౌతీ ఉపమ. రెండును పరస్పర నిరపేక్షము లగుట సంసృష్టి. 


అవ. శైలానపర్పుత వరనా 
చ ౯ 


వో గత్యా చోర్త నం దశముఖభుజోచ్చా సితప్రస్టసనైైః 
కైలాసస్య త్రిదశవనితాదర్పణ న్యాతిథిః న్యాః 
శృజ్ణోచ్చాాయై: కుముదవిశదైర్యో వితత్య స్టితః ఖం 
రాశీభూతః ప్రతిదినమివ త్య్రమృకప్యాట్టహాసః. 62 


అ. హే మేఘ = ఓ జలదా! ఊర్హ్వం చ =ఉన్నతపథమున ముందుకు, 
గత్వా =వెళ్ళి, దశముఖ-భుజ-ఉచ్చా ఏసీత-ప్రస్థ-సవైః = దశకంఠ బాహు 
విచలిత సానుసంధులు కలదియు, త్రిదశ-వనితా-దర్శణస్య _=సురవనితలకు 
దర్పణ (అద్దము) ప్రాయమైనదియు నగు, కైలాసస్య= కైలాసపర్వతమునకు, 
అతిధథిః=అతిధివి, న్యాః=అగుము; యః=ఏ శైలాసము, కుముద-విశదైః= తెల్లక 
లువలవలె వెల్లనైన, శృజ్ఞ-ఉచ్చాయైః= శఖర బాన్నత్యములచేత, ఖమ్‌=-ఆకసమును, 
వితత్య=ఆచ్చాదించి, ప్రతిదినము=ప్రతిదినమును, రాశీభూతః=ఏకతితమైన, త్య్రమృ. 
కస్య=(త్రినేత్రుడగు మహేశ్వరుని యొక్క, అట్టహాసః ఇవ=అతిహాసము (నవ్చువలె, 
స్టితః=ఉన్నదో:. 


భా. మిత్రమా! (క్రౌంచబిలనిర్ణమనానంతరమున మీది కెగసి ఉత్తరమునకు 
తరలిపోవ కైలాస మగపడును. శంకరుని నివాస మది, వైవల్యసంధాయకము. 
వైలాసమున కతిథివి కమ్ము. స్పటికవిశదము, అతినిర్మలము, (ప్రశాంతము నగు ఆ 
యది సురవనితలకు దర్పణము. వారికి దర్శణములతో నేమి పని? అంత స్వచ్చ 
విశద మా రజతగిరి. చారిత్రకప్రసిద్ది నందిన కైలాసము నీకు తెలియకుండునా! 
ఇక దశకంఠుడు! లంకాధిపతి యతడు. అతని నెజబుగనివా రుందురా? మహా బల 
సంపన్నుడు, సకలశాస్త్రవారంగతుడు, శివపూజాధురంధరుడు. శివభక్తాగేసరుదు. 
శతకోటిశివాలయముల నేకకాలమున అర్పించు ఘను డతడు. తనంత తానుగా 


పూర్వమేఘము 145 


కుత్తుక లుత్తరించి ఈశ్వరపాదసన్నిధి నుంచి రుధిరాభిషేకమున మహేశ్వరుని 
మెప్పించిన దిట్ట. నిరంతరశివసాన్నిధ్యము గోరి లంకను జేర్చ కైలాసమునే 
కదలించిన సాహసి యతడు. అందుల కియ్యకొనని మహాదేవు డా కైలాసము 
నదిమిపట్ట రావణు డం దణగి పరాభవముపా లాయెను. ఎట్టకేలకు శివుని స్తుతించి 
విముక్తి నందెను. కాని ఆ వీరుని భుజదర్పమునకు కదలి ఆ గిరిసానువుల సందులు 
శిథిలమైనవి. మిత్రమా! అంత చరిత్ర యున్న దా కైలాసమునకు. అంతే కాదు; 
ఆ కైలాసము మంచుతో నిండి తెల్లకలువలువలె తేటచెన్నెలవలె ధవళశంఖమువలె 
ఆణీముత్తెమువలె మల్లెపూవులువలె వెల్లనైన కొండకొనల మింటినంటి రోజురోజుకు 
సేరుకొనిన ముక్కంటి పెనునవ్వువలె చూపులకు హాయి నింపుచున్నది. విందులు 
సమకూర్చుచున్నది. అట్టి కైలాసమున కతిథి వగుటకంట మహాభాగ్య మేమున్నది! 


అవ. కెలానమును జేరిన మేఘుని వ్లర్థన- 


శ్లో ఉత్పశ్యామి త్వయి తటగతే స్నీగ్రభిన్నాశ్ఞునాభే 
సద్యః కృత్త ద్విరదరదనచ్చేదగారస్య తస్య, 
శోభామద్రేః స్పిమితనయన(ప్రేక్షణీయాం భవిత్రీ 
ass సతి హలభృతో మేచకే వాససీవ. 63 


అ. హే మేఘ=ఓ జలదా! స్నిగ-భిన్న-అష్టన- ఆభే=మృదులము, మర్షితము 
నగు అంజన (కాటుక) కాంతివంటి కాంతిగల, త్వయి=నీవు, తటగతే సత్‌= =పర్వ 
తసానువు నధిష్మించినవాడవ కాగా, సద్యః=అప్పుడే, కృత్త-ద్విరద-రదన-చ్చేద-గౌ 
రస్య=ఖండితగజదంతశకలమువలె ధవళమగు, తస్య=ఆ, అ(ద్రేః= కైలాసముయొక్క, 
శోభామ్‌=ద్యుతిని, మేచకే=నీలవర్రమగు, వాససి=వస్త్రము, అంస-న్యస్తే సతి=భుజ 
ములపై నుంచ (కప్పు) బడినది కాగా, హలభృతః=బలరామునియొక్క, శోభామ్‌ 
ఇవ= శోభనువలె, స్తిమిత-నయన- సేక్షణీయామ్‌= =టెప్పపా "టెజుగని వీక్షణముల 
వీక్షించ నర్గమగునది, భవిత్రీమ్‌=కాగ్‌ల ' దానినిగా, ఉత్సశ్యామి= =ఊహింతును. 


భా. జలదా! నీవేమో నల్లనివాడవు, ఆ గీరి తెల్లనిది. నీ రూపము 
అంజనాభము. మస్ఫణము. నీలవర్ణము. చక క్కగా మర్షించుటం జేసి చిక్కనైనదగు 
కాటుకతో సమానము. ఇక ఆ వైలాస మందువా! అప్పుడే భేదించుటం 
జేసి రూపుమాయని గజదంత శకలము వలె అత్యంతవిశదమైనది. మీ రూపము 
లివి. ఒకటి అంజన (కాటుక) నీలము, మజీయొకటి కైరవ (కలువ) ధవళము. 
నీలవర్ణశో భితుడవగు నీవు విశద (శ్వేత) వర్తమగు ఆ 'శైలశిఖరము నధిష్టించిన 
ఆ ద్యుతి (శోభు యెట్టుండునో కొంచె మూహించుము. - నీలరజతముల 
మేలి కలయిక యది. తెలుపునలుపుల అన్యోన్యత. మిత్రమా! హలధరుడు 


146 మేఘసందేశము 


బలరాముని నీ వెజిగియే యుందువు. గౌరవర్డు డతడు, శ్వేతరూపుడు. కాని 
సదా నీలవరవసనధారుడు, కనుకనే అతనిని నీలాంబరు డందురు. నీలానవ్చురము 
భుజమున "వేల బలభద్రు డ ట్లాకర్ష్ణణీయుడగునో తద్విధమున నిన్ను గూడిన 
ఆ తెల్లని కైలాసము అతిశయరూపసంపద నంది అత్యంతపేక్షణీయ మగును. 
అత్యంతశోభావిలసితములగు ఆ మీ రూపులు చూపరులకు కమ్మని కనువిందు 
లగును. జలదా! నే నూహించున దిది. నీ వేముందువు? ఇందు మేఘునకు 
చిక్కని కాటుకతోను, కైలాసమునకు బలరామునితోను సాదృశ్యము చెప్పబడిన 
దగుట ఉపమ. తకార దకార భకారముల ఆవృత్తియగుట అనుప్రాస. 


అవ  గౌరీశంకరుల విహారనందర్భమున నహకరింప యక్షుడు మేఘము 
నృరించుట- 


శ్లో హిత్వా తస్మిన్‌ భుజగవలయం శమ్భునా దత్తహస్తా 
క్రీడాశెలే యది చ విహరేత్‌ పాదచారేణ గౌరీ, 
భబ్షీభక్తా్య విరచితవపుః స్తమ్భితాన్తర్హలౌఘ:ః 
సోపానత్వం కురు మణితటారోహణాయా[గ్రయాయీ. 64 


అ. తస్మిన్‌=సుప్రసిద్ధమగు, డ్రీడా-శైలే= క్రీడార్హశైలమగు కెలాసమున, 
భుజగ-వలయమ్‌ =సర్పకంకణమును, హిత్వా=వర్దించి, శమ్భునా=శంకరునిచే, దత్త- 
హస్తా=-ఈయబడిన చేయూతగల, గౌరీ=పార్వతి, పాద-చారేణ=కాలినడకను, విహ 
రేత్‌ యది=విహరించినచో, స్త్వమ్భిత-అన్తః-జల-ఓఘః=బిగబట్రబడిన అన్తర్గత జల 
ప్రవాహము (ఉదకబిందు సమూహము గలవాడవై, త్వమ్‌=నీవు, అగాయాయీ 
సన్‌=ముందు నడచుచున్నవాడ వగుచు, భజ్లీ-భక్షా=పర్వ (మెట్లు) రచనచేత, 
విరచిత-వపుః సన్‌ =కల్పితశరీరుడవై, మణి-తట-ఆరోహణాయ=మణి -తట మధి 
రోహించుకొటకు, సోపానత్వమ్‌=సోపాన (మెట్లు) భావమును, కురు=భజించుము. 


భా. మిత్రమా! మజీయొక సదవకాశము. ఎటు లుపయోగించుకొనెదవో! 
ఇంత చక్కటి యవకాశము లభించు కెంత యదృష్టము! తరించుట కది మహటద 


వకాశము. జారవిడువకుము. సర్వలోకములకు మాతాపితలు ఉమామహేశ్వరులు. 
ఈ లోకముల కధిపతులు వారే గదా! ఆ పార్వతీపరమేశ్వరుల వినోదవిలా 
సవైభవముల _ కేర్పడినవే ఈ కైలాసమేరుమందరాదులు. దేవతాసంకల్పజన్యము 
లవి. అందు కైలాసమున కొక ప్రత్యేకత కలదు. అం దా పురాణదంపతుల 
కిన్నియో వినోదపదేశము లున్నవి. అందు విహరించు పార్వతికి తోడుగా నుండి, 
శివుడు చేయూత నిచ్చును. గౌరి భీతిల్లునని శంకరుడు సర్పవలయ (కంకణ) 
ముల విసర్షించును. గౌరియెడ శంకరుని ప్రణయ మట్రది. అంతేకాదు; ఆయన 


పూర్వ మేఘము 147 


అర్హదేహమునే ఆమెకు అంకిత మొనర్చను. భేద మెరుంగని పుణ్యదంపతులు 
నొరు. అట్లా గౌరీశంకరులు కన అ ల ఆదర్శమూర్తులై ఉల్లాసమున 
విహరింతు రా కొండపై. అందు రత్నఖచిత పీఠము లున్నవి, మణీనుయస్థావరములు 
గలవు. కొని మార్గ మంత సుగమము కాదు. నమ్మోన్న తపథ మది. ఎగుడు దిగుడు 
లధికము. అత్యంతసుకుమారి నగరాజతనయ. నడచి నడచి అలసిపోవును. 
పణయభావమున పతిహస్తము నూతగా గొని కాలినడకన విహరించు గౌరికి నీ 
వించుక సాయపడుము. జలదా! ఎట్లందువా! ముందుగా వర్షింపు టాపుము. 
వర్షము విహారప్రతిబంధకము గదా! నీలోన నీటిని బిగబట్టి పదిలపజచుము. ఆ 


పైని ఘనీభవింపజేయుము. అంత నా శీతల పపం. ముత సహజసోపాన 
మార్గమై అమరునట్లు తీర్చిదిద్దుము. అల లలలుగా కల్పించిన ఆ మెట్ల వరుస 


ఆ యా స్థలము లధిరోహింప ఆ పుణ్యదంపతుల కెంతయో ఉపకరించును. 
మిత్రమా! మట్‌ొక్కమాట. అలసి సొలసిన ఆ గౌరికి ముందు నడచి సుగమ 
మగున ట్లామెకు దారి చూపుము. దేహధారికి ఇంతకంటు 'వేరు ఫలమేమి 
కలదు? ఒకచో మణిమయతటము, మతొకతావున మణిమయ విరామస్టలము. 
లోకహితచింతకులగు మహే హేశ్వరీ మహే హిశ్వరు లం దధిరోహింప సోపానమార్గమున 
నీవు రూపొంది సహకరించుము. శివపార్వతులకు సేవాభావమున ఉపకరించి 
ధన్యుడవు గమ్ము. అంతకంటె పుణ్యమేమి గలదు? ఇందు భుజగమందు 
వలయారోపణమున రూపకము. 


అవ నురవనితా[వహారములనుండి వేఘునికీ యక్షుడు ర్లక్షణోపాయమును 
నూచించుటా 


శ్లో తత్రానశ్యం వలయకులిశోద్దట్టనో ర్గిర్ణతో యం 
నేష్యన్తి త్వాం సురయువతయో యన్త్రృధారాగృహత్వమ్‌, 
తాభ్యో మోక్ష స్తవ యది సఖే ఘర్మలబ్రస్య న స్యాత్‌ 
క్రీడాలోలాః శ్రవణపరుషై ర్గర్తితె ర్భాయయేస్తాః. 65 


అ. తత్ర= క =కెలాసమందు, సురయువతయః=దేవకాంతలు, అవశ్యమ్‌= =తప్పక, 
వలయ- -కులిశ-ఉద్దట్టన- -ఉద్లీర్ణ- తోయమ్‌= =కంకణా గ (పహారముల వెడలగక్కు జల 
ధారలు గల, త్యాం=నిన్ను, య న్త-ధారా- గృహత్వమ్‌= వ. ప్రాచుర్యము 
గల గేహ (గృహ భావత్వమును, నేష్యన్తి=పొందింతురు. సఖే!=ఓ మిత్రమా! 
ఘర్మ లబ్దస్య= =నిదొఘ (వేసవికాలమున) లబ్బుడ వగు, తవ= నీకు, తాభ్యః=అ 
సురయువతులనుండి, మోక్ష=విముక్తీ, న స్యాత్‌ యది=లభించనియెడల, క్రీడా- 
లోలాః=వినోదాసక్తలగు, 5 సురాంగనలను, (శ్రవణా పరు "షైః=కర్ణకరోరము 
లగు, గర్లిలైః=గర్హన (ఉరుముల చేత, భాయయేః=భయ పెట్టుము. 


148 మేఘసం దేశము 


భా. మిత్రమా! మజీయొక విశేష మేమన చూడబోయిన నీకు ప్రహారములు! 
ప్రమాదములు! వారికి వినోదములు. విలాసములు. ఎంత విడ్డూరము! సుర 
వనిత లా వైలాసమున విహరింతురు. ఎవరు కాదందురు. ఆ యదిశిఖరముల 
వినోదింతురు. మంచిదే. కెలాసగిఖరముల విహరించు ఆ సుందరాంగనలకు 


నీఎవెంతయు అందుబాటు లోనివాడవు. సులభలభ్యుడవు. రాక రాక వచ్చితివి 
బహుకాలమునకు. అదియు అత్యంతసంతాపకమగు నిదాఘాంతమున. విహారమం 


దాసక్తలు వారు. అత్యంత తాపసంతప్తలు. ఇక నీవో! నీలరూపమున శీతలచా 
యావిల సితుడవు. శీతలవారి పూరితుడవు. అలసి సొలసిన ఆ సురాంగనలకు 
రాక మోదదాయకము. వారు నిన్నెట్లు విడువగలరు. నిదాఘ(వేసని) సంతప్తలగు 
వారు చలువ నిచ్చు నిన్నాక మాత్రమున విడిచి పుచ్చెదరా? జలదా! అందున 
నవయువతులు. చిలిపిచేష్టల వయసు. చపలచిత్తములు. సులభసంప్రాస్పడ వగు 
నిన్నా యువిదలు ప్రమత్తలై మోదమున వినోదముగ రత్నఖచిత కరకంకణకోటుల 
(అగముల) మొబ్లదరు. ప్రమదాకరకంకణప్రహారము లెంత మధురముైనను 
గాయములు తప్పునా? బాధ లేకుండునా? ఆ కంకణపహారములకు నీ దేహము 
తూట్టుపడును. అందుండి వారిధారలు (సవించును. వారికి కావలసినది వారు 
కోరునది అదియే. అప్రయత్నముగ లభించు చిజుచినుకులు జల్లులు! ఇం కేము 
న్నది! అంత నీవొక కృత్రిమ (కల్పిత) యంత్రధారాగృహముగ రూపొందెదవు. 
జలయంత్రధారాసదృశమగు వారిధారలతో తుషారపుజల్లులతో (పమత్తలగు ఆ 
సురవనితలు |క్రీడింతురు. ఇక నీకు విమోచన మెక్కడిది? జలదా! వారు 
చపలచిత్తలు, భయవిహ్యలలు, (పమదల కది సహజము గదా! అంగనలకు భీతి 
యెక్కువ. నీ ముక్తికి ఒక్కరే ఉపాయమున్నది. కర్ణకలోరములగు ఉటుములతో, 
మెటుపులతో అదరించిన వారు బెదరి చెదరిపోయెదరు. మిత్రమా! నీ విడుదల 
కదియే చక్కని తరణోపాయము. 


అవ. కైలాసమున మేఘుని యానంద్భపాప్ర్తీ వర్ధన - 


కో హెమామ్ఫోజప్రసవి సలిలం మానసస్యాదదానః 
జ క్క క్‌ ల 
కుర్వన్‌ కామం న్షణముఖపట బతి మైరావతస్య, 
ధున్వన్‌ కల్పద్రుమకిసలయాన్యంశుకాని స్వవాతై 
ర్నానాచే ప్రైర్షలద లలితై ర్నిర్విశేస్తం నగేన్హమ్‌. 66 
అ. హే జలద!=ఓ జలదా! హేమ-అమ్ఫోజ-ప్రసవి=స్వర్ణకమలముల (బసవించు, 
మానసస్య=మానససరోవరముయొక్క, సలిలమ్‌=జలమును, ఆదదానః=గ్రహించు 
వాడై, ఐరావతస్య=ఇందవాహనమగు ఐరావతగజమునకు, కణాముఖాపటా 


sey 


5 ల్ని 
(పతిమ్‌=జలపానసమయమున  ముఖమం దాచ్చాదనప్రాయమగు పట(వస్త్ర) 


పూర్వ మేఘము 149 


పీలిని, కుర్వన్‌ =కలిగించువాడబై, కల్పద్రువము-కి కిసలయాని= న. 
లను, అంశుకాని ఇవ=వృదువసనము (వస్త్రముల వలె, వాతైః= = స్వీయపవ 
నములచే, ధున్వన్‌= చలింపచెయువాడవై, అలీతైః=సున్నితములు 'మనోజ్ఞములు 
నగు, నానాచే స్టై=పాన ఆచ్చాదన ఆక్లేపాది _ వివిధప్రక్రియలుగల క్రీడలతో, 
తం=ప్రసిద్దమగు, నగేన్హమ్‌= పర్వత శేష్టముగు కైలాసమును, కామమ్‌=యథేచ్చగా, 
నిర్విశేః =అనుభవించుము. 


భా. జలదా! బంగారు తమ్మిపూలకు నెలవగు ఆ మానససరోవరము 
నీ వెబుగనది కాదు. నీ కది సుపరిచితమే. బంగారు తమ్మిపూవులు! ఎంత 
మనోజ్ఞములు! ఎంత హృదయాహ్లాదకరములు! ఆ పచ్చని ద్యుతు లెంత రమ్యములు! 
మిసమిసలొడు పసిమికాంతుల ముచ్చట్లవి. చెల్లివిరిసిన ఆ తమ్మిపూవుల నిండి, 
సొగసులు గుద్మురించుచు సౌరభములు వెదజల్లు అ మానస మెంత మనోజ్ఞమైనది! 
ముచ్చటైన ఆ మానస మెంత హాయి గొల్పును! అందలి నీరములు మహనీయుల 
మానసమువలె అత్యంతనిర్మలములు, స్పటిక విశదములు. సత్పురుషుల చెదములవలె 
నిర్దుష్తము లవి. వికసించిన స్వర్గకమలములతో స్వాదిష్టములగు నిర్మలనిర్జుష్ట 
తోయములతో నిండి కలకలలాడుచున్న దా సరోవరము. మార్గాయాసమున 
బడలిక నొందిన నీవు అందలి నిర్మలనిర్హుష్ణ మధురజలములు మనసార (గోలుము. 
శివపార్శతుల మంగళన్నానముల పరిపూతమైన వా జలములు. పాపహరములు 
పుణ్యప్రదములు. _శుభదాయకములు. జలదా! నీ వెత ధన్యుడవు! ని 
వట నున్నరరి ఐరావత మట కేతెంచవచ్చును. క మది. అది 
కామవచారి. ఎటశైనను అది రా పోగలదు. దాని కా స్వేచ్చ యున్నది. లేక 
ఉమావమ పే బాశ్ళరుల బూజింప సురాదిపతియే అధిరో హించి వచ్చినను రావచ్చును. 
ఏమైనను అది జలమూను (త్రాగు) సమయమున నీవు దానికి ముఖపటము 
(మోముపై (వేలాడ కప్పువస్త్రము) గా రూపొందుము. దాని కది యెంతయో ప్రీతి 
నొసంగును. ముదము గూర్చును. మజీయు తత్సరోవరతీరమున కల్పతరు వున్నది. 
దాని బాలారుణ కిసలయములను అవ్యక్త మధురకమనియమంజులధ్యనులు చెలరేగ 
వస్త్రముల విసరినట్లు స్వీయసమీరసహాయమున కుదిపి కదలింపుము. మిత్రమా! 
అనుభవించుట  కెన్నెన గలవు ఆ కైలాసమున. యథేచ్చగా అటు విహరించుచు 
వివిధరీతుల బహుభీరగుల లలితచైదముల ఇచ్చవచ్చినరీతి ననుభవించుము. 

మిత్రు డెవడైనను విహితుని ఇల్లు జేరి అతని వస్తువాహనముల నిచ్చవచ్చిన 
రీతి ననుభవించునట్లు మేఘుడును మిత్రుడగు కైలాసము జేరి అతని వస్తుతతిని 
యథేచ్చగా ననుభవింపగలడు. మేఘపర్వతములకు కమలభాస్కరులకు చంద్రజల 
నిధులకు మయూరమేఘములకు అగ్నివాయువులకు సహజమిత్రత్య్వము. ఇందు 
'అంశుకాని ఇవి అనుచోట ఉత్రేక్ష. 


150 మేఘసందేశము 


అవ కామినిని పోలు అలకానగరి వర్ధన 


3, 


తస్యోత్సళ్లే ప్రణయిన ఇవ (సస్తగజ్ఞాదుకూలాం 

న త్యం దృష్టా; న పునరలకాం జ్ఞాస్య సే కావముచారివ్‌, 

యా వః కాలే వహతి సలితోద్దార ముచ్చెర్విమానా 
ముక్తాజాలగ్రథితమలకం కామినీవా భ్రబ్బన్లమ్‌. 67 


అ. హే కామచారిన్‌=ఓ స్వేచ్చావిహారీ! ప్రణయినః (ఉత్పట్లే), ఇవ(ప్రియుని 
యొడినివలె, తస్య=ఆ కైలాసముయొక్క, ఉత్సజ్లే=ఉపరిభాగమున, (సస్త-గజ్ఞాదుకూ 
లామ్‌=జాజీన గంగయే దుకూల (వస్త్ర)ముగా కల, (కామినీ విషయమున జాణీన 
గంగవలె తెల్లని వలువగల), అలకామ్‌=-అలకానగరిని, దృష్టా (=వీక్షించి(కామినిని 
వలె), త్యమ్‌=నీవు, పునఃతిరిగి, న జ్ఞాస్య సే ఇతి న=గుర్తించలేవనుట సంభవ 
ముకాదు. ఉచ్చెర్విమానా=సప్తభూమికల (ఏడంతస్తుల) భవనములుకల, (అన్యత్ర 
నివారితప్రణయకోపము గల, యా=ఏ అలకాపురి, వః=మీయొక్క, కాలే=వర్త 
కాలమున, సలిల-ఉద్దారమ్‌ =జలముల వెలువరించు, అభ-బ్బన్తమ్‌=మేఘసమూహ 
మును, కామినీ=విలాసవతి, ముక్తా-జాల-[గథితమ్‌ =ముత్తెపుసరములు పొదిగిన, 
అలకమ్‌ ఇవ=ముంగురుల వలె, వహతి=వ హించుచున్నదో! 


భా. స్వేచ్చావిహారి వగు ఓ జలదా! నీవు కామచారివి. యభధేచ్చావిహారివి. వ్‌ 
గమనమున కద్దు లేదు. నిన్నెవరును అడ్డజాలరు. నీ యాగమన నిర్గమనములు 
నీ ఇచ్చాధీనములు. నీ వెచటికైనను రాగలవు పోగలవు. నిన్నెవరును ఆపజాలరు. 
అదిగో! ఆ కుబేరనగరము! అలకాపురి! కైలాసము నెట్లధివసించియున్నదో! 
అవలోకించుము. నీ కంతయు విశదమగును. స్వాధీనపతిక యగు శృంగారనా 
యికవలి ముచ్చటలు వెలార్చుచున్నది. [ప్రియుని యూరు(తొడ) వధిరో హించిన 
విలాసిని భంగి కులుకుచున్నది. విలాసిని భంగి యనుట ఏల యందునా! 
ప్రణయకోప ముడిగినది. ముంగురుల ముత్తెపుసరములు సింగారించినది. ముసి 
ము సినవ్వులు చిలకరించుచు, ఒయ్యారములు పచరించుచు అందాలు విరజిమ్ముచు 
(పణయభావమున (ప్రియుని అంక మధిరోహించినది. తమిహెచ్చ నీవి సడలినది. 
కటివస్త్రము దిగజాటీనది. ఇం కేమున్నది! అట్టున్నది ఆ యలకానగరి స్థితి. మ 
వట జని, కైలాసము నధిష్తించిన ఆ  నగరిని వీక్షించిన అదియే అలకాపురి 
యని గుర్తించగలవు. జలదా! కైలాస మధివసించిన ఆ యంకానగరికి 
అదియే (పియుని యుత్సంగము. "మీదినుండి కిందికి దిగజారు గంగయే 
ఆమెకు విశదదుకూలము. క్రోమవస్త్రము వెన్నెల వెలుగు వెలార్చు ఉత్తరీయము. 
సప్తభూమికల ఉన్నతభవనముల నొప్పుచున్న దా యలకాపురి. కుబేరనగరము, 
ధనవంతుల కాస్సదము గదా! ఏడంతస్టుల దివ్యప్రానాదములు! చూడ నెంత 


పూర్వమేఘము 151 


ముచ్చటగును? జలదా! వర్షకాలమున మీరు చనుదేర వర్షధారల నొప్పు మిమ్ము 
ముత్యాలహారములు పొదిగిన ముంగురుల భంగి వహించుచు అందాలు చిమ్ముచు 
మురిపెమున ఆ నగరి ముచ్చటలు వెలార్చును. ఇవ్విధమున స్వాధీనపతికయై 
(పియుని(కైలాసమును) యలరించు ఆ కుబేరరాజధాని అలకాపురి నీ చూపులకు 
(పీతి చేకూర్చగలదు. ఇందు కైలాసము అనుకూలనాయకుడుగాను, అలకానగరి 
స్వాధినపతికయగు నాయికగాను చిత్రించబడినది. 'ఏకాయతో2.నుకూలఖ ఒకే 
యొక నాయికయం దత్యంతానురక్తుడు అనుకూలనాయకుడు. 'పియోపలాలితా 
నిత్యం స్వాధినపతికా మతా” సదా కాంతునిచే లాలింపబడునది. (మంచి మాటల 
నలరింపబడునది) స్వాధినపతిక యనబడును. ఉదాహరణముూ- '“లాలయన్నలక 
ప్రాంతాన్‌ రచయన్పత్రమంజరీః, ఏకాం వినోదయన్‌ కాంతాం ఛాయావదనువర్తతే” 
ఇందు కైలాసమందు ప్రణయసామ్యము, అలకాపురియందు ప్రణయినీసామ్యము 
సూచితమగుట ఏక్షదేశవివర్తిని యగు. ఉపమ. _ ఉత్తరార్హమున శ్రౌతీ ఉపమ. 
అన్యోన్యనిర పేక్ష స్థితి యగుట సంసృష్టి యలంకారము. ఉత్సంగ గంగాదుకూల 
విమానశబ్రములకు అర్థద్వయ ముండుటచే శేషాలంకారము. శ్లేష ఉపమలయందు 
అంగాంగిభావముండుట సంకరాలంకారము. 

మహాకవి (శ్రీ కాళిదాసవిరచితము మత్కృతప్రతిపదార్ధ పూర్వకము, విపులభా 
వవివరణాత్మక సుజనమనోరంజనినామక మద్విరచిత, ఆంధ్రవ్యాఖ్యాసము పేతము 
నగు, మేఘదూత, యను నామాంతరము గల - మేఘసందేశ మహాకావ్యమందు 
పూర్వమేఘమను ప్రథమసర్గ సమాప్తము. 


అబా లా రాకా జనా ఇనా 


శ్రీరస్తు 
మేఘుసనెశః 
య 
ఉత్తరమేఘము 
అవ. అలకానగరపానాదములను మేఘునితో పోల్చుట- 


329, 


విద్యుద్వంతం లలితవనితాః సెంద్రచాపం సచిత్రాః 

సంగీతాయ ప్రహతమురజాః స్నిగ్గగంభీరఫోషమ్‌, 

అంతస్తోయం మణిమయభువ స్తుంగ మభంలిహాగ్రాః 

ప్రానాదాన్త్వాం తులయితు ములం య తై స్పెర్విశె సై, క్షే 


అ. య్మత్ర=ఎచ్చట, అనగా(ఆలకానగరమున), లలిత-వనితాః=సుందరాంగనలు 
కలలు, సచిలాః= క్కని చిత్తజువులతో గూడినవియు, సంగీతాయ=నృత్యగీత 
వాద్యాత్మక (త్రిక్సుమగు గానముకొణకు, ప్రహత-మురజాః=నినదితమృదంగములు 
గలవియు, మణి-మయ-భువః=రత్నఖచితములగు _ వినోదపానభూముల నొప్పున 
వియు, అభ్రం-లిహ-అగ్రాః= ఆకాశము నొరయు ఉపరిభాగముల శోభించునవియు 
నగు, ప్రానాదాః క్ష ధనికదేవరాజ భవనములు, విద్యుద్వంతం=విద్యు లేఖలు 
(చమెటుపుతీగలు) గంట్టియు, సెంద్ర-చాపమ్‌=ఇం|ద్రధనస్సుతో గూడినదియు, 
స్నిగ్దా-గంభీర- ఘోషమ్‌=శ్రావ్యము గంభీరము నగు ధ్వని గలట్టియు, అంతః- 
తోయం=అంతర్ల్గర్భితమగు నీరము గలట్టియు, తుంగమ్‌ = మహోన్నతమగు, 
త్వామ్‌ =నిన్ను, తైః తలై=ాఆ యా విశేషై=లలిత వనితత్యాది విశేషములతో, 
తులయితుమ్‌=ఉపమించుటకు, అలమ్‌=పర్యాప్తము (సర్వవిధముల తగియున్నది.) 


భా. జలదా! ఆకాశము నొరయు గుడిగోపురములతో, మహోన్నతములగు 
దేవమందిరములతో, వైభవో పేతములగు రాజపాసాదములలో, ఉన్నత (పాకార 
ములతో అలరారుచున్నది ఆ యలకానగరము. కన్నులకు పండుగవుచు విందు 
లందెంచుచున్నది. ధనదుని రాజధాని యది. అచటనే కుబేరుని యునికి. 
అందచందములకు ఆకర్షణలకు కొదవేమిటి? అపూర్వరమణీయ నిర్మాణచాతురీ 


ఉత్తర మేఘము 153 


విలసిత మది. కమనీయశోభారంజిత ముది. వైభవములకు వినోదవిలాసములకు 
ధనమేగదా మూలము. అతడు ధనముల కధిపతి. ఆ మీదట యక్ష్టులకు ప్రభువు. 
అతని నగర మది. ఇక దాని వైభవ మెట్టుండును? వర్ణించ నెవరితరము? 
అందలి రమ్యహర్మ్యము లెట్టుండును? నీ వలెనే అవియు మహోన్నతములు. 
వాటిమీద భాగములు మింటి నంటుచున్నవి. ఆకసము నొరయుచున్నవి. 


సర్వవిధముల నవి నిన్ను పోలియున్నవి. జలదా! నీలో తటిల్లతలు 
తళుక్కనుచు మిటుమిట్లు గ్‌"లుపుచున్ననవి. బిగిబిగులు సంతరించుచున్నవి. 


నిజమే, కాదనను. ఇక ఆ 'ప్రానాదములయం దందువా? మెరుపుతీగల బోలు 
సుందరాంగనలు అందములు  చిలుకుచున్నారు. చెతన్యవిల సిత స్వర్లప్రతిమలు 
వారు. వారు అపురూప రూపయౌవనసంపన్నలు. వారు పుత్తడబొమ్మలు. 
ఒయ్యారమున కులుకు ఆ రమణీలలామలచే ఆ రమ్యహర్మ్యములు నీ 
వలెనే జ్యోతిరయములు. _దీప్తిమంతములు. పురివిప్పిన నెమలి కన్నుల 
తళుకుబెళుకుల నధఃకరించి వన్నెమించిన ఇంధ్రధనువు నీలో వింత హొయలు 
సంతరించుచుండ మేలిమి రంగులు మేళవించి ప్రముఖచిత్రకారులు తమ 
నేర్పునంతయు పొదిగి (పొందుపజచి) తీర్చిదిద్దిన రమ్యవర్గ చిత్తరువు లా 
భవనముల ముచ్చట గొల్పుచున్నవి. (శశవణసుఖద సుభగగంభీర నిస్వనములు నీయం 
దమరియున్న అట భవనభవనమున సంగీతార్థము వాదితములగు కమనీయ 
హృదయంగమ  మృదంగశబ్దములు క్షర్ణఘేయము లగుచున్నవి. అంతేకాదు; ఆ 
రమ్య హర్మ్యముల వినోదపానభూముల నిర్మలనీలమణిద్యుతులు నీరములబోలి 
భాసించుచు నీయం దంతర్నిహితమగు నిర్మలజలరుచుల _ దలపించుచున్నవి. 
ఇక నీవు మహోన్నతుడ వనునది జగ మెటీగిన సత్యము. నీకు అందరాని 
జాన్నత్యములు గాని అధిగమించరాని తావులుగాని ఎందును లేవు. ఏతద్విధమున 
ఆ భవనములును, మహోన్నతములై ఆకసము  నొటియుచుండుటయేగాక 
వాటి కందరాని అందచందములు గూడ మతెందును లేవు. మిత్రమా! ఇట్లు 
ఆ లలితవనితాదిధర్మముల ఆ రాజభవనములు సర్వవిధముల నిన్ను బోలి 
ముచ్చట గొల్పుచున్నవి. నీవలెనే అవియు అత్యంత హృదయరంజకములు. 
ఇందు ఉపమాన ఉపమేయభూత మేఘ ప్రాసాదధర్మములగు  విద్యుద్వనితాదులకు 
క్రమానుగతముగ అన్యోన్యసాదృశ్యమున  మేఘప్రాసాదములకు సామ్య సిద్దియగుట 
బింబప్రతిబింబభావమున పూర్ణోపమ. 


అవు అట నరబుతునమావారనంపత్తి నగరవనితల పువ్రొ లంకరణాదివ్వర్ధన- 


శ్లో హస్తే లీలాకమల మలకే బాలకుందానువిద్దం 


నీతా లో ధ్రప్రసవరజసా పాండుతామాననే శ్రీః, 


154 మేఘనం దేశము 
చూడాపాశే నవకురవకం చారు కర్తె గిరీషం 
కీముంతే చ త్వదుపగమజం యత్ర నీషం వదూనాల్‌. 9 


అ. జలదా! య(త=ఎచ్చటన అలకానగరమున, వధూనామ్‌=ప్రమదలయొక్క, 
హస్తే=కరమున (ఇది జాత్యేకవచనము - బహువచనార్థకము, రీలా-కమలమ్‌=విలా 
సార్థమగు పద్మము, అలకే=ముంగురులయందు (ఇదియు జాత్యేకవచనము), 
బాల-కుంద-అనువిద్దమ్‌=అప్పుడే విరిసిన మల్లెల దుఖుముట, ఆననే=మోమున, 
లో ధ-పసవా రజసా=లొద్దుగ పూపుప్పొడితో, పాండుతామ్‌=గౌరవర్ణమును, 
నీతా=పొందించబడిన, శ్రీః=శోభయు, చూడా-పాశే= కేశబంధమున, నవ-కురవ 
కమ్‌=లేత ఎజ్జగోరింట, కర్ణేక్షర్ణమున (జాత్యేకవచనము), చారు=సుందరమగు, 
ిరీషమ్‌=శిరీషకుసుమము (దిరిసెన), సీమంతే=పాపటయందు, త్వత్‌ -ఉపగ 
మజమ్‌=నీరాక నుద్భవించిన, నీపం చ=నీపకుసుమమున్ను, సర్వదా సర్వర్తు 
సమాహార సంపత్తిచే నవి సులభనాధ్యము లచట. 


భా. జలదా! ఇదెక్కడి వింత! వింతలలో వింత. ఎంతటి వింత! 
కాలమునకు ఒక (క్రమమున్నది. గమన మున్నది. కాలచక్రము (క్రమము తప్పక 
తిరుగుచుండును. వత్సరములు, అయనములు, బుతువులు ' అందు భాగములు. 


క్రమముగా నవి వసంత - గ్రీష్మ - వర్ష - శరత్‌ - హేమన్త - శిశిరములు 
విదితములే గదా! వత్సరమునందు బుతువు లారు. కాలచక్షభమణమున 
(కమగతి ననుసరించి అవి గతానుగతికములు. ఆ యా బుతువుల ఆ 
యా తరులతాదులు పుష్పించి ఫలించుట సర్వనాధారణము. అది (క్రమగతి. 
కాని. అలకానగరమున అట్లు గాదు. అట సర్వదా సర్వబుతుసమాహారము. 
అవి అన్యోన్యము సమభావమున సాహచర్యమున సహవసించియుండుటం 
జేసి ఏకకాలమున నిరంతరము బుతుధర్మముల ననుసరించి లతాపొద 
పము లట పౌరులకు పుష్పఫలాదు లందించు చున్నవి. ఆ నగరవముందలి 
అంగనలకు స్వర్థమణభూషణములయం దంతగా ఆసక్తి యుండదు. అవి 


సౌరభవిలసితములు కావు గదా! అలకానగరప్రమదలు కుసుమాలంకరణ( పీయలు. 
కుసుమసుకుమారిణులు. మిత్రమా! బుతువు లన్నియు ఏకతితమగుట వా 
రాణించిన  సుమపుంజము లన్నియు సులభనాధ్యములు. ఆ సుందరాంగనలు 
శరత్ఫూచితముగ |కీడాకమలమును విలాసార్థము చేత బట్టెదరు. మదలాలస 
లగువారు హిమ బుతు సంబంధమగు దరవిక సితకుందకుట్న లము (అరవిరిసిన 
మల్లెమొగ్గ) లను ముంగురుల ముచ్చటగా ముడిచెదరు. అంతేకాదు; ఆ 
మగువ లింకను శిశిరోద్భవమగు లో ధ్రపుష్పపరాగమును(లొద్దుగపూపుప్పొడి) 
మోమున అద్దుకొని గౌరవరమగు ఆననశోభకు ముచ్చట పడుదురు. ఇక 


ఉత్తర మేఘము 155 


వసంతసూచకమగు నవకురవకము _ (ఎజ్జగోరింట)ను కశపాశమున దురిమి ఆ 
యందమున కా ముగుదలు మురిసిపోయెదరు. మజీయు గ్రీష్మసంబంధి 
యగు సపేశలగిరీషమును కర్ణాభరణము జేసి ఆ మగువ లింతింతనరాని 
యానందమున మురిసిపోవుదురు. జలదా! ఇక చెప్పెడి దేమున్నది? నీ 
యాగమనమున ఎచ్చట జూచినను నీపమే గదా! అది నీ రాకకు ఫలము. 
వారి కది సులభనాధ్యము. మిత్రమా! (పణయలాలస లగు ఆ నగరలలనలు 
అవ్విధమున సదా సర్వర్తుసంబంధితములు, వివిధమధురసౌరభవిల సితములు నగు 
కుసుమాభరణములు ధరించి అపురూపసౌందర్యవిభవమున (గ్రేక్షకులకు కనువిందు 
లొనర్తురు. ఇట షడృతువులు సర్వకాలముల ఉప స్థతము లగుట సదా ఆ 
యా బుతుసంబంధములగు కుసుమము లన్నియు సులభసాధ్యము లన్నియు ఆ 
పూవుబోడులు వాటిని ఎల్లవేళల మక్కువతో ధరించి ముచ్చటపడుదు రనియు 
సూచితము. 


అవు అలకానగర నహజనొందర్భవ్లర్ధన- 


శ్లో యత్రోన్నత్తభ్రమరముఖరాః పాదపా నిత్యపుష్పా 

హంస(శ్రేణీరచితరశనా నిత్యపద్మా నళిన్యః, 

కేకోత్కణ్డా భవనశిఖినో నిత్యభాస్వత్కలాపా 

నిత్యజ్యోత్సా్నాః ప్రతిహతతమోవృత్తిరమ్యాః |ప్రదోషాః, 3 

అ. య్మత=ఏ అలకానగరమున, పాదపాః=తరువులు, నిత్య-పుష్పాః=సదాపు 
సృశోభితములు, (అత ఏవ=కనుకనే అవి,) ఉన్మత్త-భ్రమర-ముఖరాః=ముత్తిల్లిన 
తుమ్మెదర"దకలవి, నళిన్యః=పద్మలతలు, నిత్య-పద్మాః=సదా పద్మములు కలవి, 
(అత ఏవ=కనుకనే అవి) హంస్యశ్రేణీరచితరశనాః=హంసపంక్తుల _ గూర్చ 
బడిన కటసూ(త్రములు కలవి, భవనశిఖినః=గృహమయూరములు, నిత్య- 
భాస్వత్‌ -కలాపాః=సదా ప్రకాశించు. పింఛములు కలవి, (అత ఏవ=కనుకనే 
అవి,) కేకా-ఉత్కణ్బాః= కేకోరవములచే ఉద్గీీవములు(కంఠము _ సారించునవిి, 
ప్రదోషాః=ర్మాత్రులు, నిత్య-జ్యోత్స్నాః=నిరంతరచంద్రికలు కలవి, (అత ఏవ=కను 
కనే అవి) ప్రతిహత-త మోవృత్తి-రమ్యాః= నివారితత మోవృత్తి(వ్యా ప్తి కలవగుట 
నిత్య్వనయనానందకరములు. 


భా. జలదా! అది విలక్షణమగు యక్షుల నగరము. అట నన్నియు 
విచిత్రములే. మధురదృశ్యములే. ఆ యలకానగరశోభ వర్ణించ నలవిగానిది. ఏల 
యందువా? అచటి పాదపములా! నిత్యఫలపుష్పసంభరితములు. బుతువులతో 
వాటికి పనిలేదు. సదా సర్వర్తుసమ్మేళనము గదా! బుతువుల కూడలి 


156 మేఘనందేశము 


యది. సదా సుమపుంజసమృద్దము లచటి లతాపాదపములగుట సుమధురనౌరభ 
శోభితములు, మధుపూరితములు. ఎచ్చట జూచిన మధుబిందువులు. సుమధుర 
సుమసౌరభములు. భమరములకు కావలసిన దదియే కదా? సుమసౌరభము లాని 
మధురమధుకణములు (దావి ఆ మత్తమధుపములు జేయు నుధురధ్వను లత్యంత 
మంజులములు. ఆ మధురకమనీయమంజులధ్వ్యనులతో సదా ఆ లతాపాదపము 
లత్యంతరమణీయములు. మణీయు మధురమంజులధ్వనిగుంజితము లవి. ఇక 
పద్మలత లన్ననో నిరంతరకమలభూ షితములు. -హీమంతాది బుతుబాధితములు 
గావవి. ఎటు జూచినను ముచ్చటగు తటాకములు, సరోవరములు, నదినదములు, 
సదా కమలశోభితము లచట. విలక్షణశ్ర్రీ పరివేష్టితములు. కనుకనే కలహంసపంక్తు 
లా సరోవరముల నంటియుండును. నిత్యకలహంసపంక్తి పరివేష్టితములు, పద్మశో 
భాపరిభూషితములు నగు తటాకసరోవరముల, నదీనదముల శోభ ఎట్టుండును? 
అదియుక యపూర్వరమణీయ సృష్టివిలసనము. అట్టియెడలనే మంగళ (లక్ష్మి 
నివాస ముండును. అంటి విడువక _ పరిచేష్టించియున్న హంసపంక్తులు 
నళినులకు కటిసూత్రలావణ్యమును. సమకూర్చుచున్నవి. పద్మినులు దాల్చిన 
కమనీయ కటిసూత్రములా యనునట్లు హంసమాలలు చూపరులకు కనువిం 
దొనర్చుచున్నవి. ఇక గృహమయూరము లందువా! వర్షర్హు వను మాట 
యేల? _ నిత్యభాస్వత్కలాపసమండితము లవి. ఆ పురుల (సింఛముల) 
రంగురంగుల దోబూచులాడు వింత కన్నులు గేక్షకుల కన్నులకు విందులే 
కదా! ఆ (క్రీడామయూరములు బుతునియను మెరుగక పంచరంగుల పురులు 
విప్పి ఉల్లాసమున కనులపండువుగ లయ బద్దముగ నృత్య యొనర్చుచు ఎలుగెత్తి 
కమనీయమగు షడ్డస్వరమున శేకారవ మొనర్చుచున్నవి. ఇక నిథీథము 
లందువా! అవి నిత్యజ్యోత్సా ఎద్యుతివిల సితములు. శోభారంజితములు. వాటికి 
శుక్తకృష్ణపక్షములతో నేమి పని? సదా ప్రసన్నచంద్రికా ధవళితము లవి. 
వెన్నెలతోటల విలసనములు, ఇక చీకటులకు తావెక్కడిది? అంధకారమునకు 
చోబక్కడిది? అచటి. (పదోషములు చీకటి, అంధకారమన నెట్టిదో ఎరుగవు. 
మటియా నికటస్ట సదాశివ జటాజూటమున బాలచంద్రు డున్నాడు కదా! 
సదా నిండువెన్నెల పండువెన్నెల పుచ్చపూవన్నె లచట. ఇక చీకటక్కడిది? 
మిత్రమా! ఆ యలకానగరమాహాత్మ్య మట్టిది. ఆ పురి యపూర్వరమణీయశోభ 
యట్టిది. అవశ్యగంతవ్య మది. అత్యంతదర్శనీయము. ఇట పద్మినులయందు 
నాయికాత్యము గమ్యము. హంస్మశ్రేణియందు రశనాత్వారోపణము వాచ్యముగాన 
ఏకదేశవివర్తిరూపకము. 


ఉత్తర మేఘము 157 
అవ అలకొనగళవుందచలి ఆనందమయబీవితవ్వర్థన- 


న్లో, ఆనన్హోత్డం నయనసలిలం యత వ్‌. 
నాన్యన్తాపః కుసుముశరజా దిష్టసంయోగసాధ్యాత్‌, 
నాష్యన్యన్మాత్‌ ప్రణయకలహా ద్విపయోగోపపల్లిః 
విత్తేశానాం న చ ఖలు వయో యౌవనా దన్యదస్తి. 4 


అ. యత =ఎందన ఆ  యలకానగరమున,  విత్త-ఈశానాం=ధనాధిప 
తులగు యక్షులకు, నయన-సలిలమ్‌=కంటినీరు, ఆనంద-ఉత్థమ్‌=సంతోషమున 
ఆవిర్భవించినది మాత్రమే, అన్యెః=ఇతరములగు, నిమిత్తెః=కారణములచే, న= 
కాదు. ఇష్టాజనాసంయోగ- సాధ్యాత్‌ = పియజనసమాగీమమున నివారితమగు, 
కుసుమ-శర-జాత్‌ =మదనశరజన్యతాపము కంటె, భిన్నః=అన్యమగు, తాపః= పీడ, 
న=లేదు. ప్రణయ-కలహాత్‌=పేయసీ ప్రియుల ప్రణయకలహము కంచు, అన్య 
స్మాల్‌ =ఇతరమువలన, విప్రయోగ-ఉపపత్తిః-అ పీ=వియోగ ప్రా ప్రియును, న=లేదు. 
యౌవనాత్‌ =యౌవనముకం టె, అన్యత్‌ =ఇతరమగు, వయః చ=వయస్సును, న 
అస్తి ఖలు=లేదు కదా! 


భా. మిత్రమా! ఈ విచ్మితమును గమనించితివా?. చిత్రములలో చిత్రము. 
ఎచ్చటైన ఇట్టి విచిత్ర ముండునా? యక్షులు ధనాధికు లను మాట యధథార్దము. 
ధనమున కధిపతులు దారు. ధన మున్నచోట వైభవములకు కొదచేమిటి? 
'ధనమూల మిదం జగత్త'ని గదా యందురు. ధనమున్నచోట అన్నియు 
గలవు. అది లేనిచో ఏదియు లేదు. భోగభాగ్యములకు విలాసవైభవములకు 
అధికారఆదరములకు అన్నిటికి ధనమే మూలము. అవన్నియు ధనముపై 
ఆధారపడియున్నవి. ఇది యథార్థము. కాని ఇట్టి వింత మజెచ్చ బన గలదా? 
జలదా! ఆ కుబేరనగరపొరులు యక్షులు. విచార మన నేమియో ఎరుగరు. 
దుఃఖ మన నెట్లుండునో వారికి తెలియదు. ఒక వేళ ఎన్నడైన వారి నయనముల 
నీరుబికిన ఆనందజనితబాష్పము మాత్రమే తక్క వేరొండు కాదు. వారు 
ఆనందమయజీవులు. దారికి దుఃఖభారము లేదు. కాన అవి 'దుఃఖాశువులు 
గావు. వారి కప్పుడపుడు అంతస్తాప ముదయించుమాట నిజము. అయిన నది 
పతీకారజన్య మెంతమా(త్రమును గాదు. [పియజనవియోగజన్య మది. (పణయకో 
పోద్భవము. అది అనురాగప్రదీపకము. కుసుమశరసముద్భవము. మదనోద్దీపకము. 
ఇష్టజనసమాగమనశమనయోగ్య మది. (పేయస్నీపియుల సంయోగమ్మాత్రమున 
నివారితము. అంత ప ఈలాంకప॥ ఆనందసంధాయకముగ నది 
పరిణమించును. అంతియిగాం దారు కుసుమశరజన్యభిన్నమగు తాపమునుగాని 
ప్రణయకలహభిన్నమగు (మరణాదిజన్యము) వియోగమునుగాని ఎంతమాత్రము 


168 మేఘసం దేశము 


ఎరుగనే యెరుగరు. మిత్రమా! మజీయొక విశేష మేవున భోగయోగ్యమగు 
(ప్రాయము (యౌవనము) తక్క ముదిమి యన నేమియో వారికి తెలియనే 
తెలియదు. వారది యెరుగనే యెరుగరు. వారు నిత్యయౌవనలు. పరిసంఖ్యల 
నిరపేక్షతా స్టితివలన . ఇందలంకారము సంసృష్టి. ఈ పై శ్లోకద్వయము ప్రక్రి ప్రమని 
ఓ రా €ం = 0 
శ్రీ మల్లినాథుని భావన. అయినను వ్యాఖ్యాతృసార్వభౌము డగు మల్లినాథు డీ 
శ్లోకద్వయమును వ్యాఖ్యానించెను. 
అవు యక్షుల భోగవర్ధన- 
కో. యస్యాం యక్తాః య న. హర్మ ్వస్టలాని 
జ్యోతిశ్సాయాకుసుమరచితా న్యుత్తమ,స్త్రీసహాయాః, 
ఆహేనన్తే మధురతిఫలం కల్పవృక్షప్రసూతం 
త్వద్దమ్బీరధ్వనిషు శనకైః పుష్కర ష్వాహతేషు, ర్‌ 
అ. యస్యామ్‌=ఎచ్చటన అలకానగరమున, యక్షాః==యక్షులు, ఉత్తమా స్త్రీ- 
సహాయాః సన్తః=ఉత్తమలగు అంగనలు సహచారిణులుగా కలవార లగుచు, 
సిత-మణి-మయాని =స్ఫటికమణివికారములు, జ్యోతిః" ఛాయా-కుసుమ-రచితాని 
=నక్షత్రపతిబింబరూప పుష్పాలంకృతములు నగు, హర్మ్య-స్థలాని=ప్రాసాద ఉపరి 
భాగములను, ఏత్య=చేరి, త్వత్‌- గమ్బీర-ధ్వనిషు=నీ గంభీరధ్వనిని బోలు ధ్వనులు 
గల, పుష్క రేషు=మృదంగాదివాద్యములు, శనకైః = మందమందముగ, ఆహతేషు 
సత్సు= నినదితము లగుచుండ, కల్పవృక్షపసూతమ్‌ =మందారవృక్త సముద్భవమగు, 
రతి- ఫలం=రతి(భోగ) ఫలముగల, మధు=మద్యమును, ఆసేవన్తే-అప్యాయముగ 
సేవింతురు. . 
భా. మిత్రమా! ముందుగనే సూచించితిని గదా! యక్షరాజు కుబేరనగరమున 
యక్షులు ఆనందమయజీవులని, భోగలాలసులని. వారికి పనేమున్నది? పానము 
గానము నటనము వారి కానందము. వారు విలాస్మపియులు. భోగశీలురు. 
ఆనందోపాసకులు. ఉత్తమ స్త్రీలు, సర్వవిధముల తమకు తగిన సహచారిణులు, 
నిరంతరము వారి నంటియుందురు. వారా ముద్దుగుమ్మల గూడి ఎల్ల 
ప్రొద్దుల విలాస వినోదనిమగ్నులై యుందురు. అచటి ప్రాసాదములు రమ్యహ 
ర్మ్యములు మహోన్నతములు, సృటికశిలామయములు, చంద్రశిలాస్టగితములు. 


ఆ భవ్యహర్మ్యముల ఉపరి (మీది) భాగములు సృటికమణిస్టగితములు. కనుకనే 
ఆ చలువరాళ్ళయందు తారలు (పతిదింబితము లగును. స్వచ్చమగు ఆ 


పాలరాతి ప్రదేశముల ('ప్రతిబింబితములగు ఉజ్జ సలదిప్పుల వెలుగొందు నక్షత్రములు 
కుసుమరుచుల దలపింప ప్రణయహృదయముల దోచెడి ఆ మది రక్షణలు తమ్మ 
నుసరించి సౌధోపరిభాగముల జ్యోతిశ్చాయాకుసుమపరిష్క ఎతము (భూషితము) 


ఉత్తర మేఘము 159 


లగు పానభూముల జేరి మందారతరుసంభవము, మధురపరివుళ మాదక 
ద్రవ్య సమ్మి(శితము, అత్యంతమధురము హృదయాహ్లాదకరము, రతిపేరకము, 
రతిఫలాఖ్యమగు మందారమకరందమను మాదకద్రవ్యమును (మద్యమును) 
ఆప్యాయముగ సేవించి మైమరచి ఆనందడోలికల నూగెదరు. మరియును జలదా! 
శుభదాయకము, సాంద్రగంభీరము నగు నీ మంజులమనోజ్ఞ నినదమును బోలు 
మృదంగాది లలితసంగీతవాద్యములు మందమందముగ మధురకమనీయశబ్దముల 
నీను మద్యమున దోగి, మైకమున దేలి, అవ్యక్తమధురముగ పాడి ఆడెదరు. 
_ ఆనందజలధిని ఓలలాడెదరు. మిత్రమా! దాని మైక మట్టిది. రతి (ఆనంద) 
ఫల మందించు మందారమకరంద మది. రతిఫలాఖ్య మది. అచటి 
పౌరుల భోగానుభవ మట్టిది. “మధు: మద్యే పుష్పరసే' ఇతి అమరము. 
ఇం-దుదాత్త-రూపక-లుప్తోపముల సంసృ షి 
అవి అలకానగరమందలి కన్గల (కీడావ్లర్ధనా- 


శ్లో మన్దాకిన్యాః సలిలశిశి రైః సేవ్యమానా మరుద్బి 

ర్మన్లారాణా మనుతటరుహాం ఛాయయా వారితోష్టాః, 

అన్వేష వ్యెః కనక సికతాము ష్షిని క్రేపగూ ఢైః 

సంక్రీడన్తే మణిభిరమర ప్రార్థితా యత్ర కన్యాః. 6 

అ. యత్ర=ఏ యలకానగరమున, అమర- ప్రార్థితాః= దేవతలచే ప్రార్థితలగు, 
కన్యా౭=యక్ష కన్యలు, మన్దాకిన్యాః= ఆకాశగంగయొక్క, సలిల-శి శి ర8= సలిలము 
(జలములచే చల్లనైన, మరుద్భిః=సమిరము (వాయువు) లచే, సేవ్యమానాః 
సత్యః=ేవింపబడుచున్నవార లగుచు, తటరుహామ్‌ =తటము (తీరముల 
నుద్భవములగు, మన్దారాణామ్‌ =మందారవృక్షములయొక్క, ఛాయయా=నీడచే 
తను, వారిత-ఉష్టాః సత్యః=నివారితతాపము (ఆతపము) గలవార: లగుచు, 
కనక- సికతా-ముష్టి- నిక్తేప-గూడైః=స్వర్గవాలుకల (బంగారు ఇసుక) యందు 
పిడికిలిచే నిన్తేపితము లగుట గూఢ (రహస్య) మైనవియు, అ షవ్యెః=లఅన్వే షింప 
(వెదక) దగినవియు నగు, మణీభిః=మణుల (రత్నములతో, సం ్రీడన్తే=హాయిగా 
వినోదింతురు. 

భా.- మిత్రమా! సౌందర్య మెట నున్నను హృదయాకర్షకమే. దానికి 
గుణము తోడైన ఇక చెప్పెడి దేమున్నది. అది అత్యంత అ పేక్షణీయము, 
అమృతమయమునై ఆనందవర్రక మగును. కన్యలయం దేమి, కుమారులయం దేమి, 
కమలాదికుసుమతతులయం దేమి, వివిధమనోహరమత్యా )దిజలచరములయం దేమి 
మయూరమరాళశుకసీకాది శకుంత (పక్షి సంతతులయం దేమి, గోహరిణాది 
పశుజాతులయం దేమి, కనకమణిమయాదులయం దేమి, చిత్రశిలములయం దేమి, 


160 మేఘసందేశము 


గోపుర్మప్రాసాద ఆలయములయం దేమి వనధిసర్వతనదీవన సీమలయం దేమి, మరే 
యితరప్రకృతిరమణీయవస్తుసంచయమం దేమి - సౌందర్య మెచట నున్నను నను 
వీక్షింపుడని ఇటు చూడుడని కన్నులను పట్టి తన వైపు కీడును. సౌందర్య వైభవ 
మట్టిది. మహిమ యట్టది. మిత్రమా! ధనదు పురమున యక్షకన్యలు 
రూపవతులు, గుణవతులు, శీలవతులు, లలితసౌందర్యమనోహారిణులు, సొగసుల 
రాణులు, విలాససంపన్నలు. వయఃపరిపాక లగుట అత్యంతవినోదశీలురు. అమరు 


అధికులని కదా యందురు. వా రెంతటివా రైనను వారికీ కన్యలయందే 
మక్కువ ఎక్కువ. ఈ యక్షకన్యల పరిణయమాడ వా రువ్విళ్ళూరుచుందురు. 


ఆ యక్షకన్యల అపురూపరూపసంపద అట్టిది. చెంతనే యున్నది వారికి 
వియద్గంగ. ఆ దణీదాపులనే వాని యునికి. వయసుబాలికలు, విలాసవినోదములు 
వారి సొత్తు. వా రచటనే విహరింతురు. వియద్గంగాశీతలజలకణములు 
స్వీకరించి వాయువు లచట చల్లగా వీచుచుండును. హృదయరంజకములగు ఆ 
నీ తలముందసమీరము లా యక్షకన్యలకు హాయిగూర్సి అలరించును. వెన్నంటి 
వీచి ఫేవించును. మజీయు నా మందాకినీతటరుహములగు మందారవృక్షములు 
ఛాయతో శోభాయమానముగ భాసించుచున్నవి. భాస్కరుని తీక్షకిరణముల 
అలసి సొలసిన ఆ యక్షకన్యలు ఆ చెట్లనీడలలో వడతాపముల బాపుకొందురు. 
జలదా! ఆ వియద్గంగావాలుకలు ధాతుమయము లగుట స్వర్ణవికారములు. 
ఆ బంగారు ఇసుకతిన్నెల జేరి ఆ యక్షబాలికలు ముష్టినిక్రిపగూఢమణులను 
వెదకుచు అమరుల గూడి ఎంతగానో 'నైనోదింతురు. దైశిక క్రీడలయం దంతటి 
యభిరుచి వారికి. గంగ యునికి లోకత్రయమున యందురు. అందు మందాకిని 
(వియద్గంగ) oa భాగీరథి మర్త్యలోకమున, భోగవతి పాతాళమున 
బ్రవహించునని ప్రసిద్ధి. ' పంచైతే _దేవతరవో మన్దారః పారిజాతకః, సంతానః 
కల్పవృక్షశ్చ పుంసి వా హరిచందనమ్‌' అని అవురము. దేవవృక్షమన ఈ 
అయిదింటికి సంకేతము. వాలుకాదుల రత్నాదులను విసరికొట్టలేక గూఢముగ 
ముషినిక్షేపమున దాచ ఇతర చెలులు వాటిని వెదకి పక్టైదరు.. ఇది గూఢమణీ 
యను 'ప్రాంతీయభఖేలనము. ఇందు లోకాతిశయసంప పత్తి అభివర్ణిత మగుట 
ఉదాత్తాలంకారము. 


అవ. యక్హుల భోగైశ్యర్భముల వర్ధన 


నో నీవీబన్లోచ్చ్వ సితశిథిలం యత్ర బిమ్బాధరాణాం 
కామం రాగా దనిభృతకరేష్యా క్రి పత్సు (పియేసు, 
అర్చిస్తుజ్ఞా నభిముఖమసి ప్రాప్య రత్నప్రదీపాన్‌ 
(హమూఢానాం భవతి విఫలగురణా చూర్ణము షః. 7 


ఉత్తర మేఘము 161 


అ. యత్ర=ఏ అలకానగరమున, అనిభృత-క రేషు=చపలహస్తులగు, (పియేషు= 
ప్రియులు, _ నీవీ-బన్ష-ఉచ్చ్వ సిత-శిథిలమ్‌=పోకముడి _సడలిన శిథిలమగు, 
క్షైమమ్‌= పట్టువలువను, రాగాత్‌ = ప్రణయమున (అనురాగమును, ఆక్తి పత్సు 

య 
సత్సు=అపకర్షించినవారు కాగా, (హీ-మూఢానామ్‌ =లజ్జ్ఞచే విహ్యలులైన, బివ్చు-అధ 
రాణామ్‌=దొండపండును పోలిన అధరోష్టము (క్రింది పెదవి, గల ముద్దరాండ్ర, 
చూర్ణము షః =కుంకుమాదిచూర్ణము షి, అర్చిస్తుజ్ఞాన్‌ =దిప్పుల నతిశయించిన, రత్న- 
ప్రదీపాన్‌ =మణీదీపముల గూర్చి, అభిముఖం యథా తథా=సమ్ముఖనుగునట్టు, 
ప్రాప్య అపీ=పొందియు, విఫల-_పరణా=వ్యర్థవి క్షేపము కలది, భవతి=అగుచున్నదో. 


భా. మిత్రమా! యక్షరాజు కుబేరనగరమున, సతీపతుల, యువతీయువకుల 
(ప్రేయస్మీపియుల మురిపంపు చైదములు, ప్రణయచేష్టలు, _ప్రేమకలాపములు, 
శృంగారలీలలు విలక్షణములు, విచిత్రములు, మదనోద్దిపకములు. అచటి పౌరులు 
పణయలోలురు. భోగెకపరాయణులు. కోరికలు మిక్కుటము. అనుభవింప 
నుద్వేగము. వారు ఆనందోపాసకులు. ఆ యంగనలు కుసువుకోవుు 
లులు. అపురూపరూపలావణ్యభూషితలు. వారి వైదములు ముగ్రమనోహరములు, 
మోహజనకములు. (పియతమవల్లభులు ' ఆ ముగ్రమోహన లలితసుకుమార 
సుందరాంగనల గూడి సరససల్హాపములు నెజపి సద్దు చేయక చపలహస్తముల ఆ 
యంగనల యధోవస్త్రముల నీవీబంధమును రాగవశమున సడలింప సట్టుద ప్పిన ఆ 
పట్టువలువల నెట్లో తొలగదోసి కొంటతనమున 'అపహరింతురు. అట్టయెడల ఆ 
లలితసుకుమారఅంగనలు ఆ బింబోష్టలు ముగ్రలగుట చేయునది లేక విహ్యలలగుచు 
జ్యోతు (మణిదీపము) లార్స నుద్యమింతురు. లజ్జచె మూఢలు, ముగ్రలు. పాప 
మేమి చేతురు? వారి కదియు నసాధ్యము. ఆర్పుట కచట  తైలదీపములున్నను 
గదా! ఉన్నవి మణిజ్యోతులు. ఉజ్జ్వలములు మణిద్యుతు లెట్టారును? 
అసంభవము. అయినను ముగ్దాంగనలగుటవలన కుంకుమాది చూర్ణములు పిడికిట 
బట్టి రత్నదీపముల కభిముఖముగా విసరికొట్టుదురు. అదియు వ్యర్హమగుటయేగాని 
మణిద్యుతు లంతరించవు. రత్నదీపము లారవు. వారు ముగ్గలు. నారి 
మౌగ్గ్యమున కింతకం కె బుజు వేమి కావలెను? ఆ యంగన లిక చేయునది 
లేక లజ్జచే (ప్రియుల యొడుల నొదిగి పోయెదరు. అవి ఆ పురి ముగ్గాంగనల 
లలితమంజుల మనోజ్ఞములగు వలపుల చిలిపిచెదములు. నెయ్యపు మురిపంపు 
నలపుపోకడలు. ఇందు చూర్ణము స్టిరూపహేతు వున్నను రత్న ప్రదీపనిర్వాణరూపఫం 
ముద్భవము కాకుండుట విశేషోక్తి అలంకారము. బిమ్బాధర లనుచోట లుప్తోసమ. 
ఉదయమునకు అంగాంగిభావ మగుట సంకరాలంకారము. 


162 మేఘసందేశము 


అవ. నగరవైభివచం ది కతోడి నిశావర్ధన - 


5 త్తి 9 
న యత్ర స్ర్రాణాం ప్రియతమభుజోచ్చా ;సితాలిజ్లితావా 
మజగ్గానిం సురతజనితాం తన్తుజాలావలవమ్వూః, 
త్వత్సృంరోధాపగమవిశదైశ్చన్తుపాదైర్నిశీ ఖే 
వ్యాలువ్వున్తి స్పుటజలలవస్యగస్తిన శృన్నకాన్నాః. 8 


అ. యత్ర=ఏ యలకానగరమున, _ నిశీథే =అర్రరాత్రి. సమయమున, 
త్వత్‌ సంరోధ-అపగమ-విశదైః=నీ యాటంకము తొలగుటచే నిర్మలములగు, 
చన్హ-పా దైః=చంద్రకిరణములచేత, స్ఫుట-జల-లవ-స్యన్షినః=నిర్మలములగు జల 
బిందువులను స్రవించునవియు, తన్హు-జాల-అవలవ్బూః =వితానసూ త్రజాలముల 
(ప్రేలుచున్నవియు నగు, చన్హుకాన్నాః=చంద్రకాంతమణులు, (పియతమాభుజ-ఉ 
చ్చాా సిత-ఆలిజ్లీతానామ్‌=వల్లభశిథిల బాహుబంధములు గల, స్త్రీణామ్‌=అంగన 
లయొక్క, సురత-జనితామ్‌=కామ క్రీడోదృవమగు, అబ్బాగ్లానిమ్‌=శరీరభేదమును, 
వ్యాలువ్వున్తి=లో పింపజేయుచున్నవో! 


భా. జలదా! ఏమున్నది! ఆ నగరవైభవవిలాసము లేమని చెప్పను! మహోన 
తభవనములు, విలాసమందిరములు, వినోదశాలలు, విలాస క్రీడలు, విలక్షణచెష్టలు, 
వలపుల సయ్యాటలు, నెయ్యపు తీరులు, తియ్యని మాటలు, చతురోక్తులు, 
' సరససల్ద్లాపములు, తనివితీరని నెయ్యపు పెనగులాటలు బిగికౌగిళ్ళ యొత్తిడులు, 
రతి కీయల ముచ్చటలు అలసటలు. ఆ అలసటల, ఆ వేదముల తీరుతెన్నులు 
విలక్షణమైనవి. మనోజ్ఞమైనవి. నిశీథమున [పియతమబాహుబంధముల యొత్తిడు 
లించుక సడల ఆ యంగనల రతిఖేద మెట్టపనయించబడు చున్న దో ఇంచుక 
గమనించుము. ఆ రమణీరమణుల యువతీయువకుల కామినీకాముకుల కాంతా 
వల్లభుల విలాసమందిరములు, వినోదశాలలు ఉన్నతీరు లెట్లున్నవన రత్నఖచితము 
లవి. _ విలాసవస్తుభూషితములు. మాదకద్రవ్యసంభరితములు. బహుభయాల్య 
పర్యంకశోభితములు. ఆ పైన వితాన(మేలుకట్టు) సూత్రగుంఫిత చంద్రకాం 
త్రమణీమాలలు ముత్రెపుసరములు. జలదా! చంద్రబింబము నడ్డుక్‌ "నిన స 
వించుక బైదొలగ శీతభానుని ప్రసన్నశీతలచంద్రికలు గవాక్షరం(ధ్రముల జొచ్చి 
వితానముల (చేలు చంద్రకాంతమణీమాలల సోక అందుండి టఉబికి (సవించు 
కీతలజలకణముల చలువలకు ఆ నెలతలకు రతిఖేదము లంతరించు చున్నవి. 
అచటి అచ్చట్టు ముచ్చట్లు అవి. చందకిరణములు సోకిన చందకాంతమణులు 
(సవించునని లోకప్ర సిద్ది. ఇం దలంకారము కావ్యలింగము. 


ఉత్తరమేఘము 163 


అల, అలకానగరభవనముల మేధ ఘ వ్ర వేశవ్య శవరన - 


3కి 


నేత్రా నీతాః సతతగతినా యద్విమానాగ్రభూమీ 

రాలేఖ్యానాం స్వజలకణికా రోష ముత్సాద్య సద్యః, 

శజ్కాస్పృమ్ణా ఇవ జలముచ స్త్వాదృశో జాలమార్లె 

ర్లూ మోద్గారానుక్ష కృతినిపుణా జర్దరా నిష్పతన్తి. 9 


అ. నేత్రా= (పేరకుడగు, సతత-గతినా=సదాగతుడగు వాయువుచేత, యల్‌ 
(యస్యాః) విమాన-అగ్రభూమీః=ఏ యలకానగరముయొక్క ఏడంతస్తుల భవ 
నముల మీది భాగములను, నీతాః=పొందించబడినవియు, త్వాదృశః= నిన్ను 
పోలినవియు నగు, జలముచః= మేఘములు, ఆలేఖ్యానామ్‌=చక్కని చిత్తరువులకు, 
స్వ-జల-కణికా-దోషమ్‌= స్వీయజలబిందు (రూపుమాపు) దోషమును, ఉత్సాద్య 
=కలుగబే సి, సద్యః= వెంటనే, శజ్కా-స్పృష్టాః ఇవ=కలత(భీతి) చెందినవి వలి, 
ధూమ-ఉద్దార-అనుకృతి-నిపుణాః =ధూమరూప నిర్గమనానుకరణమున సమర్థ 
ములైనవియును, జర్హరాః సన్తః =విక్సీర్ల (శిథిల) ము లయినవియు నగుచు, 
జాలమార్గెః =గవాక్షరం[ధ్రముల ద్వారా, “సిష్పత్రన్తి= నిర్ణమించుచున్నవి. 


భా. స్ట్‌ నీకు తెలియనిది కాదు. ఆ పురిని ఉన్నతప్రాసాదములు, 
దివ్యహర్మ్యములు, దివమందిరములు, రాజప్రానాదము లున్నవని గదా యంటిీని. 
ఎడంతస్టుల భవనము లవి. వాటిని సప్రభూమిక. లందురు. అవన్నియు 
అలంకృతములు. వివిధమనోజ్ఞవర్ణచి త్రపరిష్కు ఎతములు. భూషితములు. యక్షులు 
ధనాఢ్యులుగదా! వారి కన్నియు సులభసాధ్యములే. వారికి కొదవేమిటి? 
వారి భవనములు అచ్చెరువు గొలుపు అపురూపచిత్తరువులతో నిండియుండును. 
ఆ యమూల్యకమనీయ  వర్ణచిత్తరువులు జూచి వారెంతగానో మురిసి 
ముచ్చటపడుచుందురు. వారు కళ్ళాపియులు. ఇక వర్షబుతువున నినుబోలు 
జలదములు ఆ భవనోపరిభాగముల బేరి ఆగడములు సలుపుచు సదాగతుని 


(వాయు) సాయమున అల్లనల్లన మీది అంతస్తుల కరిగి జలకణకీకర సచనమున 
అందుండు రమ్యమగు "వర్ల్‌చ్నిత్రముల కుడ్యచిత్తరువుల రూపుమాపి అపచార 


మొనరించును. మీది మీది గమనముకదా! క్రింది యంతస్టుల కంతగా 
ఆ బెడదలేదు. అ ట్లపచార మొనరించి అపరాధభయముననో్‌ యనునట్లు 
ధూమనిర్గమనానుకరణయం దత్యంతనిపుణములుగాన  వికీర్ణమురై శీఘ్ర గతిని 
జాలమార్గముల నిర్గమించుచున్నవి. నిరంతరగమనసీలు డగుట చాయువునకు 
సదాగతుడని పేరు. ఇందు అంతఃపురసందారకుడగు  దూతద్యారా గూఢవర్తన 
మున రహస్యమార్షమున ప్రదేశ పెట్టబడిన జారులు ఆట స్త్రీలతో వ సభిచరించి 
తద్దోషభయమున అనుమానచకితు లగుచు గుప్పబేషమున మ. 


164 మేఘసందేశము 


అతిశీఘముగ న్నిష్కమించునట్లు, అని ధ్వనించుచున్నది. ఇట వాయువునందు 
దూతారోపణమున సమాసోక్తి. 'శజ్కాస్త్పృష్టా ఇవ అనుచో ఉత్రేక్షాలంకారము. 


అవు యక్షుల వళ్ళర్భవిలానజీవితముల వర్ధన - 
నో. అక్షయ్యాన్తర్భవననిధయః ప్రత్యహం రక్తకణ్ణై 
రుద్దాయద్భి ర్రనపతియశఃకిన్నరై ర్యత్ర సారమ్‌, 
గర ఇ డా రా డా 
వైభాజాఖ్యం విబుధవనితా వారముఖ్యాసహాయా 
బద్దాలాపా బహిరుపవనం కామినో నిర్విశన్తి. 10 


అ. య్మత్ర=ఏ అలకానగరమున, అక్షయ్య-అన్తర్భవన-నిధయః=తజగని లోభవన 
ముల అపారధనరాసులు గలవారును, విబుధ-వనితా వారముఖ్యా-సహాయాః=విబు 
ధవనిత (అప్పరస) లగు వేశ్యలు సహాయులుగా కలవారును, బద్ద-అలాపాః= సర 
ససల్హాపముల నిమగ్నలు నగు, కామినః=కాముకులు, ప్రత్యహమ్‌=ప్రతిదినమున, 
రక్ష-కణ్ళాః=శ్రావ్యమగు  కంఠస్వరమున, ధనపతాయశః=ధనముల కధిపతియగు 
కుబేరునియొక్క కీర్తిని, ఉద్గాయద్భిః=ఎలుగెత్తి పాడుచున్న, కిన్నరైః సహ=కిన్నరుల 
గూడి, వైభాజ -ఆఖ్యమ్‌=(విభాజగజరక్రితము) బైభాజ మను నామాంతరముగల 
చైతరథమను _బాహ్యోద్యానమును, నిర్విశన్తి=అనుభవింతురు. 


భా. మిత్రమా! ధనపతినగరమున ధనాఢ్యు లధికము. అంతర్భవనముల 
తటుగని ధనరాశులు దాగియున్నవి. ధననిధులు! క్షీణత నెరుగని సంపదలు! 
సర్వభోగానుభవ సంచయసంపాదన సమర్థము లవి. భవనముల లోతట్టులు 
సేరియున్నవి. అనుభవించవలెనే కాని వాటికి తరుగెక్కడిది? ఇక యక్ష 
అందుమూ! భోగ ప్రియులు. కోరికలపై కోరికలు. ఆలస కొజుంగని 
అనుభవములు. ఆమీదట నిత్వయౌవను లగుట విలాసశీలురు. భోగలాలసులు. 
వారి అర్ధ వైభవపాబల్యమునకు మేరలేదు. ఇక అప్పురలమాట చెప్పనేల? 
వారు సురాంగనలు, అపురూపరూపసంపన్నలు, జ్యోతిర్లఖలు, పుష్పమంజరులు, 
మధులతికలు, భోగలాలసులే గాదు. ఒయ్యారిభామలు వారు. నిత్యనూతన తరుణ 
వయోవిలాస విల సితలు. కళ్ళా పియలు కళానిష్టాతలు. చతురవచోవిన్యాసనీపుణాలు, 
జాణలు. ఆ నెజజాణంతో, ఆ విబుధవనితలతో, ఆ యచ్చరలేమలతో, ఆ 
సుందరమోహనాంగనలతో చెలిమి ఆ యక్షులకు. వారితో ముచ్చటలు అచ్చటలు. 
సరససల్లాపములు. మిత్రమా! ఆ పట్టణము అప్పరోయక్ష సంయోగసంరంభబై భవ 
ముది. దారి జీవితవిధాన మది. వారి వైఖరి తీరుతెన్ను లివి. అంతేకాదు. అ 
కేన్నరులు ఎలుగెత్తి గాంధారమున మధురస్వరమున ధనపతియశస్సును గాన 
మొనర్తురు. ఆ యక్ష అనుదినము అచ్చరలేమల గూడి వైభాజ్య మను 


ఉత్తర మేఘము 165 


కుబేరుని బహిరుపవనమున _ విహరింతురు. వినోదింతురు. ఆ చైతరథ మను 
ఉద్యానవనమందు సకలభోగము _ లనుభవింతురు. జలదా! ఆ నగరమున 
యక్షుల నిత్యజీవిత విధానవైభవ సమగ్రత ఇది. ఉదాత్తాలంకారము. 


అవ. అభినారికల మారవరన - 
గి 


శో గత్యుత్కమ్ఫా దలకపతితై ర్యత్ర మన్దారపుప్పెః 
పత్రచ్చేదైః కనకకమలైః కర్ణవిభ్రంశిభిశ్చు 
ముక్తాజాలైః స్తనపరిసరచ్చిన్నసూతైశ్చ హారై 
ర్నైశో మార్గః సవితు రుదయే సూచ్యతే కామినీనామ్‌. 1] 


అ. యత=ఎచ్చటన ఆ  యలకానగరమున, కామినీనాం=అభిసారికల 
యొక్క, నెశ=నిశాసంబంధమగు, మార్గః=బాట, సవితుః=సూర్యునియొక్క, 
ఉదయే సతి=ఉదయ మగుచుండగా, గతి-ఉత్కమ్ఫాత్‌ = గమన వేగమున, అలక- 
పతిళైః=ముంగురుల జాటీన, మన్హారపు ప్పెః=మందారకుసుముములచేతను, పత్ర- 
చ్చేదైః=కిసలయఖండములచేతను,  కర్ణ-విభ్రంశిభిః=|శవణపతితములగు, కనక 
-కమలైః=స్వర్థ్ణకమలములచేతను, ముకా-జాలైః=త్రుటీతములగు ముత్తెపుసరముల 
చేతను, సూచితమగుచున్నది. 


భా.  జలదా! యక్షులు భోగాసక్సులని గదా యంటిని అ యక్షన 
గరమున అభిసారికలు నిశాసమయమున (ప్రణయ పేరితలై కామోద్వేగమున 
(పియసంకేతముల జేరు మార్గమును ఎంత గూఢముగ వా రెన్నుకొన్నను 


ఉదయమగుసరికి అది విదిత మగుచునే యుండును. అది కదా వారు 
పయనించిన రహస్యమార్గము. వారి ముచ్చటలు ముపిపెములు ఇచ్చటనేగదా 


జరిగినవి. వారి వలపుపంటలు పండినతావు లివియేగదా! అని మార్గములు 
చెప్పకనే చెప్పుచున్నవి. నారలంకార్నపియలు. _గమనమా! (గేమికుల కడకు! 
(శ్రేమలీలలు నెజపుటకు చక్కగా అలంకరించుకొని మెజుగులు దిద్దుకొనిరి. 
ముంగురుల మందారకుసుమములు తుటుముక్‌ెనిరి. క్షర్ణముల కనకకమలములు 
కూర్చుకొనిరి. ముద్దుముద్దుగా ముత్తెపుసరములు శిరోజముల నలంకరించిరి. 
కుచపదేశమునకు సుమహారములు ధరించిరి. ఆపైని పత్ర (కిసలయ) 
రచనలు! వారి అలంకారవిధాన మది. ఎంత బాగున్నది? మిత్రమా! 
రత్నభూషణాదులయం దంతగా వారి కభిరుచి యగుపడదు. అభిసారికల 
కవి అంతగా తోడ్పడవు. అభిసారిక యన (అభిసారయతే కాంతం 
యా మన్మథవశంగతా, స్వయం వాభిసరల్యేషా _ ధీరైరుక్తాభిసారికా) అని 
సాహిత్య దర్పణము. కామవశీభూత యగుచు తానుగా (ప్రియుని సంకేతము 
చేరునది లేక ప్రియుని తన వద్దకు రప్పించుకొనునది. కుసుమాలంకరణల సొగసులు 


166 మేఘపందేశము 


సంతరించుకొని కులుకుచు (ప్రేమికుల జేరి ప్రణయరతుల దేలి వేకువన ఆ 
కామినులు స్వగృహములు జేరుదురు. కాని గమనవేగముచేనైన తొట్రుపాటుకు 
తొందరపాటుకు ఊగులాడి ముంగురుల మందారములు (క్రిందపడును. చెవుల 
గూర్చిన స్వర్గ్ణకమలములు జారి భూమి నలంకరించును. ముత్తెపుసరములు 
(పిదిలి నేల నొదుగును. కిసలయఖండములు వాడి పడును. ఆ (తుళ్లిపొటులకు 
స్తనముల యొత్తిడులకు (త్రుటితసూత్రములగు కుసుమమాలలు మార్గము నలం 
కరించును. మిత్రమా! ఇవ్విధమున మార్గపతిత మందారకుసుము కిసలయఖండ 
స్వర్హకమలముక్తాజాల షృత్రరచన కుసుమమాలల అభిజ్ఞలచే నిది అభినారికలు 
సాగిపోయిన, సంచరించిన మార్గమని విదితమగుచున్నది. ఇందు అభిసారిక 
లెంచుకొనిన రాత్రించరమార్గమును (కార్యమును) గూర్చి అలకాదుల జాటీన 
మందారకుసుమాది కారణబాహుళ్యముండుట సముచ్చయము. మజీయు మందార 
కుసుమాది సాధనములచే అభిసారికల నిశామార్గరూపమగు సాధ్యముయొక్క 
జ్ఞానముచేత అనుమానము అలంకారములు. 


అవ అలకానగర మగువల వజ్రీక్సుత వ్లీక్షణవ్లర్ధన- 


క్లో. మత్వా దేవం ధనపతిసఖం యత్ర సాక్షాద్వసన్తం 
ప్రాయశ్చాపం న వహతి భయాన్న్మన్మథః షడ్సదజ్యమ్‌, 
స(భూభజ్ఞప హితనయ నైః కామిల క్ష్యేష్వమో మై 
స్తస్యారమృశ్చతురవనితావి భ్రమై రేవ సిద్దః, 12 


అ. యత్ర=ఏ అలకానగరమున, మన్మథః =మదనుడు, ధన-పతి- సఖమ్‌=కుబే 
రుని మిత్రుడగు, దేవం=మహాదేవుని, సాక్షాత్‌ =ప్రత్యక్షముగా, వసన్తమ్‌= 
వసించువానినిగా, మత్వా =తలచి, భయాత్‌=భీతివలన, షట్స్పదజ్యమ్‌=తుమ్మెదలు 
అల్లెతాడు(నారి) గా కల, చాపమ్‌=ఇక్షుధనువును, ప్రాయః=తజచుగా, న 
వహతి=ధరించుటలేదు. తస్య=ఆ యనంగునియొక్క, ఆరమృః=ప్రయోజనము, 
కామిల క్ష్యేషు=కాముకు లను లక్ష్యములందు, సాభూ-భజ్ఞా ప్రహిత-నయనైః=కను 
బొమల ముడిపాటుల చూపులు (క్రీగంటిచూపులు) గల, అమో ఘైః=విఫలముకాని, 
చతుర-వనితా-విభ్రమైః=చతురవనితల విలక్షణ హావభావ విలసనములచేతనే, 
సిద్ధః= సిద్దించు (నెరవేరు)చున్నది. 


భా. జలదా! మన్మథుని ప్రవృత్తి నీకు తెలియనిదికాదు. అతని వృత్తి - అతని 
వ్యాపారము ఎడబాసిన యువతీయువకులను కామినీకాముకులను వేధించుట, 
కలత పెట్టుట, ఎట్టకేలకు ప్రణయినీప్రణయులను సన్ని హితుల గావించి ఒకటిగా 
జేర్చి అలరించుట. వేధించి యలరించి ఆనందించు టతని మాన సికప్రవృత్తి 
అతని కది యొక వీడని యలవాటు. అతని నిరంతరకార్యక్రమ మది. 


ఉత్తర మేఘము 167 


పుష్ప మతని ధనువని కొందరు, ఇక్షు(చెరకు) కాండ మతని కార్ముకము, 
పూవు లతని యమ్ము లని ముజీకొందజు అందురు. ఏది యేమైనను 
ఒకటి అతిన్చుదులము పేశలము, మజీయొకటి మధురము పేలవము. ఇక 
అల్లైతా డందుమా! అది చంచలషట్సదపంక్తీ. భ్రమరమాల. తుమ్మెదల బారు. 
పటుత్వ మెక్కడిది? అ స్థిరము, అతిపేలవము, చంచలము. అయిన నేమి? 
అత డా యల్పసాధనములతో అనల్పమగు కార్యమును సాధించుచున్నాడు. 
త్రిలోకములను వేధించుచున్నాడు. అకాముకులగు మౌనులు గూడ అతని 
బారినుండి తప్పించుకొనజాల రన్నచో కొముకుల మాట చెప్పనేల? వియోగుల 
పాలిట శత్రు వతడు. కాని యక్షనగరమున అతడా పుష్పధనువు ముట్టనైన 
ముట్టడు. ఎత్తుట ఎక్కుపెట్టుట నుడువనేల? ఏల నందువా! మహాదేవుడు 
కుబేరుని మిత్రుడు గదా! నివాసము కైలాసము దగ్గరనే కదా యున్నది. 
ముక్కంటి యనిన పుష్పధన్వునికి ప్రక్క బెదురు. ముక్కంటి కంటివేడిమికి 
బుగ్గియై ఎటులనో (పియసతి రతి మాంగళ్యమహిమచే బతికి అనంగుడై బైట 
పడినాడు. అందుచే అతని కా భయము. యక్షరాజు మిత్రుడగుట సన్ని హితుడని 
భావించి వింటి చెంతకు బోడు. అయినను ఆతని కార్యసాధనకు లోటు లేదు. 
విల్లెత్తకున్న నేమి? అతని వృత్తి (కార్యసాధన) నిరాటంకముగ సాగిపోవుచునే 
యున్నది. కామిజనవిజయమే కదా అతని లక్ష్యము. అది యిచ్చట సులభసాధ్యమే 
యగుచున్నది. ఆ పురాంగనలు అపురూపసౌందర్యశోభితలు, హావభావవిలాస వైభవ 
సంపన్నలు. విలాస _ విన్యాస భాసురలు. చతురవచోనిపుణులు. వారి, ఆ 
ఒయ్యారములు, ఓరచూపులు, హావభావవైఖరులు, ఆ కనుబొమ ముడిపాటులు, ఆ 
కుటిలభృకుటీ _ కటాక్ష వీక్షణములు, కార్య సిద్ధి కిప్పుడతడు చేపట్టిన సాధనములు. 
ఇప్పు డతని కుపకరించు సాయకములు. కుసుమకార్ము కము కంకె 
పటిష్టము లవి. ఇందు కాముకులయందు లక్ష త్వారోప మగుట రూపకము. 
మన్మథునికి షట్పదపంక్తి రూపమగు మౌర్వితో గూడిన ధనుర్ధారణసంబంధ 
మున్నను అసంబంధోక్తివలన అతిశయోక్తి. ఉభయమునకు అంగాంగిభావనుగుట 
సంకరము. 


అవ కల్పతరువువలన శృుంగారనామ్యగీనంపాదన వ్లర్ధన (“కచధార్యం దేహ- 
ధార్భం నరిరేయం విలేపనం, చతుర్జా భూషణం (బాహుః (స్రీణాం మన్మ థదైశికమ్‌” 
ఇతి రసాకరే, తదేవెతదాహ-) 
శ్లో వాసక్సిత్రం మధు నయనయో ర్విభమాదేశదక్షం 

పుష్పోద్భెదం సహ కిసలయై ర్ఫూషణానాం వికల్ఫాన్‌, 


168 మేఘసందేశము 


లాక్షారాగం చరణకమలన్యాసయోగ్యం చ యన్యా 
= మేకః సూతే సకల మబలామణ్ణనం కల్పవృక్షః, 19 


ఆ. యస్యామ్‌=ఎచ్చటన అలకానగరమున, చితమ్‌=వర్ణవైవిధ్యముగల, (రమ్య 
మైన) వాసః=వసనమును, నయనయోః= నేత్రములకు, విభమ-ఆదేశ-దక్షమ్‌=విలాస 
ఆదేశసమర్హమగు, మధు=మధువును, కిసలయైః సహజచిగురులతోడి, పుష్ప- 
ఉద్భేదమ్‌=ప్రస్సుటకుసుమములను, భూషణానామ్‌=ఆభరణములయొక్క, విక 
ల్పాన్‌ =వి శేషములను, చరణ-కమల-న్యాస-యోగ్యమ్‌=చరణకమల _రంజనయోగ్య 
మగు, లాక్షారాగం చ=లత్తుకరసమునున్ను, సకలమ్‌=సంపూర్ణమగు, అబలాా 
మణ్ణనమ్‌ =అంగనల అలంకారసామగగిని, ఏకః=ఒ కేయొక, కల్పవృక్షః= ఈవిమాను 
(కల్పతరువు), సూతే=ఉత్సాదించుచున్నది. 


భా. మిత్రమా! ఒకే యొక వృక్షము. అది కల్పతరువు ఈవిమ్రాను. 
ఆ నగరప్రమదలకు అవసరమగు అలంకారసామ(గినంతను సమకూర్చుచున్నది. 
ఎంత వింత! అలంక్రియావస్తుసంచయమునకై వారెచ్చటికిని పోనక్కరలేదు. 
ఎంత మాత్రమును (పయాసపడరు. ప్రయత్నించరు. అప్రయళశ్నలభ్యమగుట 
ప్రయాసకు తావు లేదు. సహజముగ అంగనలు భూషణ(పియలు. చెంతనే 
కల్పవృక్షమున్నది. కోరుట తడవుగా కావలసినది చేతి కందివచ్చును. అలంకరణ 
యనిన నారి కత్యంతీతి. ఎక్కడలేని మక్కువ. సర్వాంగసుందరముగ 
అలంకరించుకొని ఒయ్యారములు ఒలకబోయుచు సింగారములు చిలకరించుచు 
నీలకలువల నీలినీడల కలికి చూపుల బ్రియుల నలరించి హృదయములు 
దోచుకొందురు. ఇంపుసొంపులతోడి మధురజీవితము వారి ధ్యేయము. 
వలపుపంటలు వారి సొత్తు. వారు ప్రణయలోలురు. కచధార్య (కేశా 
లంకరణము) దేహధార్య (భూషణాదికము) పరిధేయ (వస్త్రధారణము) 
విలేపనము (చందనాది రాగాదికము) అని అలంకరణము చతుర్విధ మని 
గదా యందురు. కురుల ముడుల దురిమెడి లేజిగుళ్ళనడును ప్రస్ఫుటముగ 
వికసించి కిలకిల నవ్వుపువ్వులు పూలమాలలు కుసుముమంజరులు చూపులకు 
విభ్రమవిలాసములు నేర్పు మధురమధువులు వింతరంగుల అందచందములు 
వెలార్చు చీనిచీనాంబరములు మణీమరీచుల _ దీపించు నవరత్నభూషణములు 
చరణకమలన్యాసయోగ్యమగు అరుణవర్ణలాక్షారసరంజన ద్రవ్యము మైపూత కనువగు 
మధురగంధములు వెదజల్లు చందనాది అంగవిలేపనములు ఇత్యాదులన్నియు 
వారి కప్రయత్నలభ్యములు. సులభనాధ్యములు. వారి. కవి కరతలామలకములు. 
కోరిన దీడేర్చుటకు ఈవిమా నచటనే వేచియున్నది. మిత్రమా! ఆ పురవనితల 
తీరుతెన్నులు, ఆ మగువల _ వన్నెచిన్నెలు, ఆ ప్రమదల పాదవిన్యాసములు 
ఏమని చెప్పను? వారెంతయు సిద్ధసంకల్పులు. ఆ యంగనలు కల్పతరువు జేరి 


ఉత్తర మేఘము 169 


అనాయాసముగ కోరికలీడేర సర్వభూషణభూషితలై అంగదీప్పులు, హారకాంతులు 
అన్యోన్యము మేలమాడ అపురూపరూపవిలసనముల జెన్నొందుచు, ఒయ్యారములు 
చిందించుచు, హావభావములు పచరించుచు, (పియుల గూడి ఆ నగరవీథుల 
మదవతులై హాసమొలుక విలాసముగ సంచరింతురు. ఆ రమణీయ 
మనోహర దృశ్యమును చూడబోవు నీ వెంత ధన్యుడవు! ఆ దృశ్య 
మత్యంతమనోజ్ఞము. దర్శనీయము. అది యొక నేత్రపర్వము, నయనోపహార 
మది. ఈ యలంకారవస్తుసంచయము, అలంకరణ విలక్షణ(ప క్రియ ఎంతయు 
మదనోద్దీపకములు. ఇందు వాసాదులు సూతే” అను ఒకే (క్రియకు కర్మలు గాన 


తుల్యయోగిత, 'చరుణకమలన్యాసయోగ్యమ్‌’ అనుచోట లుప్తోపమ. ఉభయమునకు 
అంగాంగిభావమున సంకరాలంకారము. 


అవ స్వీయభవనవ్లర్ధన - 


ఏయే 


తత్రాగారం ధనపతిగృహా నుత్త రేణాస్మదీయం 
దూరాల్లక్ష్యం సురపతిధనుశ్చారుణా తోరణేన, 
యస్యోపాన్తే కృతకతనయః కాన్తయా వరితో మే 


హస్తప్రాప్యస్తబకనమితో బాలమన్జారవృక్ష: 14 
అ. తత్ర=ఆ నగరమును ధన-పతి-గృహాన్‌ =యక్షపతి (కుబేరు 


భవనసామీష్యమున, ఉత్తరేణ= ఉత్తరదిశను, సుర-పతి-ధనుః-చారుణా=ఇంద్రధ 
నుస్సును పోలి సుందరమగు, తోరణీన=బాహ్యద్వారముచే, అస్మదీయమ్‌=మాదగు, 
ర దూరాత్‌=దూరమునుండియే, _ లక్ష్యమ్‌=గుర్తించదగును. 
యస్య=ఏ మా భవనముయొక్క, ఉపాన్తే= ప్రాకారాంతర్భాగమున, మే=నాయొక్క, 
కాన్తయా=[సేయ సిచే, వర్ధితః=పో షింపబడినదియు, కృతక -తనయః= పెంపుడు 
బిడ్డగా భావీంచబడినదియా, హస్త-ప్రాష్య-స్తబకా -నమితః=చేతినంద వీలగు పూగు 
త్తుల నొదిగియున్నదియు నగు, బాల-మన్న్హారావృక్షః=బాల ప్రాయ (లేతు మగు 
మందారవృక్షము, అస్తి=ఉన్నది. 


భా. జలదా! మహావైభవోపేతము, జగ్నత్ర సిద్ధము. నగు అలకానగరము 
'యక్షపతి కుబేరుని రాజధాని. మహోన్నతమగు రొజు ప్రసాదములు రాణీవాసమున 
కనువగు రమ్యహర్మ్యములు నీకు నేత్రోత్సవ మొనరించును. రాజభవనములు 
విలక్షణము లగుట గుర్తింప సులభసాధ్యములు. ఆ 'ప్రానాదముల కావల 
అనతెదూరమున ఉత్తరదిశను మా భవనమున్నది. ఉన్నతప్రాకారపరి వేష్టిత మది. 
తత్రాసాదమునకు రమణీయశిల్పశోభితము మణిమయదీపితము నగు విశాలబహి 
ర్హ్వారము గలదు. ఇంద్రధనువువలె మనోజ్ఞమై చూపులకు విందులు గూర్చుచున్నది. 


170 మేఘసం దేశము 


ఆ ప్రాకారతోరణచిహ్నముల బట్టి మద్ద్భృహ మత్యంతసులభగ్రాహ్యము. మిత్రమా! 
మణియొక చిహ్నముగూడ గలదు. మదృహోపాంతమున ప్రాకారాంతర్భాగమును 
జేరి అప్పుడే యౌవనప్రాంగణమున అడుగిడిన బాలమందారవృక్ష మొకటున్నది, 
మత్కాంతచే అత్యంతగారాబమున పెంచి పోషించి పుత్రవాత్సల్యమున సాకబడుట 
నాకును అది మిక్కిలి (పేమాస్పదము. మ(త్రేయసి పెంపుడు ముద్దుబిడ్డ యది. 
వినయవిన్న్వమమగు సజ్జనచిత్తమువలె గుబాళించు రమ్యమగు పూగుత్తులచే నది 
మిక్కిలి వినమితమై హృదయంగమ మగుచున్నది. హస్తప్రాష్య కుసుమవముంజరుల 
నొప్పుచు నేత్రోత్సవకర మగుచున్నది. జలదా! మా ఇంటి గుర్తులవి. 
'సురపతిధనుశ్చారుణా అనుచోట లుప్తోపమ. మృగ, వృక్షములను పెంపుడు 
బిడ్డలుగా కాళిదాసు ఇతర(త్రగూడ వర్ణించిన ఘట్టము లున్నవి. 


అవు మజీయు వణ శ్లోకముల అభీజ్ఞానాం తరములు దిల్హ్ఫుచున్నాడు- 


శ్లో వాపీ చాస్మీన్మ రకతశి లాబద్దసోపానమార్లా 5 

హైమైశృ్ళన్నా వికచకమలైః స్నీగ్రవైదూర్యనాళైః, 

యస్యాస్తోయే కృతవసతయో మానసం సన్నికృష్టం 

నాధ్యాస్యన్తి వ్యపగతశుచ స్త్వామసి పేక్ష్య హంసాః. 15 

అ. అస్మిన్‌ =ఈ భవన ఆవరణమున, మరకత-శిలా-బద్ధ-సోపాన-మార్గా=మర 
కతమణులు పొదిగిన నోపానమార్గము కలదియు, స్నీగ-వైదూర్య-నాఖైః=దీ ప్రి 
మంతమైన పగడపు నాళములు గలవియు నగు, ప్రామైః=న్నర్దవికారమగు, 
వికచ-కమలైః=వికసించిన పద్మములతో,, ఛన్నా=నిండినదియు నగు, వాపీ=దిగు 
డుబావియు, అస్తి=కలదు, యన్యాః=ఏ బావియొక్క, తోయే=నీటియందు, 
కృత-వసతయః=ఏర్పరుపబడిన వసతులు గల, హంసాః=మరాళములు, 
త్వామ్‌=నిన్ను, (పక్ష ప్రై అపి=చూచియు, వ్యపగతాశుచః=తొలగిన విచారము 
కలవై, సన్నికృష్ణమ్‌ అపి=సమీపమందలిదైనను, మానసం=మానససరోవరమును, 
న అధ్యాస్యన్తి=చేరవు. స్మరించనైన స్మరించవు. 

భా. మిత్రమా! మద్భవనము సులభగ్రాహ్యమైనదైనను, అన్యచిహ్నములుగూడ 
వివరింతును. మద్గ్భహప్రాకారాన్తర్సాగమున దీర్చిక యొక టున్నది. 'అ దిగుడుబావికి 
గరుడపచ్చలు పొదిగిన రమ్యమగు సోపానమార్గము (మెట్లవరుస) ఒకటి గలదు. 
దిగుట కనువగు చక్కని మెట్లబాట. అందు స్వర్థకమలములు నిండియుండును. 
అవి మేలిమి మిసమిసలు చిమ్ముచుండును. పగడపు నాళములు మిలమిల 
మెరయుచుండును. తీయని తావులు! పసిమికాంతులు! పూర్ణవికాసములు! ఎంత 
రమణీయశోభ యది! తమ్మి పూవులు కొలనుయం దంతటను అలముకొని 
ఒక యపూర్వవిలక్షణ రమణీయసౌందర్యమును సమకూర్చుచున్నవి. ఎంత 


ఉత్తరమేఘము 171 


కమనీయమనోహరదృశ్య మది? జలదా! స్వగృహ మగుట ఇంచుక సంకోచిం 
చుచునే యథార్ధమును వాక్రుచ్చితిని. అన్యథా భావించకుము సుమా! ఒక 
యపూర్వశోభారమణి ముద్దులు మూటగట్ట ముగ్రమోహనముగ ఆ కొలనునందు 
నృత్య మొనరించుచున్నదా! అని యనిపించును. ఆ కొలను సౌందర్య సౌరభ 
సౌభాగ్యము లట్టివి. ఇక నీ రాకతో జలములు కలకబారు నను భీతిచే హంసలు 
ఎటనున్నను మానసమునకు తరలిపోవుట నీకు విదితమే గదా! వర్గాగమ ప్రభావ 
మది. ఇచ్చటా భయము లేదు. వాటి కా చింత లేదు. మా కొలను జలములు 
సజ్జనచిత్తము భాతి నిత్యనిర్మలములు. ప్రశాంతప్రసన్నములు. సదా నిర్మలము 
లగుట ఆ తేటనీటిని వసతు లేర్పరచుకొని నీ రాక గుర్తించియు, నిన్ను 
వీక్షించియు ఆ మరాళములు మజెచటికిని బోవు. మానసము మరాళములకు 


పుట్టని ల్లందురు. అది దగ్గరున్నను అవి ఆవంకకు బోవ నుద్యమించవు. ఆ 
మానసమును తలపనైన తలపవు. వర్షబుతువున జలములు కలకబార హంసలు 
ప్రసన్నసలిలభాసురముగు మానసమునకు తరలిపోవుట సుప్ర సిద్ధము. ఇందు 
విశేషోక్తి, ఉదాత్తము అంగాంగి భావమగుట సంకరము. 


అన, వావీనమీవమందలి (క్రీడాశెలవర్థన- 


శ్లో తస్యాస్త్రీరే రచితశిఖరః సేశలై రిన్హునీలైః 

క్రీడా శైలః కనకకదళీచేష్టనపేక్షణీయః, 

మరే హిన్యాః ప్రియ ఇతి సఖే చేతసా కాతరేణ 

(పక్ష్యోపాన్తస్సురితతడితం త్వాం తమేన స్మరామి. 16 

అ. తస్యాః=ఆ బావియొక్క, తీ రే=ఒడ్డున, పేశలై=నిర్మల మైన,. 
ఇన్హినీలై=ఇం|దనీలమణులచే, రచిత-గిఖరః=-పాదగబడిన శిఖరము గలదియు, 
కనక-కదళీ-వేష్టన-(పేక్షణీయః=స్వర్గవర్గమగు కదళీ (అరటి) పరివేష్టన (ఆవ 
రణ)మున చూడ ముచ్చపైనదియు నగు, క్రీడా-శైలః=విహారయోగ్యమగు 
పర్వతము, అస్తి=ఉన్నది. హే సఖే=ఓ మిత్రమా! ఉపాన్త-స్సురిత-తడితః=పార్ళ 
ముల విద్యుద్విల సితుడ వగు (మెటుపుమిలమిలలు గల) త్వామ్‌=నిన్ను, 
పక్ష వీక్షించి, మద్లే హిన్యాః=మత్రేయ సికి, (పీయః ఇతి=[ పియమైన దని, 
తమ్‌ ఏవ=క్రీడాశెలమునుగా, కాతరేణ=భీతితో కూడిన, చేతసా=మనస్సుతో, 
స్మరామి=స్మరింతును. | 

భా. మిత్రమా! ఆ కొలను యొడ్డున విహారయోగ్యమగు నొక కొండ 


GG 
గలదు. ఆ శిలశిఖరము (పసన్ననీలమణిదీప్తుల ఎవెలుగొందుచు కన్నులకు విందు 
లొనరించుచుండును. ఇక దాని పార్శ్వ్యము లన్ననో కనకకదలీపరి వేష్తనమున 


172 మేఘసందేశము 


కలకలలాడుచున్నని. మేలిమి యరటుల వలయ మది. వినోదమునకు, 
విలాసవైభనమునకు అనువగు హంగులన్నియు గల వచ్చట,. ఉబుసుపోకకు 
ఉల్లాసమునకు (శమాపనయమునకు మత్రియసతి అప్పుడప్పు డా చలువలమల 
నధివసించి విశ్రాంతి నందును. మనసుకు హాయి నింపును. ఆ నగ మనిన 
ఆమె కత్యంత పీతి, జలదా! నీలవర్ణసౌరులు నింపుకొని విద్యుల్లతాదీప్పుల 
వెలుగొందు నీ రూప మన్ని విధముల ఆ గిరిని పోలియున్నది. వీ విద్యుత్తు, 
మెటుపు ఆ కనకకదళీపరి వేష్టనమును దలపించుచున్నది. ఇంద్రనీలముల కాంతి 
యన్ననో! అది నీ నీలవర్గమునకు దీటువచ్చును. (ప్రపుల్లవిద్యుల్లతా విలసితుడ 
వగు నీకును, కనకకదళీపరి వేష్తనమున శోభాయమానమగు ఆ క్రీడాశెలమునకును 
సన్నిహిత సాదృశ్యము గోచరించును. దగ్గర పోలిక! ఉపాంతస్సురితతడితంబగు 
నిన్ను వీక్షింప ఆ గిరి స్ఫురణకు వచ్చుచున్నది. తలపున మెదలుచున్నది. 
నా (ప్రేయసి కది అత్యంతమోదదాయకము. (పేమాస్సదము. కనుకనే 
భీతభీతుడనై నిన్ను వీక్షింప  వెజతును. వీక్షించి చకితచిత్తుడనై దానినే 
స్మరింతును. స్మతిపథమున అదియే మెదలుచుండ హృదయము కలత 
చెందును. ఇందలంకారము స్మరణము, “సదృశానుభవాద్వస్తు స్మ ఎతిః స్మరణ 
ముచ్యతే” ఇతి. 


అవ అశోక-వకుళన్దాక్ష వరన- 
ar. 


శ్లో రక్తాశోకశ్చలకిసలయః 'కేసరశ్చాత్ర కొన్తః 
ప్రత్యాసన్నా కురవకవృతే ర్మాధవీమణ్ణపస్య, 
ఏకః సఖ్యాస్తవ సహ మయా వాముపాదాభిలా షీ 
కాంక్షత్యన్యో వదనమదిరాం దోహదచ్చద్మనాఒస్యాః. 17 


ఆ. అ(త్ర=ఆ (క్రీడా శ్రైలమందు, కురవక-వృతేః=ఎజ్జగోరింట ఆవరణము 
గల, మాధవీమలణ్ణపస్య=గురివిందమండపమునకు, ప్రత్యాసన్నా=సామీష్యమున గల, 
చల-కీసలయాః=కదలియాడెడు చిగురుటాకులు గల, రక్త-అశో క= అరుణ వర్ణ 
మగు అశోకవృక్షము, కాన్నః=మనోహరమగు, కేసర=పొగడచెట్టును, స్తః=కలవు. 
ఏకః=వాటిలో నొకటి యగు రక్తాశోకము, మయా సహ=నాతో పాటు, తవ=నీయొక్క, 
సఖ్యాః=నెచ్చెలి(న్నాపియస్సియొక్క, వామాపాద-అభిలా షీ=వామపాదతాడనసుఖ 
మభిలసషించుచున్నది. అన్యః=రెండవదగు పొగడ తరువు, దోహద-ఛద్మనా=దోహద 
(పోషణ) కీయ యను నెపమున, అస్యాః= ఈ న్నాపీయురాలియొక్క, వదన- 
మదిరామ్‌=పుక్కిటి మదిర(మధువును, కాంక్షతి=కాంక్రీంచు చున్నది. 


భాం మిత్రమా! మద్భవనసామీష్యమున ఒక దీర్దిక! దాని కొక 


ఉత్తరమేఘము మో 


మరకతమణిమయసోపానమార్గము! ఆ వాపీతీరమున ఒక క్రీడాశైలము! 
నిర్మల నీలమణిమరీచుల వెలుగొందు తచ్చిఖరము! ఆ విహారాద్రి కిరువైపుల 
విద్యుత్కాంతులు విరజిమ్ము కనకకదలీపరిచేష్టనము! రక్తగోరింట యావరణమున 
మాధవీమండపము! తత్సామీష్యమున రక్తాశోక కేసరవృక్షములు! ఎంత మనోహర 
దృశ్యమది! ఎంత రమ్యమగు వైభవము ! ఇవ్విధమున మా సుఖసాఖ్యములకు 
(ఉీమానురాగభో గభాగ్యములకు అనువగు హంగు లన్నియు గల వచ్చట. ఆ మీదట 
అన్ని యనుభవములు, మధురస్వప్షములు, తీయని కోరికలు తీరుట కనువగు 
లేబాయము! అయిన నేమి? విధి వక్రించినది. చేసిన తప్పిదమునకు శిక్ష 
యనుభవించుట తప్పునా? హతభాగ్యుడను. విధివంచితుడను. జలదా! మా జీవిత 
మెంతయు భవదధీనము. శీఘ్రగతిని నిరాలస్యముగ మత్సందేశము గొనిపొమ్మని 
ప్రార్థింతును, మిత్రమా! మద్గేహమున కితరచిహ్నములు గూడ కలవు. ఆ 
క్రీడా ద్రిని కురవకములు ఎజ్జగోరింటలు విరివిగా నున్నవి. ఆ కంచె ఎంత 
రమ్యమైనది! కెంపురంగుల తోరణ మది. ఎంత మనోహరము! అందొక మాధవీ 
లతామండపము! _ విచ్చలవిడిగ వికసించిన ధవళకుసుమముల నొప్పుచున్నది. 
ఎట్ట గోరింట పూవులు! ప్రస్ఫుటధవళ మాధవీలతాకుసుమములు! వాటి కలయిక 
ఎంత మనోరంజకము! ఆ ప్రక్కనే యున్నవి ఒకటి చపలకిసలయముల 
రక్వాశోకము.  మజీయొకటి సొగసు లొలికించు కేసరవృక్షము, పొగడచెట్టు. 
చిరుగాలి పిల్లకెరటముల నూగులాడు కెంపురంగుల చిగురుటాకుల ముచ్చటలు 
వెలార్సు అశోకము, మధురపరిమళములు విరజిమ్ము ముదురుమొగ్గల పొగడయు 
ముద్దులు గొల్పుచున్నవి. మోదము గూర్చుచున్నవి. ఎంత మనోహరము! 
నాట్యమాడెడి చిగురుటాకుల సొబగులకు తీపుల పొగడపూవుల మురి పెములకు 
పోలిక లెక్కడ! అవి రెండును మదనోద్దీపకములు. మిత్రమా! దోహద మను 
మాటయే కాని (అదియొక మిష మాత్రమే ఉభయము నాతో పంతము 
లాడుచున్నవి. అందొకటి అశోకము. నాతోపాటు నీ చెలి (న్యాప్రియ) చరణకమల 
తాడనముల  కువ్విళ్ళూరుచున్నది. రెండవది పొగడ, గండూష (పుక్కిట) 
మదిర (మధువు)కై తహతహలాడుచున్నది. ఇరువురమును మత్రేయ సి 
యనుగ్రహమున క్ర అట్టులు చాచుచున్నాము. ఆ కాలమున తరులతాగుల్మములు 
పుష్పించుటకు కుశలురచే జరిపించబడు ప్రక్రియ వృక్షదోహదక్రియ యనబడును. 
అంగనల లలితసుకుమార పాదతాడనముల అశోకము, గండూష మధుకేకమున 
పొగడయు పుష్బించునని ప్రసిద్ధి. ఇందలంకారము సహోోక్తి. 


అవ మయూరయ షివరనా 
6 టా 


జో తన్మథ్యే చ సృటకఫలకా కాలుని వాసయసషి 
ర్మూలే బద్దా మణిభి రనతిప్రౌాఢవంశ ప్రకా 3; 


174 మేఘసందేశము 


తాలైః శిళ్షైవలయసుభగ్రై ర్నర్తితః కాన్తయా మే 
యా మధ్యాస్తే దివసవిగమే నీలకణ్ణ్యః సుహృద్వ:ః. 18 


అ. కించ=మజీయు నో జలదా! తన్మథ్యే =ఆ యశోకకేసరవృక్షముల 
నడుమను, అనతి-ప్రొఢ-వంశ-ప్రకాశైః=ముదురు లేతలుగాని ((పొఢ వయస్సుకు 
ముందైన) వెదురుఛాయవంటి ఛాయ గల, మణిభిః=పచ్చలచేత, మూలే=మూల 
మందు, బద్దా=నిర్మించబడినదియు, స్పృటిక- ఫలకా=సృటికమయమగు (పాలరాతి) 
పీఠము గలదియు నగు, కాషానీ=స్వర్థవికారమైన, వాసాయ ష్తిః=నివాసయోగ్యమగు 
స్తంభము, అస్తి=కలదు. _శిజ్షావలయ-సుభగై=శిజ్ఞోతధ్యనితోడి హస్తకంకణ 
ములచే రమ్యమగు, తాలై=లయబద్ధమగు కరతలధ్వనులచేత, మే=నాయొక్క, 
కాన్తయా= పియతమచే, నర్తితః=నర్తన మొనరింపబడు, వః సుహృత్‌ =భవన్మిత్రము, 
నీలకణ్యః=మయూరము, దివస-విగమే=దినాంతమున, యామ్‌=ఏ వాసయ షిని, 
అధ్యా ప్తే=అధివ సించునో. 

భా. జలదా! పచ్చని సంసారము మాది. మూడుపూవులు ఆరుకాయలుగా 
మా జీవితము ఆనందమయమై ముందుకు సాగినది. నిమ్నోన్నతము లెటుగని 
ప్రణయజీవితము మాది. కర్మచారుడ నైనను సుఖసంతోషములకు, ఆనందమునకు 
ఆటంకము లెజుగము. నిత్యనూతన నవయౌవనుల మగుట కోరికలు ముషీరిగొన 
ఆటంకము లెజుగని ఆనందమయజీవితము మాది. ఎడబా "బబుంగని 
గేమైకజీవులము మేము. విధివైపరీత్యమున ఇంతలో నింత ఆయెను. అంతగా 
చేయని నేరమునకు ఇంతటి కఠినముగు శిక్ష! అశనిపాతమువంటి ఆజ్ఞ! ఎడబాటు 
(వియోగము) తప్పనిదాయె. మిత్రమా! ఆమె విదుషి, గానకోకిల, చిత్రలేఖనమున 
సిద్దహస్త, నృత్యమం దామ పరిణత, లలితకళలయం దామె నిమ్హాత. అం 
దామె యుత్సాహ మట్టిది! అవును! మిత్రమా! నాహిత్యసౌరభమునకు 
గానమాధుర్యమునకు ముగ్గు లయి హాయి నొంది ఆనందపారవశ్యమున 
తలలూచనివా 'రెవరు? కనుకనే “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ” 
అన్నారు. రంగుల మేలికలయికచే జీవకళ యుట్టిపడు రమ్యమగు చిత్తరువును 
తిలకించి ముగ్గులు కానివా రుందురా? లయబద్దమగు కమనీయనృత్యభంగిమలను 
నయనానందకరముగ వీక్షించి తన్మయత్వము నొందనివా రెవరుందురు? జలదా! 


ఈ వియోగమున ఆమెకు తోడు మా గృహమయూరము, నాకు తోడు 
నీవు. చంచలకిసలయశోభితమగు అశోకము, ప్రస్ఫుటకోరకపరి మళప్రపూర్హమగు 
పొగడ వాటినడుము వాసయష్టి (వాసయోగ్యమగు స్తంభము). అదియు 
స్వర్ణవికారము. దాని యధోభాగమున వేదిక. అనతి ప్రొఢ వేణువర్గసదృశమగు 
మరకతమణిదీప్పులచే నది అత్యంతమనోజ్ఞము. ఉపరిభాగమున _ విశదకాంతుల 
నొప్పు సృటికశిలా (పాలరాతి ఫలక మున్నది. మిత్రమా! మూలమున 


త్తరమేఘము 175 


ంరకతద్యుతులు! మధ్యను స్వర్గకాంతులు! మీదను సృటికశిలావిశదరుచులు! 
;వాసయష్టి తీరువది. అదియే మా సెంపుడునెమలి వసతి. ఎంత మనోజ్ఞము 
అదా! మా గృహమయూరము నృత్యమున గడుసరి, ఎచట నేర్చిన దా 
ద్య? నా ప్రియతమ, యుష్మత్సఖి వినోదార్హము దాని కా విద్య నేర్చినది. 
ది శ్రద్దతో నేర్చినది. అనుదినము సాయంసమయమున మత్రేయసి కమనీయ 
'రకంకణ శింజితధ్వనులు చెలరేగ, కరతాడనములు తాళమానములు గొలుప, 
సుగ్రమోహనముగ నృత్య మొనరించి అలసి సొలసి సాయంసమయమున 
వన్మిత్రము ఆ మయూరము ఆ యష్టి పీఠమున అధివసించి విశ్రమించును. 
'షోత మన భూషణధ్వని. ఇందు సమృద్ధవస్తు వర్ణనమున ఉదాత్తము. 
నతి ప్రొఢవంశ ప్రకాశైః అనుచోట లుప్తోపసమ. ఉభయమునకు అంగాంగిభావమున 
ఏంకరాలంకారము,. 


అవు కొంలిహీనమగు యకుని గ్ల) హవర్ధనా 
ta ళ్‌ 


స ఏభిః సారో హృదయని హితైర్లక్షణై ర్లక్షయేథాః 
ద్యారోపాన్తే లిఖితవప్పుషా శజ్ఞపద్మా చ దృష్ట్వా, 
కొమచ్చాయం భవనముధునా మద్వియోగేన నూనం 
సూర్యాపాయే న ఖలు కమలం. పుష్యతి స్వామభిభ్యామ్‌. 19 


అ. హే సాధో!-ఓ సజ్జనా!, హృదయా-ని హితై== హృదయమందు పదిలపజచిన, 
ఏభిః=ఈ చెప్పబడిన, లక్షణైః=తోరణాదిచిహ్నములచేత, ద్వార-ఉపాన్తే=ద్వారమున 
కయి వైపుల, లిఖిత-వపుషౌ=చిత్రీకరించబడిన, శజ్ఞ-పద్మౌ చ=శంఖము పద్మము 
అను కుబేరనిధులను, దృష్ణా=చూచి, నూనమ్‌=నిశ్చయముగా, అధునా=ఇప్పుడు, 
మద్వియో గేన=నా యెడబాటుచేత, క్రామ-చ్చాయమ్‌=కీ ణకాంతి గల, భవనమ్‌=మ్లి 
హమును, లక్షయేథాః=గుర్తించెదవు. అవును! సూర్య- అపాయే=సూర్యాస్తమయ 
మున, , కమలమ్‌=పద్మము, స్వామ్‌=స్వకీయమగు, అభిఖ్యామ్‌=శోభను, న పుష్యతి 
ఖలు=పో షించదు కదా! 

భా. జలదా! జీవ (ఉదక) దానమున జీవు లన్నిటికి జీవమిచ్చు 
ఉదారాశయుడ వని వినుతి కెక్కితివి. క్షారజలముల జలనిథు లెన్ని యున్నను 
దప్పిగొన్న వాని కవి ఉపకరించవు గదా! వాటివలన దప్పి తగ్గునా? 
నీవు లేకున్న తేటనీ రెక్కడిది? ఇక జీవకోటికి బ్రతు౩క్కడ! ధన్యుడవు, 
ధర్మచరితుడవు, సజ్ఞనుడవు, నేర్పరివి. జలదా! ఇక నా సంగతి వినుము. 
నిత్యనూతనము పచ్చతోరణముగ సదా కలకలలాడెడి మద్గ్భృహ మిప్పుడు పసచెడి 
కాంతివిహీనమై వెలవెలబోవుచున్నది. వన్నెచిన్నె లొలికించు మా సదన మిప్పుడు 


చిన్నవోయినది. మిత్రమా! సూర్యుడు లేని పద్మమునకు శోభ యెక్కడిది? 
ఇను డస్తమించ కాంతి చెడి కమలము ముకుళించునట్లు గృహపతి లేని 
గృహము కళావిహీన మగును. దానికి శోభయుండునా? సుహృత్కార్యనాధన 
దీక్షాపరుడవు. దక్షుడవు. ఉదారచరితుడవు. వియోగుల నొకటిగా చేర్చ 
సమర్హుడవు. మత్సందేశమును హృదయమున పదిలపజచుము. మటువకుందువని 
ఆశింతును. తోరణ, మందార, వాపీ, క్రీడాశైల, కనక కదళీ, అశోక, కేసర, 
వాసయష్ట్యాదిమద్దృహచిహ్నము లన్నియు నుడివితిని గదా! అవన్నియు నీ 
స్మతిపథమున మెదలుచున్నవని భావింతును. జలదా! మజీయు మా భవనద్వార 
పార్యముల యక్షపతి కుబేరుని శంఖపద్మనిధుల రూపముగూడ చిత్రించబడినది. 
మిత్రమా! మదుక్తములగు ఆ యా చిహ్నము (గుర్తు) లు వీక్షించి మద్భవనమును 
నీవు సులభముగ గుర్తించగలవు. (మహాపద్మశ్చ పద్మశ్చ శజ్యో మకరకచ్చపౌ, 
ముకుందకుందనీలాశ్చ్ళ  ఖరశ్చ నిధయో నవ) ఇవి నవనిధులుగా చెప్పబడినవి. 
ఇం దలంకారము దృష్టాంతము. లక్షణము 'దృష్ణాంతస్తు సధర్మస్య వస్తునః 
ప్రతిబింబనమ్‌' అని సాహిత్యదర్పణము. 

అవ. గృహనిశ్చయానంతరకర్తవృబోధ- 


జో గత్వా సద్యః కలభతనుతాం శీఘ్రసంపాత హేతోః 
క్రీడా శైలే ప్రథమకథితే రమ్యసానౌ నిషల్ణః, 
అర్గస్యన్తర్భననపతితాం కర్తు మల్పొల్పభాసం 
ఖద్యోతాలీవిల సితనిభాం విద్యుదున్నే షదృష్టిమ్‌. 20 


అ. శీ ఘ్ర-సంపాత- హేతోః=త్యరి తగతిని దిగుటకు, సద్యః=వెంటనే, కలభ-తను 
తామ్‌=ఏనుగుగున్న దేహమువంటి సూక్ష శ దేహత్వమును, గత్యా=పొంది, ప్రథమ- 
కథితే=ముందుగనే జెప్పిన, రమ్య-సానౌ=అనువైన సమతలముగల, (క్రీడా శైలే=ఆ 
రామగిరియందు,  నిషల్ణః సన్‌ =ఆసీనుడవై, అల్ప-అల్ప-భాసమ్‌=అల్ఫాల్పమగు 
కాంతిగల, విద్యుత్‌ -ఉన్మేష-దృష్టిమ్‌=విద్యు (మెణుపు) (ద్రూపమగు ధృష్టిని, 
అన్తః- భవన-పతితామ్‌=భవన అంతర్భాగమున పడునట్టుగా, కర్తుమ్‌=చేయుటకు, 
అర్హ సి= అర్హుడవు. 

భా జలదా! నీవు మహోన్నతుడవు. ఆకాశమునంటి సంచరింతువు. 
స్థ్రూలకొయుడవు. మద్‌ లౌ మంత విశాలమైనదికాదు. నీవం దెట్లు (పవేశించగలవు? 
రూపము నీ ఇచ్చాఖనము గదా! నీవు కామరూపుడవు. ఏ రూపమునైన 
ధరించగలవు. _ఇచ్చాధీనరూపుడ వగుట మర్గహ్మపవేశమున కనువగు కరిక 
లభ (ఏనుగుగున్న) శరీరసదృశమగు సూక్ష్మరూపమును [గ్రహించుము. (ప్రవేశమున 


ఉత్తర మేఘము 177 


కది అనువైన రూపము జలదా! మద్దృహవాపీతీరమున (క్రీడా శైల మున్నదని 
వింటివి గదా! తత్సాను వత్యంతరమణీయము. ఆకసమునుండి భువికి నీ 
వవతరించుట కా గిరిశిఖరసమతల మెంతయు తగియున్నది. ఆ సుందరమగు 
సానువునం దుపవిష్టుడవు కమ్ము. ప్రయాణమున అలసియుందువు. అం దించుక 
విశాంతి. గొనుము. కార్యసాధన కాటంకముకాని ఆరామము! విరామము! 
{ _ 9 (| అ అ 

జలదా! నీది _విద్యుదున్మేషదృష్టిగదా! మెజుపుచూపు. అత్యంత ఉజ్జ్వల 
మది. తీక్ష్‌ణమైనది. చూపరులకు మిరుమిట్లు  గొలుపునది.. భీతిహేతు వది. 
కాన అల్పాల్పముగ మిణుకుమిణు కనుచు మిణుగురుల _ కాంతిరేఖాసదృశముగ 
భవద్దృష్టిని మద్గ్దృహాంతర్భాగమున ప్రసరింపజేయును. అట్లు చేయుటకు 
నీవెంతయు సమర్హుడవు. అంతట నీ కంతయు నవగతమగును. ఏదైన కించి 
దన్వేషించునతడు ఉన్నతస్టల మధిరోహించి అల్లనలన మెల్లగా సూక్త దృష 
నిష్షపదేశమున పసరింపడేః షార 'షించ 7 చున్నది. 
షప (పసరింపజే ఎ ఇజ్టైర్ధము నన్వేషించునని ధ్వనించుచున్నది. 
ఇందు (కలభతనుతాం) అనుచోట లుప్తోపమ. ఖద్యోతాలీవిల సితనిభాం అనుచోట 
ఉపమ, విద్యదున్మేషదృష్టిం అనుచోట రూపకము అలంకారములు. ఇవి 
అంగాంగిభావమున సంకరాలంకారము. 


అవు యక్హుని (వీయతమ యగు యక్షిణీ రూవచితణము జా 


క్లో తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబిమ్చూధరో ష్ట్ర 

మధ్యే క్షామా చకితహరిణీపేక్షణా నిమ్ననాభిః, 

శ్రోణీభారా దలసగమనా ప్లోకనమా స్తనాభ్యాం 

యా తత్ర స్యాద్యువతివిషయే సృష్టిరాద్యేవ ధాతుః 21 

అ. తన్వీ=స్టూలము సూక్ష్మము గాక చక్కని అంగసౌప్పవము గలది, 
శ్యామా= యౌవనమధ్యస్థ (యౌవనమున సగ మడుగిడినది)యు, శిఖరి-దశనా=కొన 
లుదేరి చక్కని అమజిక గలిగిన పలువరుసగలదియు, పక్వ-బిమ్బ- అధర-ఓ ప్కీ=పండిన 
దొండపండును బోలి అరుణవర్హమగు అధరోష్టము (కిందిపెదవి) గలదియు, 
మధ్యే=మధ్యము (నడుమున, కృశా=కృశత్వము (అల్పత్వము)గలదియు, చకిత- 
హరిణీ-పేక్షణా=భీతిచెందిన హరిణి (ఆడులేడియొక్క బెదరుచూపుల బోలిన 
చూపులు గలదియు, నిమ్న-నాభిః=లోతు పొక్కిలిగలదియు, శ్రోణీభారాత్‌ = పీరు 
దుల భారమువలన, అలస-గమనా=మందగామినియు, స్తనాభ్యామ్‌=-కుచముల 
బరువుచే, స్తోకా-ానమా=ఇంచుక అవనతయు, యువతి-విషయే=యువతుల(అంగ 
నల) విషయమున, ధాతుః=సృష్టికర్తయగు(బ్రహ్మయొక్కు, ఆద్యా=మొదటిదగు, 
సృష్టిః ఇవ=రచన (శిల్పము వలె, యా=ఏ యువతి (లలన, తత్ర=ఆ మా 
గేహమున, స్యాత్‌ =ఉండునో ఆమెయే నా (ప్రేయసి యని గుర్తింపుము. 


178 మేఘసం దేశము 

భా. మిత్రమా! సతిరూపమును పతి వర్ణించు పెందైన గలదా! అట్టు 
వరించు టుచితమా! అదెంత విలువ ఎంత అసంగతవిషయము. అయినను 
తప్పదు. కానిచో నీవు గుర్తించు టట్టు? అభాగ్యుడను. విధివంచితుడను. దుర్విధి 
ఇంతింతలుగా మమ్మెడబాపి పచ్చని మా సంసారమున చిచ్చులు రగిల్సినది. 
పండువంటి మా నిండు జీవితమున నిప్పులు చెరిగి మంటలు రేపినది. యక్షరాజు 
క్‌*లువున్నను మా సుఖశాంతులకుగాని ఆనందమునకుగాని ఆటంక మెన్నడును 
కలుగలేదు. ప్రమాద మెజుగని ప్రణయజీవితము మాది. అలసట లెరుంగని 
వలపులు మావి. వలపు కూరిమి వెచ్చదనమున మసలితిమి. మమతలు చెలరేగ 
అంతులేని భోగము లనుభవించితిమి. చింతలేని జీవితము మాది. ఇంతలో 
వింత అయ్యె. ఏమి చెప్పను! ఎంత మార్చు! ఎంత దోసమాయె! ఓర్వలేమి విధి 
వక్రించినది. భోగము లంతరించినవి. ప్రణయైకజీవుల మగుట మమతలు చెలరేగ 
మైమరచి సంచరించినమాట నిజము. అంతకు ఇంత శిక్షయా! మే మొనరించిన 
పాప మట్టిదా! ఇంతటి కాఠిన్యమా! ఇంత శాపమా! ఏమి సబబు! వలపు తీపుల 
అంచుల సంచరించు మా కెంతటి యెడబాటు! ఎట్టు భరించగలము? జలదా! 
నా ప్రేయసి రూపమెట్టిదో ఇంచుక వివరింతును. సావధానముగ ఆలకించుము. 
చక్కని దేహపుష్టి, చిక్కని అంగసౌష్టవము. బంగారుఛాయ. ఆమె స్థూలమూ 
గాదు, అంతగా సూక్ష శ్రమూ గాదు. సమతూకమున అందమగు అంగముల 
పొందిక గలిగి అపురూపసౌందర్యమున  దీపించు పదారువన్నె పుత్తడిబొమ్మ 
యామె. వైతన్యవిలసిత సౌవ్షర్ణమూర్తి. సౌదామిని. ఆమె యౌవనమధ్యస్ట. 
ఎలబ్రాయపు 'పలనాగ యామె. లేబాయపు అంచులు మీణీన పూబోడి. యౌవన 
(పాంగణమున బాగుగా కాలూనిన పడతి యామె. గడుసు వయసు సుందరాంగి. 
ఆమె సుదతి. చక్కని పలువరుస. ఆమె దంతములు సమతూకమున ఒకటి 
నొకటి అంటియుండి సమములు, స్నిగ్గములు, సటిష్టములునై అమణిక గల 
దాడిము గింజల వరుసను తలపించుచున్నది. ముద్దులొలుకు మల్లిమొగ్గలవలె 
కొనలుదేరి విశదమై ఆమె దంతములు (పలువరుస) వెన్నెలలు వెలార్చుచు 
పుచ్చపూవులనవ్వులు చిలుకుచున్నవి. ఇక ఆమె యధరోష్టమన్ననో పండిన 
దొండపండు రక్తిమను అధఃకరించుచున్నది. ఆ వాతర బింబఫలము నెత్తిపై 
నెక్కి వెక్కిరించుచున్నది. దాని రక్తిమ అట్టిది! ఆమె యధరోష్టపు 
తీరుతీయము లట్టివి. ఇక ఆమె మధ్యము (నడుము)మాటయా! ఉన్నది లేదు 
అను శంకకు నెడమిచ్చుచు కార్య్యత్య్వమున అంతంతమ్మాతముగ పిడికిలిలో 
నగుచున్నదా యనిపించును. ఆమె నడుము తీరుతెన్నులు అందచందములు 
అట్టవి. జలదా! నీవెరుగుదువుగదా! హరిణవీక్షణము లత్యంతచపలములని. ఇక 
హరిణి (ఆడలేడ్సి. వీక్షణముల మాట... చెప్పనేలి అంతకంటు చపలము 
లవి. ఆ పైని భీతిజెందిన హరిణీవీక్షణము లెట్లుండును! బొత్తిగా నిలకడలేని 


ఉత్తర మేఘము 179 


ఆ బెదరుచూపు లత్యంత మనోరంజకములు. ఆమె చూపుల మాధుర్యములు 
సొబగులు సొగసులు అట్టివి. ఇక పొక్కిలితీ రెట్టిదన ఆమె నాభి గహనమైనది. 
అది లోతు పొక్కిలి. మదనరసాత్మిపేరక మది. ముచ్చట గొలుపు సుందరనాభి. 
“నారీణాం నాభిగామ్బీర్యా న్మదనరసాతి రేకి ఇతి కామసూత్రార్హ సూచ్యతే. 
ఆమె గమన మందువా! అది యొక వింతనడక. విలక్షణమగు మందగమనము. 
ఊగుచు తూగుచు అలనలన అడుగు లిడుచు అడుగడుగున అందములు 
చిందించుచు మురిపెములు ముచ్చటలు గుమ్మరించు నడక యామెది. అది 
జంఘాదోషమున కాదు. వెడదపిరుదుల భార మది. కనుకనే ఆమె అలసగమన. 
గజగామిని. అంచయాన. ఆమె ఇంచుక అవనత. మేని దోషమున గాదు. వలుద 
కుచముల బరువు. గబ్బిగుబ్బలాయె. బక్కచిక్కిన నడుము అంతభార మెట్లు 
మోయగలదు! కనుకనే ఆమె ఆ కుచభారమున ఇంచుక అవనత. ఆమె కృశోదరి. 
మిత్రమా! శబ్రచిత్రణము. గానిమ్ము. శిలాశిల్పవిశేష మగుగాక. వర్షచిత్రమైనను 
గానిమ్ము. ఏదియైనను ముందుగా హృదయఫలకమున రూపుదాల్బవలె. ఆ 
మీదటగదా అది ప్రస్సుటముగ వెలుగొందుట! మురిసెములు మూటగట్టుట! 
ముచ్చటలు వెలార్చుటీ నీకు తెలియును. అఘటనఘటనాసమర్హుడగు 
విధాత ప్రతిభాప్రభావముల (ప్రభుత. అతని యపురూపనిర్మా ణకౌశలము! 
సృష్టివైవిధ్యముతోడి విలక్షణచిత్రణము అతని రచనావిలాస వైఖరి. జలదా! స్రష్ట 
తన సృజనాసామర్ధ్యమును, నైపుణ్యమును పణముగా నొడ్డి తన నేరిమి కూరిమి 
నంతయు అందు పొందుపజుచి వనితాసృష్టెకీ ఒరవడిగా తీర్సి దిద్ది రూపొందించిన 
ఉత్తమసృపష్టయా ఆమె అనిపించుచున్నది. ఆమె అపురూపమగు స్వర్గప్రతిమ, 
వైతన్యవిలసిత రమ్యశిల్పము, రంగులపొందిక మేళవింపున వింతరూపు దార్ఫిన 
అచ్చెరువు గొలుపు ముచ్చట యగు చిత్తరువు. వలపు తీపుల ముద్దుగుమ్మ 
యామె. ఆమె యొక వింతసాబగుల సంతరింపు, కుందనపుబొమ్మ. అమృతపు 
చినుకు లొలికించు మధురవీణ. సుకవి పలుకుల తొణికిసలాడెడి సుధ 
యామె. రమణీయముగు చందనశిల్పము. అమృత సవంతి. మిరుమిట్లు 
గొలుపు మెరుపుతీగ యామె. మధురపరిముళములు వెదజల్లు మాలతీలత, 
నుధురకవిత యామె. మిత్రమా! వేయేల? తమ్మి రేకుల - మించిన ఆ కనులతీరు! 
చిలుకముక్కును పరిహసించు నామె నాసికపు సౌరు! చలువ వెన్నెలలు 
చిలకరించు అర్హచంధద్రుని అధఃకరించు ఆమె విశదవదనము! శంఖమును 
బోలు ఆమె శవణదీప్పులు! (భమరకాంతుల కీమ్మననీని ఆమె గిరోజముల 
నీలరుచులు! మదురనాదము లొలికించు ఆమె కంబుకంఠము! అమృతపు 
చినుకులు మేళవించి చిలుకపలుకులు పచరించు ఆమె జిహ్వ! గువ్వల జంటబోలి 
ఎడమెరుగక కలసియుండు ఆమె వలుదకుచములు! అందములు చిలకరించు 
ఆమె లోతు పొక్కిలి! వెడదపిరుదులు! కదళీతరువుల ధిక్కరించు ఆమె 


180 మేఘసం దేశము 


యూరువులు! పద్మసౌరులు పుణికిపుచ్చుకొన్న ఆమె పదముల తీరుతెన్నులు! ఏమి 
చెప్పను? ఆమెసర్వకళాసమ్మిళిత దివ్యసుందరస్వరూపిణి, సర్వశుభలక్షణసంపన్న 
యామె. జలదా! మగ్గహాంతర్భాగమున ఏతచు భలక్షణలక్షిత యగు ఏ కాంత 
నీకు దృగ్గోచరమగునో ఆమెయే వాడి, ప్రతిపచ్చంద్రరేఖవలె రేఖామ్మాతముగ 
దీపించు నామెయే మత్చ్రియవల్లభ. నా బహిఃప్రాణము. నా బతుకుతెరువు. 
ఆమెయే నా సర్వస్వము, శిల్పులకు ప్రథమనిర్మాణమున యత్నాధిక్యత 
సహజము గాన అందు శిల్పనిర్మాణసొష్టవ ముట్టపడుట సర్ప్వజనవిదితము. 
ఇందు అధరఃఒష్టశబ్దములు పర్యాయవాచికములుగాన, పునరుక్తవదాభాసము, 
అలంకారము. ఓష్టశబ్దము సామాన్యముగా వాతెర కర్ణము. అధర మనిన 
కేవలము (క్రింది పెదవిని సూచించును. అది తెలిసిన ఆభాసము తొలగును. 
పక్షబిమ్బాధరోష్టి అనుచోట లుప్తోపమ. చకితహరిణీ_పేక్షణా అనుచోట లుప్తోపమ. 
సృష్టిరాద్యేవ అనుతావున ఉ్రేక్ష. ఇట్లలంకారముల పరస్పరనిర పేక్షతను సంసృష్టి, 
మణీయు నామె పద్మినీజాతికి చెందినది. “చకితమృగదృ్చగాభే ప్రాంతరక్తే చ 
నేత్రే” ఇతి రతిరహ్యేే. 
అవ యక్ట్లు ని భార్య యక్షిణి అవస్థావ్షర్థన. 


శ్లో తాం జానీథాః పరిమితకథాం జీవితం మే ద్వితీయం 
దూరీభూతే మయి సహచరే చక్రవాకీ మివైకామ్‌, 
గాఢోత్కణాం గురుషు దివసేష్వేషు గచ్చత్సు బాలాం 
జాతాం మన్యే విశిరవముధితాం పద్మినీం వాన్యరూపామ్‌. 22 


అ. సహచరే=కలసి మెలసీ యుండెడి, మయి=నేను, దూరీభూతే 
సతి=దూరస్థుడను కాగా, చక్రవాకీమ్‌ ఇవ=సహచరు నెడబాసిన చక్ర 
వాకీని వలె, ఏకామ్‌=ఒంటరిదియు, పరిమిత-కథామ్‌ =అల్పభా షీణియు నగు, 
తామ్‌=గృహమువీడని మల్చ్రియసతిని, మే=నాయొక్క, ద్వితీయమ్‌=రెండవదగు, 
జీవితమ్‌=ప్రాణముగా, జానీథాః=గుర్తించుము. గాఢ-ఉత్కణ్లాం=భారమగు. విర 
హవేదన గల, బాలామ్‌=ఆ నవయువతిని, గురుషు=భారమగు, ఏషు= ఈ 
ప్రస్తుత, దివ పేషు=వియోగవ్యథతోడి దివసములు, గచ్చత్సు సత్సు=గడచుచున్నవి 
కాగా, శిడిర-మథితామ్‌ =శిశిరతుషార పీడిత యగు, పద్మినీం వా=పద్మలతను వలె, 
అన్యరూపాం జాతామ్‌=రూపాంతరము జెందినదిగా, మన్యే=భావింతును. 


భా. జలదా! ఏమని చెప్పను! ఏరికిని ఎన్నడును ఎగ్గు తల పెట్టని 
న్‌ ఈూ 
బుజుల్రివర్తన మాది. ఎన్నడును ఎడబా “టెజుంగని (పణయైకజీవులము 
మేము. ఒండొరుల వీడలేక సదా తోడునీడలై ప్రణయైకభావమున సంచరించితిమి. 


ఉత్తరమేఘము 181 


చిలకా గోరింకలవలె గువ్వలజంట భాంతి చక్రవాకమిథునముబోలె ఎడమోర్వని 
ప్రణయజీవనము మాది. మాది మధుమయజీవితము. విధివైసరీత్యమున ఇడుముల 
పాలైతిమి. దైనోపహతులము. విధివంచితులము. విధి వక్రించిన ఎవ 'రేమి 
చేయగలరు? ఏటి కెదురీదు 'కొవరితరము! స్వస్నముననైన ఊహించని ఎడబాటు. 
దుర్భరవియోగము దీర్షప్రవాసము. ఆమె నా జీవితసర్వస్వము. పణయిని. 
మిత్రమా! ఆ నా (ప్రేయసి నీ సోదరి ఎట్టున్నదో! ఏమి చెప్పను! ఈ మా 
ఎడబాటుకు ఎవరిని నిందించను! ఏమి ప్రయోజనము? అది విధికృతము. ఎవ 
రేమి చేయగలరు? సహచరుడను, (పియుడను. ఎడలేక చీర చెరగుపట్టి సదా 
ప్రణయమున ఆమె వెన్నంటియుండు నేనిట్లు మిన్నులు సడ్డచోట ప్రవాసమున 
దూరమైయుండ నవయౌవని, అబల, నా (ప్రియసఖి, ఈ వియోగభార మెట్లు 
భరించగలదు? చక్రవాకము నెడబాసీన చక్రవాకి భాంతి ఇప్పు డామె ఏకాకిని, 
అల్పభాషిణి. అవును! (పియుడను, సదాప్రణయరస _ మొలికించు నే నిట 
దూరమున భారమగు జీవితము గడపుచుండ సతి ప్రణయశీల యగు నామె 
నలువురిలో చనువున ఎట్లు మనగలదు! సంతోషమున ఎట్లు భాషించగలదు! 
గృహము వీడక తదంతర్భాగమున మితభాషిణియై ఒంటరిగా వేదనాభారమున 
రోజులు వెళ్ళబుచ్చుచుండనోపు. జలదా! ఆమె రూపురేఖలను నీ కించుక 
వివరించితిని. నీ వామెను సులభముగ గుర్తించగలవు. ఆమె నా సహచారిణి, 
నా జీవితభాగస్వామిని. ఆమె నా (ప్రాణమునకే ప్రాణమని భావించుము. 
ఆమెయే నా జీవితసర్వస్వము. ఆమె లేనిది నా కంతయు అంధకారబంధురము, 
మరి యొక్కమాట! గాఢవిరహోత్కంఠ యగుచు మోయజాలని విరహవేదన 
అనుభవించుచు ఆమె ఈ _ వియోగభరితమగు దినములు గడుపుచు (క్రుంగి 
కృశించుచు శిశిరబుతువున శీతలతుషార (మంచుతుంపరు దూషిత యగు 
పద్మినిభాంతి కాంతివిహీనమై రూపాంతరము (అన్యరూసమునొందియుండునని 
భావింతును విరహదుఃఖిత యగుట ఇంచుక రూపుమాసినను ఆమెను 
అన్యగా భావించకుము. ఆమెయే నా [పియసతి. రేఖభామాత్రముగ నున్నను 
చంద్రిక చంద్రికయే గదా! వియోగభారమున అనురాగము విఫలనుగుట 
దురంతవేదనాభరిత యగుట తత్కారణముగ అవయవకార్శ్యత్వమును ఉత్కంఠ 
యని విజ్ఞ లందురు. ఇందు ప్రథమచరణమున యక్షపల్ని = జీవితములకు 
భేదమున్నను, అభేదాధ్యవసాయమున అతిశయోక్తి. ద్వితీయచరణమున పూర్ణోపమ. 
చతుర్ధ్థచరణమున (పద్మినీవ అనుచో) ఉపను. ఇవి అన్యోన్య అన పేక్షము 


182 మేఘసందేశము 

లగుట సంసృష్టి యలంకారము. 

అవ, యక్తసత్తి వదనవనరనా 
ea ar) 


శ్లో నూనం తస్యాః ప్రబలరుదితోచ్చూననేత్రం |ప్రీయాయా 

నిశ్వాసానా మశిశిరతయా భిన్నవర్ణాధరోష్టమ్‌, 

హస్తన్యస్తం ముఖమసకలవ్యక్తీ లమ్బాలకత్యా 

దిన్హోర్రైన్యం త్వదనుసరణక్షిష్టకాన్తే ర్చిభర్తి. 23 

అ హే మేఘ=ఓ జలదా! ప్రబల-రుదిత-ఉచ్చూన- నేత్రమ్‌=అమిత 
రోదనమున ఉబికిన నేత్రములు కలదియు, నిశ్యాసానామ్‌=నిట్టూర్పుల 
యొక్క, అశిశిరతయా=ఉపషప్షత్యము (చల్లదనములేమి) చే, భిన్న-వర్హ-అధర- 
ఓష్టమ్‌=రూపుమా సిన అధరోష్టము గలదియు, హస్త-న్యస్తమ్‌=హస్తమం దుంచబడి 
నదియు, లమ్బ-అలకత్యాత్‌=వేలుచున్న కుంతలము (ముంగురులు కలదగుట, 
అ-సకల-వ్యక్తి=అసంపూర్ణముగ అగుపించునదియు నగు, తన్యాః=ఆ నా, 
(ప్రియాయాః=(ప్రేయసియొక్క, ముఖమ్‌ = మోము, త్వత్‌ -అనుసరణ-క్లిష్ట-కాన్తేః=నీ 
వడ్డుపడుటచే క్షీణకాంతి గల, ఇన్దోః=చంద్రునియొక్క, దైన్యమ్‌=దీనత్వమును, 
బిభర్తి=భరించుచున్నది. నూనమ్‌=అది యధథార్హము. 


భా. జలదా! నే నిచ్చట, ఆమె అచ్చట. అధిగమించరాని వియోగభారము. 
మోయరాని బరువు. (ప్రణయిన్నీపణయులము. తెరిపిలేని యావేదన, తీరని 
దుఃఖము. నిరంతర అంతన్తాపము. ఎట్టు భరించగలము? ప్రవాస (వియోగ) 
మెంత కఠినమైనది? అదెంత బాధాకరము? ఆయినను పురుషుడ నగుట నే 
నెటులనో భరించ నోపుదును. మణీ అధీర యగు నామె మాట! అబల 
యగు ఆమె ఈ మనోవేదనను హృదయతాపమును ఎట్లు భరించగలదు? 
ఈ వియోగసాగరము నెట్లేదగలదు? దురంత దుస్తర వియోగసంతాపమున 
వ్రుగ్గిడి యామె మనన్తాపోపశమనమునకు రోదనము. తక్క అన్యమార్ల 
మగపడదు. నిరంతరరోదనము! ఎడ మెలుంగని దుఃఖము! తెణీపీలేని 
కన్నీటిధార! అట్టి తజీ యామె నయనము లెట్టుండును! ఉబికియుండు 
టబ్బురమా? దుఃఖాతిశయమున పొంగి ఇంతింతలై యుండనోపు. ఏలయన, 
ఆమె విషాద మజట్టది. జలదా! అంతస్సంతాపోష్టత్యాధిక్యతచే ఆమె నిశ్యాసముల 
చల్లదన మంతరించినది. శిశిరత్వ మింకిపోయినది. మా ప్రణయజీవితసౌఖ్య 
సౌరభసంకేతమగు ఆమె యధరబింబోష్టము ఊష్మనిశ్వాసములచే వన్నె తరిగి 
రమ్యత చెడియుండును. అందలి మధురామృతరస మింకీయుండును. నిరంతర 
అంతన్హాపమునకు విషాదము తక్క ఆలోచన లెక్కడివి? సంతోషమునకు తా 
వెక్కడిది? వామహస్తమున చెక్కిలి మోపి తన దుర్చాగ్యమునకు కుమిలి 


ఉత్తర మేఘము 183 


కుమిలి దిగులొందుచుండును. ఇక నామె వదనమునకు కాంతి యెట్లుండును? 
(పియు నెడబాసిన కాంతకు కళాకాంతు లెక్కడివి? పతికి దూరమైన సతికి 
శోభ యెట్లుండును? మదన్య మెరుగని నా పియసతి కేశసంస్కార హీన. 
ఆ కుటిలకుంతలములకు శిరోజములకు సంస్కారపరిష్కారములు శూన్యమగుట 
చెదరి ఆమె ముఖబింబ మాక్రమించినవి. ఆమె వదన మిసుడు తృదనుసరణము 
(ఆటంకము)న కాంతిహీనమగు చంద్రబింబము భాంతి వన్నె తరుగుట తథ్యమని 
భావింతును. అయినను ఆమెను అన్యురాలుగా (భమించకుము. ఆమెయే నా 
(పయసతి యని గుర్తించుము. (సేయసి మోము చంద్రుని దైన్యము నెట్లు 
సహించును? ఈ విషయము బింబపతిబింబభావమున పరిహరించబడున 
దగుట నిదర్శనాలంకారము. 


అవ యకీణీ నీతివరనా- 
aA డా ఛా 


శో ఆలోకే తే నిపతతి పురా సా బలివ్యాకులా వా 
మత్పొదృశ్యం విరహతను వా భావగమ్యం లిఖస్సీ, 
పృచ్చన్తీ వా మధురవచనాం శారికాం పష్టరస్తాం 
కచ్చిద్భర్తు: స్మరసి రసికే త్వం హి తస్య (పియేతి, 24 
అ. హే మేఘ!=ఓ జలదా! సా=-ఆ నా (పియతమ, బలి-వ్యాకులా వా=(ప్రవా 
సితుడ నగు మదాగమనా (నారాకృర్హమగు దేవతారాధనలయందు నిమగ్నమైనదిగా 
గాని, విరహతను=వియోగమున కృశించినదియు, భావగమ్యమ్‌ = ఊహాజనిత మైనది 
యునగు, మత్‌ -సాదృశ్యమ్‌=నా రూపసామ్యమును, లిఖన్తీ వా=చిత్రించుచున్నదిగా 
గాని హే రసికే=రసార్హహృదయ వగు ఓ మైనా! భర్తుణానా స్వామిని, 
కరం కచ్చిత్‌ =స్మరింతువా! హీ=ఏలనందువా! త్వమ్‌= వ; తస్య=ఆయనకు, 
(పీయా=వల్లభవు, ఇతి =అని, మధురా -వచనామ్‌=తీయని పలుకులు గల 
దియు, పళ్టారస్తామ్‌= పెంపుడు మైనము గాన పంజర మందున్నదియు నగు, 
శారికాం= మైనపుగోరింకను, పృచ్చన్తీ వా=పశ్నించుచున్నదిగా గాని సా=ఆ నా 
(పీయవల్లభ, తే= =నీయొక్క, ఆలో కే=దృష్టిపథథమున, పురా నిపతతి=పడగలదు. 


భా. జలదా! కాలము బహువిచిత్రమైనది. అవ్యాహతమైనది. ఒకరి 
అదుపాజ్జలతో దానికి పనిలేదు. ఏదియు దాని నడ్డజాలదు. దాని కన్నియు 
లోబడవల సినదే. అది నిరాటంకముగా నిర్లిప్తముగా . సౌగిపోవుచునే యుండును. 
దానికి ఆద్యంతములుగాని పక్షపాతముగోని. లేవు. ధనికనిర్హనికత్వములతో గాని 
అధికారనిరధికారములతో గాని అజ్జతావిజ్ఞతలతో గాని దాని కెంతమాత్రము 
నిమిత్తము లేదు. దాని కొక రూపముగానీ “ రూపభేదము గాని ఎగుడుదిగుడులు 
గాని అగుపించవు. ఘడియవిఘడియలు గాని సంధ్యాదినరాత్రులు గాని 


184 మేఘసందేశము 


వారపక్షమాసఅయనాబ్రములు గాని బుతుఖేదములు గాని సున్న. అవన్నియు 
మానవకల్పితము లని విజ్ఞు లందురు. అది ఒప్పు మెప్పు తప్పులతో 
పనిలేక నిరపేక్షాభావమున [క్రమబద్ధకర్తవ్యతాభావమా యనునట్లు చక్షభమణభాంతి 
అదృశ్యపూర్వకముగ జరిగిపోవుచునే యుండును. దాని కాద్యంతములు గాని 
అంతుపొంతులు గాని అగపడవు. అయినను దాని ప్రభావ మేమియో గాని 
(ప్రకృతిలో ఎంతయో మార్పు సంభవమగుచున్నది. కనుకనే (కాలస్వరూపాయ 
దేవాయ నమః) అందురు. జలదా! ఏది యేమైనను ఆనందమయజీవులకు 
సుఖసంతోషములతో కాలము తెలియకుండగనే ఎగుడు దిగుడులు లేక సరసర 
సరళముగా పాగిపోవును. కాని అభాగ్యులమగు మా స్థితి వేరు. నముముబోటి 
విధివంచితులకు అది శీతలహేమంతనిశీథిని బోలి దీర్ణముగాను, పేదవాని 
(బతుకు భాంతి భరించరాని భారముగాను, వార్హక్యము బోలి అనూహ్యమగు 
బరువు మాదిరి అగపడుచు అడుగడుగున అలసటతో సతమతమగుచు 
ముందుకు సాగక దీర్దమై తోచును. మితమా! నీవు మద్గేహము 
చేరుసరికి నా సతి ఎట్లుండు నందువా? తీరని ఎడబాటు. అధికమగు 
విరహవేదన. కాలవ్యవధి దీర్హమైనది, దినములు గడవవలె. ఉబుసుపోకకు 
ఎందైన మనసు లగ్నము కావలె. అట్లు కాదేని ప్రణయతాస మధికమై 
ప్రాణాంతక మగును. ఆశాజీవులము కదా! ఆమె మన స్పెందైన లగ్నమై 
యుండనోపు. ఆమె మదాగమనాభిలా షీణియై దేవతారాధనయందైన నిమగ్నమై 
యుండవచ్చు. ఈప్పితార్థసాఫల్యమునకు దేవారాధన అవశ్యకర్తవ్యము గదా! లేదా 
ఆమెకు చిత్రలేఖనానైపుణ్యము గలదని మున్ను నుడివితిని గాద! విరహిణులకు 
చిత్రలేఖనము _ వినోదహేతువు. అయినను విరహవేదనాదూ షితమగు (కృశించి 
రూపుచెడిన) నా రూప మామె ఎట్టు చిత్రించగలదు? ఆమె నిపుణ. 
బుద్ధిమతి. భావనాపటిమ నూహించి రేఖామాత్రముగ ఎందైన ఫలకమున 
చిత్రించి వినోదించుచుండనోపు. జలదా! మా యింట శారిక యొకటున్నది. 
అది మధురభాషిణి. తేనెపలుకుల మైనా యది. హింసాయుతజంతువులబారి 
పడకుండుటకు గాను రక్షణార్థము విశాలముగు పంజరమున స్వస్థత గలిగి 
యున్నది. _్రేమార్హు హృదయ. అది నాపియతమకు ముద్దుముచ్చట లొలికించు 
మైనా. నా పతి నేర్చిన పలుకులన్నియు నేర్చిన దిట్ట. నా కత్యంత ప్రియమైనది. 
విశ్వాసమున మెలగు మైనా యది. ఓ రసగ్రహణపారీణా! ఆర్హ్రహృదయా! 
ఓ మైనా! నాస్వామి నెన్నడైన స్మరించుచుంటివా! ఆయన నీ కెంతయు 
కూర్చిన మిత్రుడు కదా! ఆయన కత్యంత_పేమాస్పదవు. కాన స్మరించు 
బటంతయు యుక్తము. నా స్వామిని మరువలేదు కదా! అని ప్రన్నించుచు 
వైన యుండవచ్చు. జలదా! ఏమి చెప్పను! ఇవ్విధమున 'నా రాకకై పూజలు 


సలుపుచు ఊహాజనితమైన ప్రతిరూపమును చిత్రించుచు పంజరస్థమగు శారికను 


ఉత్తరమేఘము 185 


పలుకరించుచు దయనీయజీవితము నెట్లో వెళ్ళబుచ్చుచు రోజులు లెక్కించుచు 
ముందుగా నీ దృష్టిపథమున  పడవచ్చును. 


అవ య్తీణీ గాన ఉవ్యకమణీకొ వరన 
cc 


శ్లో ఉత్ప్సళ్లే వా మలినవసనే సౌమ్య నిక్షిప్తవీణాం 
టిని 
మద్దోత్రాజ్కం విరచితపదం గేయ ముద్దాతుకావూ, 
తస్త్రీమార్ద్రాం నయనసలిలైః సారయిత్యా కథంచి 
ద్ఫూయో భూయః స్వయమపి కృతాం మూర్భనాం విస్మరన్తీ. 25 


అ. హే సౌమ్య=ఓ సరళహృదయా! మలిన-వసనే=మాసిన వలువ 
గల, ఉత్ప్సజ్లే=ఒడియందు, వీణామ్‌=విపంచిని, నిక్తిప్య=ఆనించి, మత్‌-గోత్ర-అ 
జ్కమ్‌=నా నామచిహ్నము గలదియు, విరచిత- పదమ్‌=చక్కగా కూర్చబడిన 
పదములు కలదియు నగు, గేయమ్‌=గీతమును, ఉత్‌ -గాతు-కామా=ఉచ్చెః స్వరమున 
పాడ నుత్సుకత గలదై, నయన-సలిలైః=అశుకణములచే, ఆర్హ్రాం=చెమ్మగిలిన, 
తన్తీమ్‌=వీణతీగను, కథంచిత్‌ =ఎటులనో అతికష్టమున, సారయిత్వా=తుడిచి, 
భూయః భూయః=మాటిమాటికి, (తరచు) స్వయమ్‌=తానుగా, కృతామ్‌ అ పి=రచిం 
చిన దైనను, మూర్భనామ్‌=స్వరకల్పనను, విస్మరస్తీ=మజచుచున్నదగుచు, నీకంట 
బడవచ్చును. 


భా ఓ కృపాస్వరూపా! మా దయనీయగాథ నేమని నుడువుదును? 
(పియతముడ నేను (పవాసితుడను. ఆమెయా అబల. ఏకాకిని. ఇక 
సుఖసౌఖ్యము లెక్కడివి? శాంతి ఎక్కడ? సంతోషమేది? ఆనందమునకు 
తావెక్కడ? అలంకార మెక్కడిది? అంగములు శుష్కింప అలంకరణ 
దూరమైనది. కేశసంస్కారమునకు తావు లేదు. అసలు మలినవసన (వీర) 
మే ఆమె కాచ్చాదన, నిరంతరచింత తోడి వియోగము. భరించ నలవిగాని 
తాపము. కాల మెట్లు గడపగలదు? ఆపె విదుషి గాన మామెకు 
(పాణము. సంగీతసాహిత్యము లామెకు వెన్నతో బెట్టిన విద్యలు. ఆమె 
కమనీయకంఠమున మాధుర్య మలది యున్నది. అమృతము తొణికిసలాడుచున్నది. 
ఎలుగెత్తి పొడి గానమాధుర్యమున లోకముల మురి పించగలదు. సాహిత్యమునకు 
చక్కని స్వరములు కల్పించగలదు. మనోవికలతను బాపి హృదయమున 
కూరట కల్పించి వినోదమున కాలము గడపజూచును. జలదా! నీ వచట 
కరుగునప్పటికి నా (పియసతి ఇట్లున్నను ఉండవచ్చునని యూ హింతును. 
మలినవసనాచ్చాదితమగు ఒడిని వీణ మోపి మన్నామాంకితముగ - ఎట్లన 
సవిశేషముగ పదము పదమున నా నామ మమరునట్టు చక్కని గేయము 
రచించి అందు కనువగు స్వరములు కూర్చి. ఉచ్చస్వరమున ఆలాపన కుద్యమింప 


186 మేఘసం దేశము 


అంతలో మద్గుణస్మరణమున జనించిన  కణ్ళావరుద్దతను కన్నుల అశ్రువులు 
చింద విపంచీతంత్రులు చెమ్మగిల్లి పలుకమి ఎట్లో అతికష్టమున పరిమార్హన 
మొనర్చి తానుగా కూర్చినదైనను స్వరారోహణ అవరోహణ (క్రమమును మజచి 
అస్వస్థతను అస్తవ్యస్తముగ వీణ వాయించుచు నైన మత్సేయసి రీ కంట 
బడవచ్చును. ఇట (పియగుణస్మృతిజనిత మూర్చనైన విస్మరణ (మజపు)- 
షడ్డమధ్యమము లను గ్రామములు (సంగీతమున స్వరక్రమము మానవులకు 
చెందినవి. గాంధారగ్రామము దేవయోనికి జెందినది. యక్షిణి ఉచ్చెస్స్యరమున 
పొడ నుద్యమించుట అస్వాభావికము గాదు. ఆమె మధురకంఠమున్‌ నవరసము 
లొలికించు నిపుణగాయకి యైనను వియోగభారమున ఆమె కంఠ మవరుద్దమై 
నయనజలములు చింద మజపు జనించినది. మత్సాదృశ్యాదులచే మనస్సంగానువృత్తి 
సూచితము. సప్తస్వరముల ఆరోహణావరోహణక్రమము మూర్చన యనబడును. 
అలంకారము వికల్పము, 


అవ. య్యక్షవత్తి వినోదవరన- 
(ఊక లాం 


క్షా, శేషాన్నాసా న్విరహదివసస్థా సితస్యావధేర్వా 


విన్యస్యన్తీ భువి గణనయా దేహళీదత్తపు స్పెః, 
సంభోగం వా హృదయని హతారవ్భు మాన్యాదయన్తీ 
(పాయేణైతే రమణవిరహే ష్వబ్ఞనానాం నినోదాః. 26 


అ. అథవా=లేక, విరహ-దివస-స్తాపితస్య=విరహదివస ఆరంభము మొదలు, 
అవధేః=శాపావధి పర్యంతము, శేషాన్‌ =మిగిలియున్న, మాసాన్‌=నెలలను, దేహళీ- 
దత్త-పు ప్పెః=గడపయం దుంచబడిన పుష్పములతో, గణనయా=లెక్కించు టచేత, 
భువి=భూమె పై, విన్యస్యన్తీ వా=ఉంచుచున్నదిగా గాని, హృదయని హిత- 
ఆరమ్భృం=మనస్సంకల్పప్రాయమగు, సంభోగమ్‌=రత్యానందమును, ఆస్వాధయన్తీ 
వా=అనుభవించున్నదిగా గాని, నీ దృక్సథమున బడవచ్చును. జలదా! ప్రాయేణ=తర 
చుగా రమణా విర హేషు=(ప్రియతమవియోగమున, అజ్ఞనానాం=దయితలకు, 
ఏతే=ఇవియే, వినోదాః=వినోదములు గదా! 


భా. జలదా! మున్ను (పణయమున ఆనందమయజీవితము గడపెడి 
మాకు కాలము తెలియకుండగనే జారిపోయెడిది. ఆ యానందమయజీవితమున 
వత్సరములు  దిన్నప్రమాణమా(త్రములుగా గడచిపోయెడివి. నేడో! అట్లు గాదు. 
అంతయు తద్వ్యతిరేకము. ఆనంద మెక్కడిది? సుఖమా! శూన్యము. 
మిగిలినది దుఃఖము, తాపము, ఎడబాటు. వియోగభారమున వాసరములు 
వతృరములుగా మారి ముందుకు జరుగక దీరముగ సాగుచున్నవి. రోజులు 
గడుచుటయే ద్యుర్రట మగుచున్నది. ఇంతకు మేము చేసిన నేర మేమిటి? మే 


ఉత్తర మేఘము 187 


మొనరించిన పాపమేమిటి? నూతనదంపతుల మగుట ఆనందపారవశ్యముచేనైన 
ఏవురపాటున ఆలస్యమైన మాట నిజము. విధివైపరీత్యము తక్క అంతకు 
ఇంతటి కారిన్యమా! రసహీనమగు జీవితము గడపుచుంటిమి. ఎంతకాల 
మిది? జలదా! నీవట కేగుసరికి నీ సఖి నా సతి ఎటుండ నోపునో ఏమి 
చెప్పగలను? అయినను ఇ ట్లూహించెద. భారమగు దీర్ణవియోగము. భరించరాని 
కష్టము. చేయునది లేదు. రోజులు లెక్కించుచుండును. మాసములు 
గణించుచుండును. ఎట్లందువా! ద్యారదారువునం దుంచబడిన పూవు 
లందుకొని ఒకటి రెండని పుడమి నుంచుచు వియోగాది శాపావధిపర్యంతము 
శేషదినములు లెక్కించుచు నైన నుండనోపు. మిత్రమా! నీకు తెలియని 
దేమున్నది! ప్రణయము కరువాయె. ఆనందము దూరమైనది. మిగిలినది 
పరోక్షము. ఊహాజనితము మాత్రమే. హృదయగతము మానసికము తక్క 
మిగిలిన యానంద మెక్కడిది! ఊహాప్రపంచమున ఉవ్విళ్ళూరుచు నాతోడి 
సరససల్లాపముల మాధుర్యము చుంబనాది రతి కియా కలాపముల మకరందము 
జుజ్టుచు నైన నుండవచ్చును. (పత్యక్షసుఖసౌఖ్యములకు సంభోగ మకరందములకు 
దూరమైతిమి గదా! మిత్రమా! విధివైపరీత్యమున ఒండొరులకు దూరమైన 
(పణయజీవులగు యువతీయువకులకు సతీపతులకు ఇంతకంట మిగిలిన 
దేమున్నది? సర్వసాధారణముగ వియోగినులకు మిగిలిన వినోదము లివియే గదా! 
కాలయాపనోపాయము లిట్టివే గదా! శేషించిన సుఖసంతోషము లింతమాత్రమే 
గదా!- ఇందు సంకల్పావస్థ సూచితమైనది. (పీయవిషయక మనోరథము 
సంకల్పము. _ఇందలంకారము వికల్పము. సామాన్యముచే విశేషసమర్హనమున 
అర్భాంతరన్యాసము. ఉభయమునకు అంగాంగిభావమున సంకరము అలంకారము. 


అవ. సందేశ మందజేయతగిన సమయసూచన- 


పఠే 


- సవ్యాపారా మహని న తథా పీడయే ద్విప్రయోగః 
శజ్కే రాత్రౌ గురుతరశుచం నిర్వినోదాం సభీం తే, 
మత్సన్తే శైః సుఖయితువములం సశ్వ సాధిం నిశీథే 
తౌమున్నిద్రా మవనిశయనాం సద్మవాతాయనస్తః. 27 


అ. హే సఖే!=ఓ మిత్రమా!, అహని=పగటియందు, సవ్యాపారామ్‌ =చిత్రలే 
ఖనాదివ్యాపారనిమగ్న యగు, తే=నీయొక్క, సభఖీమ్‌=చెలియలగు నా (ప్రియ 
తమను, విప్రయోగః=వియోగము, తథా=అంతగా, న పీడయేత్‌ = పీడించదు, 
యథా=ఎంతగా, రాత్రౌ=నిశాసమయమున, పీడయేత్‌ = పీడించునో, రాత్రౌ=నిశీ 
థమున, నిర్వినోదామ్‌=వినోదర హిత యగు, తే=నీయొక్క, సభఖీమ్‌=సఖిని, 
గురతర-శుచమ్‌=అధికతరమగు దుఃఖకీలినిగా, శజ్కే=శంకింతును. నిశీథే=నడి రే 


188 మేఘసందేశము 


యిని, ఉన్నిదామ్‌ =న్నిద్రలేనిదియు, అవనిశయనామ్‌=పుడమిని శయనించునదియు, 
సార్వీమ్‌=పతివతయు నగు, తామ్‌=ఆ నా పేయసీని, మత్‌-సందేశః =నసౌో 
'న్లేమవార్తలతో, అలమ్‌= అత్యంతము, సుఖయితుమ్‌=సంతోష పెట్టుటకు, సద్మ-వా 
తాయనస్థః=మద్భవనగవాక్షమున ఉపవిష్టుడ వగుచు, పశ్య=వీక్షింపుము,. 


భా. జలదా! విరహిణులకు పగటికంకు రాతి తాప మెక్కువి 
ఆవేదన యధికము, శోకము మిక్కుటము. ఏల అందువా! నిత్యకృత్యములు 
విధినిర్వహణములు, చిత్రలేఖనాదులు అవి ఇవి ఏవియో యుండునుగదా! అందు 
నిమగ్నలగుట పగలెట్లో గడచిపోవును. అంతగా బాధ యగపడదు. ఇక రాత్రి 
యందువా! అట్లు గడవదు. శయ్యాగతులగుట, గతమధురస్మృతు లన్నియు 
ఒకటొకటిగా స్ఫురణకు వచ్చి నిద్రకు కరువగును. తాప మతిశయించును. 
దుఃఖము వెంబడించును. ఇక సుఖ మెక్కడిది! సహజముగా అంగనలు 
కుసుమసుకుమారలు, సుఖజీవులు, భోగలాలసులు,  మధుమయులు. అని 
దూరమగుట వారికి జీవితము అంధకారబంధురము. కుసుమసుకుమారలగుట 
తాపమున కోర్వజాలరు. మిత్రమా! నీ చెలియలు నా సేయ సీ ఎట్లున్నదో 
గదా! పగలెట్లో కాలము వెళ్ళబుచ్చును. కోర్కె రీడేర దుఃఖము 
సమసిపోవ ఎడబా టంతమొంద, దైవచింతనలు, దేవతాపూజలు ఆ మీదట 
చిత్రరచనలు, వీణావాదనలు శారికాసల్లాపములు కొల మెట్లో గడచిపోవును. ఇక 
'పెనుభూతమువలె పీడకలవలె నిశి దాపురించును. వినోదమునకు తావు లేదు. 
విధినిర్వహణకు చోటు లేదు. నిరంతర మావేదన. ఎడతెగని చింత. నిద్రకు 
తావు లేదు. ఇక సుఖ మెక్కడిది! ఆమె వియోగతాపపీడిత, దుఃఖిత. 
నిశీథమున ఆమెను చూడబొమ్ము. అర్రరాత్రి తగిన సమయము. నీ కంతయు 
అవగతమగును. ఆమె సాది, సతి, నీతినియమము గలది. అన్యధా భావించకుము. 
నీ చెలియలివంటి దామె. నియమబద్ధ యగుట ఆమె అవనిశయన. పతి 
నెడబాసిన యామెకు పర్యంకముతో నేమి పని? పుడమియే ఆమెకు పర్యంకము. 
అచటనే యామె పడక, అమిత యావేదన, తీరని దుఃఖము, నిద యెక్కడిది! 
కన్ను మూయదు. ఆమె స్థితి యది. అది మా యదృష్టము. నె చెప్పు 
"బెందుకు! నీవు స్వయముగా వీక్షించగలవు. జలదా! వెంటనే లోని కరుగకుము. 
తొందర కార్యహానికి హేతువగును. నిదాన మవసరము. మద్భవనమును జేరి 
గవాక్ష మధిష్టించి శాంతి వీక్షించి ఆమె పరిస్థితిని గమనించి తియ్యని పలుకుల 
మత్‌ క్షేమవార్త దెలిపి ఆమె కత్యంతముదము చేకూర్తువని ఆశించెద. సఖి, 
దొది, మాతాపితలు, మిత్రదూతశుకాదులు ఇష్తకథనాది ఉపాయముల విరహిణిని 


190 మేఘసందేశము 


వో ఆ షవ్యా మవనిశయనే సన్నిక్రీర్ణకపార్భా ని 
తత్పర్యంతప్రగళితలవై శ్చిన్నహారైరివాపైః, 
భూయో భూయః కఠినవిషమాం సారయంతీం కపోలా 
దామోక్తవ్యా మయమితనఖేనైకవేణీం కరేణ, 2 


అ. అవని-శయనే=పుడమిశయనమందు, _ సన్నిక్షీర-ఏకాపార్శ్వామ్‌ =వ్యాప్త 
మగు(చాచిన్స, ఏక (ఒకే) పార్యము గలదియు, తత్‌ -పర్యంత-ప్రగళిత- 
లవైః=౭ఆమెయున్నంతమేర రాలిన లేశము(ఖండము)లు గల, ఛిన్నహారై ఇవ=తెగిన 
ముత్తెపుహారములబోలు, అ(పైః=అశుబిందువులచే, ప కరాలు 
నదియు, అయమిత-నఖేన =అఖండితనఖములుగల, కరేణ=చేతితో, కఠినవి 
షయామ్‌=బిరుసెక్కి చిక్కుపడినదియు, ఆమోక్తవ్యామ్‌=శాపాంతమున నాచే 

జేయబడునదియు నగు, ఏకవేణీం=శాషప్రారంభమున ముడువబడిన వేణిని, 
కపోలాత్‌ =చెక్కిటినుండి, భూయః భూయః=మాటిమాటికి, సారయంతీమ్‌=సవ 
రించుచున్న నా (పియతమను, ఉపేయాః =సమీపించుము. 


భా. మిత్రమా! మద్వియోగమున ఆమె నియమబద. కనుకనే ఆమె 
పర్యంకము వీడి భూతలశాయిని. అవనియే ఆమెకు పూలపానుపు. అదియే 
ఆమెకు స్వర్థపర్యంకము. ఆమె నిష్ట యది. నియమ మది. మజీయు నామె 
ఏకపార్శ (గత. ఒకే ప్రక్కకు ఒదిగిన పడక, అలికిడి లేని శూన్యగృహమున 
అంధకారమున ఆమెను _ గుర్తించుటించుక కష్టమే యగును. సందడి లేని 
(బ్రతుకగుట స్థిమితము లేక అటు నిటు దొర్లుటచే ఆమె సామీష్యమున 
చిందరవందరగు ముత్తెపుసరముల శకలములా యనునట్లు అశ్రుబిందువులు 
చెందియున్నవి. _ వాటినిబట్టి సునాయాసముగ నీ వామెను గుర్తించగలవు. 
జలదా! ఆమె ఏకవేణి. శాపారంభమున ముడిచిన వేణి మటీ వీడలేదు. 
(పియతముడను నేను (ప్రవాసమున నుండ ఆమె కేశాలంకరణ కిష్టపడదుగదా! 
ఆమె శేశబంధము సంస్కార హీనమగుట అస్తవ్యస్తము. కురులు పోషణ 
లేక రూపుమాపి బిరుసెక్కినవి. అఆందచందము లడుగంటినవి.  నఖము 
లపరిష్క ఎతములు, కత్తిరింపులు లేవు. వాటికి రూపురేఖలు సున్న. ఏమని 
చెప్పను! (పిదిలి చెక్కిట చెదిరిన ఆ కేశబంధమును అపరిష్క ఎతనఖముల 
మాటిమాటికి సవరింపుచున్నది. శాపాంతమున నాచే పరిష్కరింపదగు కేశబంధ 
మది. మిత్రమా! ఇదీ మా స్టీతి ఈ కై రెండు శ్లోకములు 
ప్రక్షీప్రములని తోచుచున్నది. ఏలయన అన్యశ్లోకములయందలి పదలాలిత్యముగాని 


లొ 


భావబంధురతగాని భావసౌరభముగాని ఇం దగపడవు. 


ఉత్తర మేఘము 191 


అవ, యక్షపత్తి యొక్క కార్భ్యవ్హర్ధనా 


ఆధిక్షామాం విరహశయనే సన్నిషత్లైకపార్శా So 

ప్రాచీమూలే తనువివ- కళామాత్రశేషాం హిమాంశోః, 

నీతా రాత్రిః క్షణ ఇవ మయా సార్థమిచ్చారతై ర్యా 

తామే వో ర్విరహమహతీ మశ్రుభి ర్యాపయన్తీమ్‌. 28 

అ. ఆధి-క్షామాం =మనోవ్యథచే క. విరహ-శయనే = 
విరహశయ్యయందు, సన్నిషళ్ణ-ఏక-పార్శ్వామ్‌ =లెస్సగా నొదిగిన ఏకపార్యము 
గలదియు, |ప్రాచీ-మూలే =తూర్పుదిశకోణమున, కళా-మాత్ర- శేషామ్‌ =కాంతిరేఖ 
మిగిలినదిగా కల, హిమ-అంశోః =శీతభానునియొక్క, మూర్తిమ్‌ ఇవ స్థితామ్‌ 
=ఆకారము బోలి యున్నదియు, యా =ఏ, రాత్రిః= నిశ ఇచ్చా-రతైః=అభిమత 
రతి క్రీడలతో, క్షణః ఇవ =క్షణముగా, నీతా =గడపబడినదో, తామ్‌ ఏవ 
=అదే రాత్రిని, విరహా-మహతీమ్‌ = విరహభారమున గురుతరమైనదిగా, ఉః 
=వేడివగు, అ(శుభిః = కన్నీళ్ళతో, యాపయన్తీమ్‌ =గడపుచున్నదియు నగు, 
తామ్‌ =ఆమెను, పశ్య =చూడుము. పూర్వమున కన్వయము. 


భా. జలదా! మరొక విచిత్రజీవితము. ఒకపరి అందరాని యానందము, 
మణీయొకసారి భరించరాని యావేదన. ఒకపరి ఆకాశమున ఆనందవిహారము, 
మతొకమారు పాతాళమున నరకయాతన. ఒకప్పుడు భోగముల మునిగితేలుట, 
మర్‌"క్కప్పుడు కష్టముల దజీ కానలేకుండుట. ఒకప్పుడు (పణయజలనిధుల 
నీదుచు ఓలలాడుట, ఇంకొకప్పుడు అమితయాతనల గుందుచుండుట. ఒకపరి 
జీవితమాధుర్యమును జుబ్టుట, మజీయొకపరి బతుకుభారమున (కుంగుట. ఒకపరి 
యానందడోలికల నూగుట, మజీయొకపరి విరహభారముననైన మనోవ్యథకు 
దారికానక అంధకారమున తడుములాడుట. మిత్రమా! విధివైపరీత్యమో 
ఏమో! కాని మా (బతుకుతెర విది. మాజీవితసరళి కొంతవణకు ఇంతకుమున్నే 
వివరించియుంటిని. నే నందుబాటున లేకుండుట నా సతి విరహతాపమున 
కూ కృశించియుండును. విరహశయ్యను ప్రక్కకు నొదిగి అంటియుండును. 
ఆమె రూపము మారిపోవుట ఖాయము. రూపసౌరభ మంతరించుట నిశ్చయము. 
విరించి ఒరవడిగా తీర్చిదిద్దిన ఆమె సౌందర్యవైభవ మిప్పుడు అణగి మణగి 
అంతంతమాత్రముగ, రేభాసదృశముగ లేశమ్మాత్రము మిగిలియుండును. జలదా! 
నీవు గమనించియే యుందువు. కృష్ణపక్షాంతమున ప్రాచీ _(తూర్పుదిక్కు) 
మూలమున కృశించి రూపుమాసి అంతంతమాత్రముగ మిగిలియున్న చంద్రరేఖను 
బోలియుండును మత్రియసభఖి. ఉదయాద్రి నుదయించి మిణుకు మిణుకుమను 
సీ త్రాంశుని క్రీణరేఖ యామె. మిత్రమా! _ ఏరికైనను శుభసుఖదినములు 


192 మేఘసందేశము 


తెలియకుండగనే ఇట్టే సులభముగ సుఖముగ గడచిపోవును. అవే దినములు 
కష్టకాలమున బరువుభారములై కుంగదీయుచు అడుగడుగున దీర్హముగ సాగుచు 
గడచుటయే కష్టమగును. సుఖదినములు కుదింపు మదింపు లెజుగవు. 
దీర్ణములైనను సుఖసంతోషసమయములు కురచలై క్షణముగ తెలియకుండగనే 
గడిచిపోవును. కష్టసమయముల నవి దీర్హాతిదీర్ణములై గడపశక్యముగానివై క్షణమొక 
యుగముగా వేధించును. ఇది సర్వజనవిదితము. మిత్రమా! అన్యోన్యప్రణయమున 
ఇష్టరతుల దేలితిమి. మనోభీష్టముగ భోగము లనుభవించితిమి. జీవితసౌరభము 
లందుకొంటిమి. మెమజచి ఆనందరసధునుల వీచికాడోలికల నూగులాడితిమి. 
దీర్దరాత్రులు క్షణముగా గడచిపోయినవి. ఇక నేడో! అవే రాత్రులు విరహతాపమున 
దుఃఖభారమున దీర్దాతిదీర్షములై గడచుటయే దుర్షటమగుచున్నది. క్షణ మొక 
యుగముగా బాధాకరమగుచున్నది. ఇక మిగిలెడివి కన్నీటిధారలు! మిత్రమా! నా 
జీవిత భాగస్వామిని, నా జీవితసౌరభము, నా ప్రాణమునకు ప్రాణము, నా 
బతుకుతెరువు అగు నా (పియసతిదైన స్థితి యది. జలదా! ఒకపరి వీక్షించిన 

కంతయు విశదమగును. ఇందు కార్మ్యావస్థి సూచితము. అలంకారము 
ఉపమ. 


అవ విరహిణి యగు యకిణి విషయ ద్వేష అవనావరన- 
యి ఉత ఇగ 


శ్లో పాదా నిన్లో రమృతశిశిరాన్‌ జాలమార్గప్రవిష్టాన్‌ 

పూర్వప్రీత్యా గత మభిముఖం సన్నివృత్తం తథైవ, 

వ న! అకక రట. న. 

సాభ్రేఒహ్నావ స్థలకమలినీం న ప్రబుద్దాం న సుప్తామ్‌. 29 

అ. జాల-మార్గ-ప్రవిష్టాన్‌ =గవాక్షమార్గమున ప్రవేశించినవియు, అమృత-శిశి 
రాన్‌ =అమృతమువలె చల్లనై ఆహాదకరమైనవియు నగు, ఇన్లోః =చంద్రునియొక్క, 
పాదాన్‌= కిరణముల గూర్చి, పూర్వ-పీత్యా =పూర్వపు (పీతి (స్నహముచే, 
అభిముఖమ్‌ =ఎదురుగా, గతమ్‌ = వెళ్ళినదియు, తథా ఏవ =అదేరీతిని, 
సన్నివృత్తమ్‌ =వెనుతిరిగినదియు నగు, చక్షుః =నేత్రమును, ఖేదాత్‌ =దుఃఖ 
మువలన, సలిల-గురుభిః =కన్నీటిచే బరువెక్కిన, పక్ష్మభిః =కనురెప్పలచేత, 
ఛాదయన్తీమ్‌ =కప్పుచున్నదియు, సాభ్రే =మేఘావృతమగు, అహ్ని =దివా 
(పగటి సమయమున, న ప్రబుద్దామ్‌ =వికసించనిదియు, న సుప్పామ్‌ 
=ముకుళించనిదియు నగు, స్థల-కమలినీమ్‌ ఇవ- స్థితామ్‌= స్థలపద్మి నివలెనున్న 
మత్కాంతను సమీ పించుము. : 


భా ఆ సమయమున ఆప్పలే విరోధు లగుదు రను సామెత యున్నది 
కదా! 'అక్షరాలా నిజ మది. లోకమున వెన్నెల ఎవరికి (పీతి నొసంగదు! 


ఉత్తరమేఘము 193 


సుఖమీయదు! ఎవరి కాహాదకరము కాదు! ఎవరి హృదయముల రంజింపదు! 
ఎవరిని మురిపింపదు! వెన్నెల అమృతమయ మందురు. కనుకనే ఎలరికి 
అది పీతి, అహ్హాదకరము, హృదయరంజకము. అంత చల్లదనమున్నది కనుకనే 
అంత హాయి చేకూర్చును. సదదీర్సి ఉల్లాస మొనగూర్చును. లోకమందలి 
జీవులన్నిటికి అత్యంత ఆదరణీయ మది. అందజును దానికి స్వాగతము 
పలికెదరు. కాని ఆ చల్లని వెన్నెలయే, ఆ యమృతకిరణములే, విరహిణుల 
పాలిట ఆరని అగ్నిజ్వాలలు. అత్యంత సంతాపకరములు. ఆహాదము మాటు 
అటుంచుము. భేదమున కవి రాచబాటలు. మిత్రమా! వియోగాత్‌ పూర్వము 
ఆ శుభదినముల ఆ శోభనపర్వదివసముల పణయమున మే మన్యోన్యము 
మెలగునపుడు ఆనందడోలికల నూగునప్పుడు మత్కాంత, మత్రియతమ ఆ 
వెన్నెలకు ఆ శీతలచంద్రకిరణములకు నిండుమనసున స్వాగతము పలికెడిది. 
ఉల్లాసమున ఉబ్బితబ్బిబ్బయ్యెడిది. వెన్నెల యనిన ఆమె కెంతయో పీతి. 
సంతోషమున ఎదురేగి ఆ చల్లని వెన్నెలకౌగిట ఒదిగిపోయెడిది. వెన్నెలతో నామె 
దోబూచులాడెడిది. ఆ ఉభయుల అన్యోన్య మైతి అట్టిది. ఇక ఇప్పుడన్ననో! 
తద్భిన్నము. ఎప్పటియట్లు శీతభానుని శీతలకిరణములు మద్గృహగవాక్షములలోనికి 
ప్రసరించును. పూర్వ స్నేహమున నా సతి ప్రీతితో స్వాగతము పలుక నెదురేగి ఆ 
వెన్నెల వేడితాపమున కామె కన్ను లెజ్జబారి ఓర్వజాలక వెంటనే వెనుదిరుగును. 
ఆ చల్లని వెన్నెలలో అంత వేడి! అంత తాపము. ఎంతలో ఎంత మార్పు. ఆమె 
కన్నుల నీరు క్రమ్మును. రెప్పలు బజువెక్కును. కన్నులు మూతబడును. ఆమె 
అంత తాప మెట్టు భరించగలదు? ఒకప్పుడు మిత్రులు శృత్రులగుదు రనుట 
కింతకంట సాక్ష్య మేమి కావలెను? ఇంతకంకు నిదర్శనమేల? జలదా! నీకు 
తెలియనిది కాదు. జలపద్మినియే కాదు, స్టలపద్మిని గూడ యున్నది. అదియు 
మేఘావృతదివసమున (దానిపారిట దుర్దినమది) సూర్యరశ్మిలేమి పగలైనను 
వికసించదు. ముకుళించునా యనిన అదియును కాదు. ముకుళించుటుకు 
రాత్రి కాదు గదా! నా (పేయసిదైన స్థితి యది. నిత్యనూతనచైతన్యసంతోషముల 
నూగులాడెడి నా సతి నేడు నా ప్రవాసమున సంతోష ముడిగి వికసించీ 
వికసించని స్థలపద్మినిబోలి, నిదయూ లేక జాగృతియూ లేక అలసట జెంది 
కునుకుచు నిస్త్రాణ నిద్రాణయై పరితపించు నా (పీయతమను సమీ పించుము. 
ఇందు (అమృతశిశిరాన్‌, అనుచోట లుప్తోపమ. 'స్టలకమలినిమ్‌ ఇవి అనుచోట 
శ్రౌతీ ఉపమ. ఇట్ట్లుభయమునకు నిర పేక్షతను సంసృష్టి అలంకారము. ఇందు 
విషయద్వేషాఖ్యమగు షష్టదశ సూచతము. 





అవ యిక్షవత్సియొక్క ఉత్కటవిరహ వేదనాన్లర్ధన- 


359, 


నిశా పేనాధరకిసలయక్షేశినా విక్తిపన్తీం 

శుద్దస్నానా తృరుషమలకం నూన మాగణ్ణలన్సుమ్‌, 

ముత్సంభోగః కథ ముపనయేత్‌ స్వప్పజో2 పీతి నిద్రా 

మాకాంక్షన్తీం నయనసలిలోత్పీడరుడ్డావకాశామ్‌. 30 


అ. శుద్దాస్నానాత్‌ =తైలాదిరహితస్నానముచేత, పరుషమ్‌ = కర్కశమైన 
ఠా ఖా న ఓ ళ్‌ 

వియు, ఆగణ్జ-లమ్బి = చెక్కీళ్ళపర్యంతము వ్యాపించినవియు నగు, అలక 
=చూర్ణకుంతలములను (జాత్యేకవచనము) అధర-కిసలయ-క్తేశినా = కిసలయ 
(చిగురు) ముల బోలు పెదవుల పీడించుచున్న, నిశ్వాసేన = నిట్టూర్పు చేత, 
విక్షిపన్తీమ్‌ = తొలగ్నదోయుచున్నది, స్వప్పజః అపి = స్వష్పజనితమైన దైనను, 
మత్సంభోగః = నాతోడి రతి, కథమ్‌ = ఏ విధముగా, ఉపనయేత్‌ 
=సంప్రాప్తమగునో ఇతి =అని, నయనా సలిల-ఉత్పీడ-రుద్ద-అవకాశామ్‌ =కన్నీటి 
పీడనచే నరికట్టబడిన అవకాశముగల, నిద్రామ్‌ =న్నిద్రను, ఆకాంక్షన్తీమ్‌ = 
కాంక్షించుచున్న న్మాపియసతిని వీకింపుము. 

య్‌ య్‌ 


భా. జలదా! ఆమె వియోగపీడిత, నేను ప్రవాసితుడను. అట్టి మాకు 
సుఖ మెక్కడిది! సౌఖ్య మేది? సంతోష మెట్టుండును? సంతోషమున్నను 
గదా! అలంకరణలు ఆభరణములు! న్నానమా! తెలర హితము. నిరదోజములా! 
సుగంధ ద్రవ్యసార సమ్మిడగ్రిత తైలవిహీనములగుట పరుషములు, కర్కశములు. 
స్పర్శానుకూల పేశలములు గావు. స్పీగ్గత ఎట్టు వచ్చును! ఆ కురుల కిక 
ఆందచందము లెటనుండి వచ్చును? మిత్రమా! వియోగాత్స్ఫూర్వము నీలిమ 


నిగనిగలతోడి ఆ శిరోజములు నేడు రూపు చెడి బిరుసెక్కి గండభాగముల పై 
మూగుచున్నవి. చెక్కిళ్ళ పై (వాలెడి ఆ కురులను, కుంతలములను ఆమె నిట్టూర్చు 
ఊష్మవాయువులు మీదికి నెట్టుచున్నవి. (ప్రక్కకు త్రోయుచున్నవి. జలదా! 
మజీయు ఆ వేడి నిట్టూర్సులకు చిగురుటాకులబోలు ఆమె పెదవులు కందుచున్నవి. 
వాడి వత్తు లగుచున్నవి. నవపల్లవకమలసదృశములగు ఆమె ఓపష్పములకు పట్టిన 
దుర్గతి యది. ఇక భోగములందువా! ప్రణయభోగము లంతరించినవి. రత్యాదులు 
దూరమైనవి. _సాంసారికసుఖములు సున్న. యువతీయువకులము. భోగము 
లనుభవించుట కనువగు యౌవన మడుగంటుచున్నది. వియోగుల మగుట 


(పత్యక్షానుభవమునకు తావేది? ఇక మిగిలినది స్వప్షసుఖము. న్నిదాజన్య మది. 
నద్రయున్నను గదా! స్వప్నము. స్వష్నసౌఖ్యము! స్వప్షరతి! మిత్రమా! నిద్రలేమి 
అదియు నలభ్యము. _ ప్రత్యక్షసంభోగ మలభ్యమగుట స్వప్పముననైన నాతోడి 


ఉత్తరమేఘము 195 


పొందు లబ్ధమగునేమో యను తలంపున మత్సతి నిద్రకై యారాటపడుచున్నది. 
ఆవేదన _ పడుచున్నది. ఆ యారాట యావేదనలచే నిద్రకు తావెక్కడిది? 
దుఃఖమున కన్నీ రుబుకుచున్నది. విధి ఎంత కఠినమైనది. దానికి కనికర 
మెక్కడిది? ఇంత పగ యేలనో! మే మంతటి దోష మొనరించితిమా! 
జలదా! నిదయందైనను మద్రతి యొనగూడునా యని నిద్రకై తహతహలాడు 
మత్రియసతి నీ చెలియలను జాగుచేయక పోయి వీక్షించుము. ఇందు కన్నీరు 
కారుట లజ్ఞాత్యాగవ్యంజితము. 'అధరకిసలయక్షేశినా' అనుచోట _ లుష్తోపమ. 


యక్షపత్తీ శిరోజువ్వర్ధన- 


వో, ఆద్యే బద్దా విరహదివసే యా శిఖా దామ హిత్వా 
శాపస్యాన్తే విగళితశుచా తాం మయోద్వేష్టనీయామ్‌, 
స్పర్శక్తిష్టా మయమితనఖే నాసకృత్సారయన్తీం 
గణ్జాభోగా త్కరెనవిషమా మేకవేణీం కరేణ. 31 


అ. ఆద్యే = మొదటిదగు, విరహ-దివసే =వియోగదివసమున, దామ = 
పూలమాలను, హిత్వా =విసర్షించిి, యా =ఏ, శిఖా= కేశపాశము, బద్దా = 
ముడువబడినదో, శాపస్య =శాపముయొక్క, అన్తే=అవసానమున, విగళిత-శుచా 
=పోయిన దుఃఖముగల, మయా = నాచే, ఉద్వేష్టనీయామ్‌=విడదీయదగినదియు, 
స్పర్శ-క్తిష్టామ్‌= అంటుటకు కఠినమైనదియు, కరఠిన-విషమామ్‌= కారిన్యముగ 
అస్తవ్యస్త మైనదియు నగు, తాం = ఆ, ఏక-వేణీమ్‌ =పూర్యోక్త కేశబంధమును, 
అయమిత-నఖేన = పరిష్కార మెజుగని నఖము (గోరు) లు గల, కరేణ 
=హస్తముచే, గల్లి ఆభోగాత్‌ = విశాలమగు కపోలమునుండి, అసకృత్‌ 
=మాటిమాటికి సారయన్తీమ్‌ = తొలగించుచున్న మత్సియతమను సమీ పించుము. 


భా. జలదా! అంగనల కేశాలంకరణ బహువిధ మైనది. కేశపాశములు 
బహుభంగుల (గథితములై ముచ్చటలు వెలార్సును. అందచందములు చిలుకును. 
ఆ రమణీయ కేశబంధములు వాటి యలంకరణలు లలనల కెంతయు 
మనోరంజకములై ఆనంద మొనగూర్చును. ముదము చేకూర్చును. వారి కవి 
సౌందర్యపోషకములు. సొగసు లొనగూర్చును. సుగంధితచందనాదితైలము లద్దై 
రుద్ది అగరుధూపముల తడి యార్చి కమనీయసౌరభముల కుసుమమాలలు 
గూర్చి ముద్దులొలుక ముడిచిన కేశకలాపముల ముచ్చటలు, మురిపెములు 
జూచి ఒయ్యారమున మురిసిపోవుట అంగనల స్వభావము. అంతియ కాదు. 
(పియతముల మురిసింతురు. (గేక్షకులకు కనువిందు లొనర్హురు. వారి 
రూపమున కవి మెబుగులు దిద్దును. వారి వదనముల కవి ముద్దుముచ్చటలు 
సమకూర్చును. కాని మిత్రమా! మా కా యదృష్ట మెక్కడిది? ఆమె విరహార్త. 


196 మేఘసందేశము 
వినోదమునకు తావెక్కడిది! ముచ్చట లెచ్చటినుండి వచ్చును! వియోగుల మగుట 
వియోగిని యగు మత్సతి పూవులు ముడువదు. మాలల కట్టదు. ఆమె వత మది. 
ఆగరునలుగులుగాని పుగంధితతైలములుగాని లేవు. ఆమె వాటిజోలికి పోదు. 
కురులు బిరుసెక్కి పస చెడినవి. సుఖస్పర్శకు తావు లేదు. మార్తవములేని 
కుంతలము లవి. వియోగప్రథమదివసమున కలిపి బిగించిన ఏకవేణి యది. 
నేటిదనుక సంస్కార మెణుగనిది. విడు పెరుగనిది. జలదా! శాపాంతమున 
దుఃఖరహితుడ నగుచు మోదమున నాచే మోచనీయ మా కేశబంధము. ఆ 
శిరోజములు సంస్కార హీనము లగుట స్పర్శమ్మాత్రమున అత్యంతబాధాకరములు. 
చేతి నంటినచాలు అంతలో నామె కంత బాధ. దీర్గసమయ మగుట మొదట 
ముడిచిన ఆ యేకవేణి ఇంచుక (పిదిలి విశాలగండభాగమున అస్తవ్యస్తముగ 
చెదిరినది. అనుదినము అందచందములు సంతరించుకొను ఆమె కరరుహములు 
(గోళ్ళు) నేడు కత్తిరింపులుగాని రంగుమెలుగులుగాని యెటుగవు. కర్కశములు. 
వాటిస్టితి యది. ఆ కర్కశనఖముల హస్తమున విశాలగండభాగముల వెడల 
వ్యాపించిన కురుల నావల దోయ మత్కాంతను థీ ఘుముగ సమీ పించ ప్రోర్టన. 
ఇందు అసకృత్‌ కేశబంధ అపసారణము చిత్తవిభ్రమదశను సూచించుచున్నది. 
అలంకారము స్వభావోక్తి. 


ఆవ, యక్షవత్సియుక్క కారుణ్భ్యదశావుర్ధనా 


శ్లో సా పంన్యస్తాభరణ మబలా పేశలం ధారయన్తీ 
శయ్యోత్సట్లే నిహిత మసకృద్దుఃఖదుఃభేన గాత్రమ్‌, 
త్వా మప్యస్రం నవజలమయం మోచయిష్య త్యవశ్యం 
ప్రాయ స్పర్యో భవతి కరుణావృత్తి రార్హాన్తరాత్మా. 32 


అ. అబలా=దుర్భలయు, సంన్యస్త-ఆభరణమ్‌= త్యజింపబడిన ఆభర 
ఇములు గలదియు, అసకృత్‌ =తబచు, దుఃఖదుఃఖేన=-అత్యంతదుఃఖము చేత, 
శయ్యా-ఉత్సజ్లే=పర్యంక మధ్యభాగమున, నిహితమ్‌= _ చేర్చబడినదియు, 
పేశలమ్‌=-ఆత్యంతమ్చదు (పేలవమువగు, గాతమ్‌=దేహమును, ధారయన్తీ=అతి 
కష్టమున _ ధరించుచున్నదియు నగు, సా=ఆ నా పియతమ., త్వామ్‌ 
అపి= నిన్నును, నవాజలామయమ్‌=నూతనాంబురూపమగు, అ(స్రమ్‌= నేత్రజల 
మును, అవశ్యమ్‌ =తప్పక, మోచయిష్యతి= విడుచునట్లానర్చును. తథా హి=అవును. 
(పాయః=తరచు, ఆర్హ్ర-అన్తరాత్మా=దయార్హహృదయుడగు, సర్వః= (ప్రతివాడును, 
కరుణా-వృత్తిః= కారుణ్య ప్రవృత్తిగలవాడు, భవతి=అగుచున్నాడు. 


భా. మిత్రమా! సర్వనాధారణముగా ప్రమదలు ఆభరణ[పియలు, 
అలంకరణాభిలా షిణులు. అందున మత్కాంత సదా అలంకరణ( పియ. ఆభరణా 


ఉత్తరమేఘము | 


భిలాషిణి యామె. కాని నే డామె విరహపీడిత, వియోగిని, సతి. పతి 
యెడబాటున ఆమెకు భూషణములతో నేమి పని? అలంకరణతో నేమి 
ప్రయోజనము? భూషణాలంకరణల _ ప్రయోజనము పతియానందసంతోషములకే 
గదా! అదియే ఆత్మసంతృప్తికి హేతువగును. నా (ప్రవాసహేతువుగ ఆమెకు 
భూషణాలంకరణల పై అరుచి జనించినది. మమవుత అంతరించినది. వాటి 
నామె త్యజించినది. ఎడతెగని యావేదన వియోగతపన నిరంతరదుఃఖము 
సేశలశరీరమును మణీయు దుర్చలపరచుచునే యున్నవి. పర్యంకమధ్యమున 
తనువు జేర్చి అతిభారమున (బ్రతుకును వెళ్లబోయుచున్న దామె. ఆమెకు 
బ్రతుకే భారముగ తోచుచున్నది. మిత్రమా! ఏరికైనను దయనీయమై ఆమె 
సతి జాలి గొల్పక మానదు. అంతవర కెందుకు? నీవైనను ఆమెను వీక్షించిన 
శోచనీయమగు ఆమె దయనీయ స్థితికి బొట బొట కన్నీరు కార్చక మానవు. 
హృదయము ద్రవీభూతమగుట దుఃఖమాగక విలపింతువు. ఆమె నిన్నుకూడ 
విలపింపజేయును. ఆమె స్థితి యట్టిది. మిత్రమా! నీవు విస్తృతసంచారివి. 
(పపంచమంతయు చుట్టివచ్చితివి. త్రిలోకజ్ఞుడవు. మానవప్రవృత్తి నాళికంపు 
చేసుకొంటివి. లోకానుభవ మున్నది. తజిచు ఆర్హాహృదయులు దయామయు 
లెవరైనను ఆచరించున దొక్కశే. (ప్రదర్శించునదియు ఒక్కటి. అది 
కారుణ్య ప్రవృత్తి, కరుణావ్యాసంగము. ఆర్హులయెడ ద్రవీభూతహృదయులై సాను 
క్రోశమున వారి దుఃఖమున పాలు పంచుకొనుట అందరికి తెలిసిన విషయమే. 
అనంతర విపత్కరదశానివృత్త రము క్రీ ఘముగ గంతవ్యమని భావము. ఇందు 
చతుర్థచరణమున (ప్రాయః) కోమలహృదయు లందరును కరుణాపూరితచిత్తవృత్తి 
కలవారే యను సామాన్య ఉక్తిచే తృతీయచరణమందలి (నా (ప్రేయసి నీచేగూడ 
అ(శుజలములు కార్పించగలదను, విశేషోక్తియొక్క సమర్థనమున, అర్జాంతరన్యా 
సము. శయ్యోత్సంగమున ేశలశరీరధారణ అశక్తిచే నగుట _ మూర్చావస్థ 
సూచితము. 


అవ యక్షవత్సియొక్క (ప్రేమ ఉత్స టవిరహ వేదనావర్ధన- 
అం అం అ అవ్‌ ఇగ 
కో, జానే సఖ్యాస్తవ మయి మన:సంభృత న్నహ మస్మా 
దిత్రంభూతాం ప్రథమవిర హే తా మహం తర్కయామి, 
వాచాలం మాం న ఖలు సుభగమ్మ న్యభావః కరోతి 


ప్రత్యక్షం తే నిభిలమచిరాద్రాత రుక్తం మయా యత్‌, 32 
అ హే మేఘ! = ఓ జలదా! తవ =నీయొక్క, సభ్యాః = 


చెలియొక్క, మనః=మనస్సు, మయి=నాయందు, సంభృత-స్నేహమ్‌ = చక్కగా 
అమరిన స్నేహముగలది. జానే =ఎటుగుదును. అస్మాత్‌ = ఇందువలననే, 


198 మేఘసందేశము 
ప్రథమ-విరహే=తొలియెడబాటున, తామ్‌ =నీ చెలియను (మత్తతిన్సి, 
ఇత్చంభూతామ్‌ =ఈ (నేజెప్పిన) ప్రకారమైనదానినిగా, తర్కయామి=ఊ హింతును. 
సుభగంమన్య-భావః= అదృష్టవంతుడ నను భావము, మాం =నన్ను, వాచాలమ్‌ 


= అధికపసంగుడను, న కరోతి ఖలు =చేయజాలదు కదా!, హే (భాతః= ఓ 


సోదరా!, యత్‌ =ఏది, మయా=నాచే, ఉక్తమ్‌ = నుడువబడినదో, తత్‌ =అది, 
నిఖిలమ్‌= సర్వమును, అచిరాత్‌ = అనతికాలముననే, తే =నీకు, (ప్రత్యక్షమ్‌ 
=ప్రత్యక్ష మైనది, భవిష్యతి= కాగలదు. 

భా. జలదా! మత్రియతమ సౌందర్య వైభవమును, కళాదైదగ్గ్యమును, నీలసం 
పదను, అవస్థాభేదములను, విరహవేదనాభరిత ఆధిన్యాధులను, మనోవైక్షబ్యమును 
ఇంతవరకు నీ కెంతగానో వివరించితిని. ఇట్టి అవస్థ నామె పొందినదని నీవెట్టు 
నిర్ణయించితివని నీవు ప్రశ్నించవచ్చును. ఎట్లందువా! ఆమె హృదయము గ్‌ 
నెజుగుదును. ఆమె మనస్సు నాకు విదితము. ఆమె శీలవతి. (గేమమయి. 
అన్యథా భావించకుము. నా చెలి మనసు నాయం దనురాగపూరితము, 
(పేమభరితము, "స్నేహమయము. కనుకనే నా కట్టి యూహ జనించినది. నా 
నిశ్చితాభివ్రాయ మది. అందున (పథమవియోగము. దూఃఖాతిదుఃఖము గాన 
అత్యంతసంతాపకరము. చేదనాభరితము. భరించరాని బాధ. మిత్రమా! అట్టితరి 
ఆమె ఇక ఎట్టుండును? అంగనలు తమయం దనురక్తు లగుటచే తామెంతయో 
ధన్యులమని భావించుట  అసహజముగాదు. నా నతి సౌందర్యవతి, శీలవతి, 
స్నేహశీల యను సంతృప్తిచే ను నిట్లూహించుచుంటినని భిదించకుము. 
నేనంత వాచాలుడను కాను. వాచాలత నాకు దూరము. ప్రలపించుట నా 
కసహ్యము. మిత్రమా! నేజెప్పిన దంతయు యధథార్థము. అనతికాలమున నీ 
కంతయు విశదమగును. నేజెప్పిన దంతయు ప్రత్యక్షమగుట నీవు గుర్తించగలవు. 
ఇందు తృతీయచరణార్థమునుగూర్చి చతుర్రచరణగతవాక్యార్హము హేతువగుట 
వాక్యార్థ హేతుక కావ్యలింగ మలంకొరము. . 


అవ యక్షిణి వామ న్మేతన్తు ందనా వ్లర్ధన- 
జ్జ రుద్దాపాబ్బప్రసరమల కైరళ్టన స్నేహశూన్యం 
ప్రత్యాదేశా దపి చ మధునో నిస్మృతభ్రూవిలాసమ్‌, 
త్వయ్యాసన్నే నయనముపరిస్పన్తి శబ్కే మృగాక్ష్యాః 
మీనక్షోభాచ్చలకువలయశ్రీతులా మేష్యతీతి. 34 


అ.- అలకః =ముంగురులచే, రుద్ధ్ర-అవాజ్ఞ-ప్రసరం = ఆటంక పరుపబడిన 
శ్రీగంటిచూపుల ప్రసారము గలదియు, అఖ్జన- స్నేహ- శూన్యమ్‌ =కాటుకయొక్క 


ఉత్తర మేఘము 109 
స్నిగ్ధత లేనిదియు, అపిచ =మరియు, మధునః =మధువుయొక్క, ప్రత్యాదేశాత్‌ 
=నిరాకరణ(సేవించకుండుట) వలన, విస్మృతాభూ-విలాసమ్‌ =మరచిన కనుబొ 
మల (వైఖరి) విలాసము గలదియు, ఉపరి-స్పన్ది =మీదిభాగమున అదరునదియు 
నగు, మృగాక్ష్యాః =లేడిచూపులబోలు చపలవిక్షణములు గల మత్కాంతయొక్క; 
నయనమ్‌  =నేత్రము, త్వయి =నీవు, ఆసన్నే సతి =సమీపస్థుడవు కాగా, 
మీనక్షోభాత్‌ =మత్స్య చలనమున, చలాకువలయ- శ్ర్రీతులామ్‌ =కదలియాడు 
సల్లకలువపూవు సాదృశ్యమును, ఏష్యతి = పొందగలదు, ఇతి =అని, శజ్కే 
==ఊ హింతును. 

భా. జలదా! పతి నెడబాసిన నా కీ యలంకరణాదులతో నేమి పని 
యని కఠినవ్రతశీలయై వాటికి దూరమైనది నా సతి. వాటి నావల దోసినది. 
కేశసంస్కారము లేదు. ముంగురు అపరిష్కృతములు.  తైలమర్దనములేని 
కుంతలములు. చక్కదెద్దని ముంగురులు. అస్తవ్యస్తముగ నవి మోముపై 
(వ్రాలి కడగంటిచూపుల నడ్లుచున్నవి. కటాక్ష వీక్రణముల కాటంకము లగుచున్నవి. 
ఇక  నయనము లన్ననో! అవి అంజనశూన్యములు. కాటుకద్దని కన్నులవి. 
మార్పవ మెట్టుండును? స్నిగ్దతలేని ఆ కన్నులకు కాంతి ఎక్కడిది? మధువా! 
నిషిద్ధము. పూర్తిగా నిషిద్ధము. ఇక (భ్రూవిలాసములు భృకుటీ విభ్రమములు 
ఎటనుండి వచ్చును? ఇప్పు డా కనుబొమలకు ముడులు, మురుపులు, విరుపులు, 
ముజీపములు దూరమైనవి. అవన్నియు విస్మతములు. మాయమైనవి. మిత్రమా! 
ఆ కన్నుల కిక మిగిలినది ఒకే యొక శుభలక్షణము, శోభ, సరళస్వభావుడవు. 
ప్రసన్నరూపుడవు. ఉదారాశయుడవు. ' వీవు మత్కుశలవార్త నందింప దరిజేర 
ఉపరిభాగమున ఆమె వామనేత్ర మదురుటయే ఆ శుభలక్షణము. కంటి 
పైభాగము స్పందించుట!ీ ఆమె మృగాక్షి విశాలనేత్రి. చక్కని లేడిచూపులు. 
అందమైన హరిణీవీక్షణములు. జలదా! మత్కుశలవార్త నందింప నీ వామెను 
సమీపింప ఇంతదనుక రుద్దాపాంగము, అంజనశూన్యము, విస్మ త భూవిలాసము 
నగు ఆ కురంగనేత్రి నేత్రవైఖరి ఎట్టుండు ననుకొంటివి? ఆది స్పందించి 
అపురూపమగు శోభ నందుకొనును. సౌందర్యగరిమను చేరుకొనును. 
ఎట్టందువా? మత్స్యసంచలనమున కదలియాడు కువలయశోభ యది. చెప 
కదలిక నూగులాడు నల్లకలువ (నీలకమలము) నీలినీడల (నీలవర్ణము) సరెతూగు 
ఆమె నేత్రశోభ అని నే తర్కింతును. ఊహింతును. ఎంత రమణీయమై 
నదా వీక్షణము! ఆ నయనశోభ! జలదా! ఇదంతయు నీ చలువ యని వేరే 
నుడువ బనిలేదు. అలంకారము ఉపమ. శిరస్సున స్పందించిన ఛత్రలాభము, 
లలాటమున చీనాంబరప్రాప్తి. నేత్ర ఉపరిభాగమున  ఇష్టసిద్ధి. అపాంగమున హాని 
సంభవము. అంగనలకు వామభాగము, పురుషులకు _ దక్తిణభాగము (శ్రేష్టమని 
నిమిత్తనిదానము. 


200 మేఘసందేశము 


అవ, యక్షనత్తి ఊరువరన - 
ల a7 


32, 


వామశ్చాస్యాః కరరుహపదైర్ము చ్యమానో మదీయై 
ర్ముక్తాజాలం చిరపరిచితం త్యాజితో దైవగత్యా, 
సంభోగాన్తే మమ సముచితో హస్తసంవావానానాం 
యాస్యత్యూరుః సరసకదళీస్తమృగౌరశ్చలత్వమ్‌. 35 
అ. మదీయైః =నావి యగు, కర-రుహ-పదైః = నఖచిహ్నములచేత, 
ముచ్యమానః =విడువబడినదియు, దైవాగత్యా = విధివశమున, చిర-పరిచితమ్‌ 
=చిరకాలపరిచితమగు, ముక్కా-జాలమ్‌ = మౌక్తికమణిమయమగు కటిభూషణము, 
త్యాజితః =త్యజింప (వర్ణింప) జేయబడినదియు, సమ్ఫోగ-అన్తే =సురతాంతమున, 
మను =నాయొక్క, హస్త-సంవాహనానామ్‌ =చేతి (మర్హనము) యొత్తిడులకు, 
సముచితః = అర్హమైనదియు, సరస-కదళీ-స్తమృ-గౌరః =రసముచే ఆర్హ్రమగు, 
అరటి కంబమువలె గౌరవర్గమైనదియు నగు, అస్యాః =ఈ నా _పయసియొక్క, 
వామ =ఎడమదగు, ఊరుః =తొడ, చలత్వమ్‌ =చపలత్వమును, యాస్యతి 
చ =పొందును గూడ. 

భా. జలదా! ఏమి చెప్పను! ఆమె ప్రణయిని, పణయోపాసకుడను 
నేను. ఆమె (పేమపూజారిణీ. నేను (ప్రణయపూజారుడను. ఉభయులము 
ప్రణయోపాసకులము. అత్యంతాన్యోన్యాకర్షితులము మేము. ఎడబా "బటుంగని 
ప్రణయజీవితము మాది. అయిన నేమి! అంతకు ఇంత ఆయె. వియోగమన 
నేమియో ఎరుంగని మాకు ఇంతటి యెడబా టొనగూడినది. సరససలాపములు 
దూరమైనవి. నర్మభాషణములు కరువైనవి. ప్రణయవీక్షణములకు తాచవెక్కడిది? 
ఇక రతిసుఖముల మాట చెప్పనేల! సుఖసౌఖ్యములు దూరమ్రైనవి. ఆనందమునకు 
చోటు లేదు. విధివైపరీత్యమున మా జీవిత మిట్లు నిస్పారమైనది. మూడు పూవులు 
ఆరు కాయలుగ నున్న పండువంటి మా సంసారమునకు, గృహజీవితమునకు, 
దాంపత్య సుఖజీవితమునకు [గ్రహణము పట్టిన బ్లినది. నవయౌవనము మాది. 
అయినను యౌవనఫలమునకు దూరమైలిమి. మిత్రమా! మత్రేయసి 
భూషణ( ప్రియ. అలంకరణయం దాసక్తి మండు. అయిన నేమి! ఆమె వియోగిని. 
పతి నెడబాసిన సతికి ఆభూషణములతో నేమి పని? సొమ్ముల సొగసు లెందుకు! 


సంతోషమున్నను గదా! అలంకరణలు. _వలపుచైదములు లేమి నఖక్షతము 
లంతరించినవి. మౌక్తికసరములు మాయ మైనవి. కటీసూ త్రములు విసర్దితములు. 


ఇని యవి యననేల? భూషణవర్ణిత యామె. జలదా! మత్సం దేశము గొని 
నీ నామెను సమీపించ సురతాంతమున మత్కరమర్హనోచితము ప్రాయము. 
సరసార్హ్రమగుట గౌరవర్ణశోభితకదళీస్తంభసదృశము నగు ఆమె వామయూరువు 


కీత్తర మేఘము 201 


కుభసూచకముగ స్పందించును. ప్రాయపు అరటికంబము బోలు ఆమె ఎడమతొడ 
అదరును. (ప్రవాసితు డగు పతి శ్లేమవార్త సతి కెంతయు ముదావహము! 
ఆనందదాయకము! జలదాొ! అలంకారము ఉపమ. 

ఆమ యక్ష్తపత్సియొక్క స్వామ్టీకకంభోగవ్వర్థన- 


క తస్మిన్కాలే జలద యది పా లబ్బనిద్రాసుఖా స్యా 
దన్వ్యాస్యెనాం స్తనితవిముఖో యామమాత్రం సహస్వ, 
వూ భూదస్యాః ప్రణయిని మయి స్వప్షలబ్దే కథంచిత్‌ 
సద్యః కణ్బచ్యుతభుజలతాగ్రన్ది గాడోపగూఢము. 36 


అ. హే జలద! =ఓ మేఘుడా! తస్మిన్‌ =నీవు సమీపించు, కాలే 
=సమయమున, సా =ఆ న్నాపియతమ, లబ్దానిద్రాసుఖా =ప్రాప్తించిన 
నిదాసుఖము గలది, త్‌ యది =అయినచో, ఏనామ్‌ =నిదితయగు ఆమెను, 
అన్వాస్య =అనుసరించి(వెనుక) యుండి, స్తనిత-విముఖః పన్‌ =నిశ్శబ్దుడవై, 
యామ-మాత్రమ్‌ = ఏడున్నరఘడియలు (రూము), ప్రతీక్షస్వ =వేచియుండుము. 
అస్యాః = ఈమెకు, ప్రణయిని = పీయతముడ నగు, మయి =నేను, కథంచిత్‌ 
=ఎటులనో అతికష్టమున, స్వప్ష-లబ్దే-సతి =స్వప్పుమున  పొందబడినవాడను 
కాగా, గాఢ-ఉపగూఢమ్‌ =గాఢమగు ఆలింగనము, సద్యః =తత్‌ క్షణము, 
కల్చ-చ్యుత-భుజలతా (గన్టి=కంఠమునుండి జారిన లతలబోలు బాహువులపట్టు 
గలది, మా భూత్‌ =కాకుండును గాక! 

భా. మిత్రమా! మే మంతగా ఏ పాప మొనరింపకున్నను విధి 
మా యెడ శ్రొర్యమున వక్రించినది. విధి బలీయమగుట వివశులము. 
అన్యోన్యప్రణయజీవుల మగు మా కీ కఠినవియోగ మెందుకు? పండువంట మా 
యౌవనము ఫలరహితముగుట అత్యంతబాధాకరము. అన్యోన్యము ఒండొరుల 
కందుబాటునకు దూరమై వియోగదుఃఖమున నిస్పృహకు నికృష్ణజీవితమునకు 
లోనైతిమి. పురుషుడనగుట నేనెట్టో ధైర్య మూని కాలము నెట్టుచుంటిని. అబల 
యగు నా సతి ప్రబలవియోగభారమున కుసుమసుకుమారమగు జీవితము నెట్లు 
గడుపుచున్నదోగదా! నిద్ర దూరము; అహారము రుచింపదు; నిరంతరచింత. 
ఏమి చెప్పను! (బ్రతుకే భారమైనది. జలదా! మా దయనీయస్థితికి 
కరుణార్తహృదయుడవై మా కుపకరించు తలంపున మత్సందేశము గొని నీవు 
మదువనము చేరుసరికి మత్రేయసి నిద్రితయై యుండవచ్చును. నీవు ఆమెను 
సమీపించుసరికి నిదురలేమి కనురెప్పలు బరువెక్కి ఇంచుక మగతనిద్రకు, 
లోనుగావచ్చు. గాఢన్నిద్రకు తావెక్కడిది? అట్టితరి సద్దు చేయకుము. గర్జించుట 
(ఉబుములు) తగదు సుమీ; రాక రాక వచ్చిన నిద్రకు భంగము సుమీ! 


202 మేఫుసందేశము 
దాభంగమునకు హేతువది. _స్వప్నసుఖమున కాటంకము. రాక రాక 
వచ్చిన నిద్ర. లేక లేక ప్రాప్తించిన  స్వప్షసుఖము. ్రత్యక్షానుభవమునకు 
తావెక్కడిది? ప్రణయజీవిని యగుట నిరంతరధ్యానమున (పియతముడను గాన 
స్వష్పులబ్రుడను గావచ్చును. చిరంతనలబ్టుడ నగు నన్నామె హృదయమున 
హత్తుకొని కుసుమసుకుమూరబాహులతికలను మత్కంఠమున బాగుగా బిగించి 
గాఢాలింగనమున ఎనలేని చిరకాలసంప్రాప్త స్వప్నసుఖ మనుభవించుచు బైన 
నుండవచ్చు. అట్టితణీ వెనుకభాగమున యామమ్మాత్రము వేచియుండును. 
సద్దుచేసి స్వస్నసుఖమును చెదరనీయకుము. బిగికౌగిలి సడలనీయకుము. ఒక్క 
జాము వేచియుండుము. ప్రణయజీవులగు యువతీయువకుల సురతప్రక్రియలు, 
రతిక్రియాకలాపములు యామమాత్రావధికములు గదా! (సేమైకజీవులము, 
ప్రణయపూజారులము. అభాగ్యులము, వియోగులము. మిత్రమా! అంతదనుక 
నిరీక్షింపుము. ఇందు 'యామమాత్రం సహస్వి అనుపూర్వార్తనాక్యమునకు 
ఉత్తరార్థవాక్యము హేతువగుట కావ్యలింగము అలంకారము. “భుజలతా' 
యనుచోట లుప్తోపమ. ఇట్టుభయమునకు అంగాంగిభావమున సంకరాలంకారము. 


అమ యక్టుడు మేఘునికి నం దేశకథన్మవకారము వివరించుట- 


శ్లో తా ముత్లాప్య స్వజలకణికాశీతలే నానిలేన 
ప్రత్యాశ్వస్తాం సమమభిన వైర్దాల కైర్మాలతీనామ్‌, 
విద్యుద్గర్భ: స్తిమితనయనాం త్వత్సనాథే గవాన్నై 
వక్తుం ధీరః స్తనితవచనైర్మానినీం ప్రక్రమేథాః. 37 


అ. తామ్‌=ఆ నా ప్రయసిని, స్వ - జల -కణికా-శీ తలేన=- భవదీయ 
(నీ) జలబిందువులచే చల్లనైన, అనిలేన=వాయువుచే, ఉత్తొప్య= మేలుకొలిపి, 
అభినవైః= క్రొత్తవి యగు, మాలతీనామ్‌=మాలతీ (జాజి) లతలయొక్క, 
జాలకైః సమమ్‌ =మొగ్గలతోబాటు, (ప్రత్యాశ్వస్తామ్‌=పునరుజ్జీవితయు, త్వత్సనాథే 
=నీతోగూడిన, గవాక్షే =గవాక్ష (కిటికీ) మందు, స్పిమిత-నయనామ్‌=కదలికలేని 
చూపులుగలదియు, మానినీమ్‌=అభిమానవతియు నగు నా (పియతమను గూర్చి, 
విద్యుత్‌ -గర్భః =మెజుపు (హృదయమున) గర్భమందు కలవాడ వగుచు, ధీరః 
సన్‌ =స్టీరుడవై, స్తనిత - వచనైః =గర్జితనాక్కులతో, వక్తుమ్‌ =(ప్రస్తావించుటకు, 
(పక్రమేథాణ= ఉప(క్రమించుము. 


భా. జలదా! స్వప్న్పసురతానంతరము నా సతి అలసి సొలసి యుండవచ్చును. 
నీవు చల్లనివాడవు. నీ హృదయము చల్లనిది. వ హృదయమున చల్లని 
జలకణములు దాగియుండును. చిరుచినుకులు మది నింపిన నీ వెంతటి 
చల్లనివాడవు! నవజలకణ సేకమున సర్వమును నవవైతన్యవిలసిత మగును. క్షోభ 


ఉత్తర మేఘము 203 
కొణికిసలాడును. తొలకరి మేఘునికి స్వాగత మీయనివా రెవరుందురు? 
ఏరుచినుకుల చల్లనైన పీల్లతెమ్మెరల సాయమున మృత్రియతమను మెల్లగా 
మేల్కొలుపుము. అంత మాలతీనవకోరకము (మొగ్గు భాంతి ఆమెయు 
కతలసమీరసంస్పర్శ్భమున అలసట దీరి పునరుజ్జీవిత యగును. జలదా! ఒక్క 
విషయము! మద్భవనగవాక్ష మధిప్పించిన నిన్ను వీక్షించి ఇంచుక విస్మయావిష్ట 
యగును. నిశ్చేష్ట యగును. నివ్వెరపోవును. ఎవరు వీరు? ఎందుకిచ్చట యని నీ 
మొడ టిప్పవాల్చ్పక చూపులు నిగుడించవచ్చును. అవును ! ఆమె సతి. మానవతి 
యామె. అన్యమెజుగని అభిమానవతి. అనౌచిత్యము సహించజాలని మానిని 
యామె. ఏకాంతమున తనను' చూడవచ్చిన అపరిచయు డీత డెవరను శంక వొడమి 
ఇంచుక దిగ్ర్భాంత యగును. అంత నివ్వెరపా టొదవ నిబ్బరమగు వీక్షణముల 
నిన్ను వీక్షింపనచ్చును. మిత్రమా! అంతమాత్రమున ఇదేమి యని తొట్రుపాటు 
వలదు. మరొక్కమాట! అంతర్లీనవిద్యుత్కుడవు గమ్ము. వెజవకుము సుమీ! 
విద్యుత్తు (మెటుపు) దృష్టిప్రతిఘాతము. సందేశము వినుపింప సమర్జుడవు నీవు. 
మెటీసిన, ఆమె నిన్నెట్టు వీక్షించగలదు? సందేశహరుని వీక్షించు బంతయు 
సముచితము గదా! విద్యుత్తు నదిమిపట్టుము. ధీరుడవు కమ్ము. ష్టలద్వచనములు 
సాంత్యనములు కాజాలవు. ఓదార్పు నీయజాలవు. విశ్వాసమునకు దూరము 
లవి. జలదా! నీ నినదము (వాక్కు) లు గంభీరములు. నిర్భయముగ | 
నిబ్బరముగ మత్రియతమకు మత్కుశలవార్త వినిపింప నుద్యమించుము. ఇందు 
“జాలకెః సవముమ్‌” అనుచోట సహోక్తి యలంకారము. 'స్తనితి మందు వాగారోపణ 
(పకృతోపయోగియగుట పరిణామాలంకారము. అన్యోన్యనిర పేక్షతను సంసృష్టి. 


అవు మేఘునిచే యక్షిణికి తన నరిచయవ్హర్థన- 


శ్లో భర్తుర్మిత్రం (ప్రియ మవిధవచే విద్ధి మా మమ్చువాహం 
తత్సన్తే శైర్ల ఎదయని హితై రాగతం త్వత్సమీపమ్‌, 
యౌ బృన్లాని త్వరయతి పథి శామ్యతౌం ప్రోషితానాం 
మన్త్ర స్నీ గ్లైర్ల సనిభిరబలా వేణి మోక్షోత్సుకాని. 38 


అ. హే అవిధవే =ఓ సుమంగళీ! మామ్‌=నన్ను, భర్తుః=నీ (పియునియొక్క, 
మిత్రమ్‌=స్నే హితుడును, హృదయాని హితైణా హృదయమున పదిలపజచబడిన 
తత్‌ -సన్చేశ= అతనియొక్క క్షేమవార్తలతో, త్వత్‌-సమీపమ్‌ =నీ సమీపమును, 
ఆగతమ్‌=చేరిన, _ అమ్బువాహమ్‌ = మేఘునిగా, విద్ధి =తెలియుము. యః 
=ఏ మేఘుడు, అబలా-చేణి-మోక్ష ఉత్సుకాని =వియోగినుల కేశబంధ (పాశ) 
ముల విడదీియుటయం దుత్సుకతగల, పథి=మార్గమున, శ్రామ్యతాం =విశ్రౌంతి 
నందుచున్న, ప్రోషితానామ్‌ =ప్రవాసితులయొక్క, బృనాని =సమూహాములను, 


204 మేఘసం దేశము 


మన్ద్ర-స్నిగెః =గంభీరములు మధురములు నగు, ధ్వనిభిః =గర్హనలచే, 
త్వరయతి=గృహోన్ముఖులగుటకు  త్వరపెట్టుచున్నాడో! 


భా. జలదా! వాకృతురుడవు. చతురవచోనిధివి. శ్రోతల నాకర్షించి 
త్వదభిముఖీకరణమున నేర్చరివి. నాజాడ తెలియమి మత్రియతమ అత్యంతభయ 
విహ్వల, ప్రణయవ్యాధి పీడిత. చల్లని పిల్లతెమ్మెరల సేదదీరిన మత్రేయసి 
నుద్దేశించి మత్సందేశము నిట్లు వినిపింపుము. ఓ భద్రా! సుమంగళీ! సజీవుడు 
నీ భర్త, క్షేమము నీ పతికి. నీ [పియతము డంపగా సందేశము గొనివచ్చిన 
ఆప్పుడను. [పియబాంధవుడను. నీ పతి కత్యంతము కూరిమి చెలికాడను. నే 
మేఘుడను. అన్యథా .భావింపకుము. మితకార్యము నెరపవచ్చిన సుహృదుడ 
నేను. హృదయమున పదిలపజచిన త్వద్భర్తృసందేశము గొని ఇట కరుదెంచితి. 
నిన్ను సమీపించితి. నా యాత్ర సఫలమైనది. నే ధన్యుడను. కృతార్జుడను. 
కళ్యాణీ! కేవలము వార్తాహరుడను మాత్రమే కాదు. సంధాయకుడను గూడ. 
నీకు తెలియని దేమున్నది. కార్యధురంధరులు పురుషులు. వారు కార్యసాధకులు. 
కార్యాంతరమున పరదేశగతులు. వారు అట్ల్టరుగునప్పుడు తమంతతాముగా 
ముడిచిన అబలావేణీ విబంధనోత్కంఠితు (ఉత్సుకు) లనుమాట నిజమే. కాని 
మార్గము సుకరము గాదు. పరదేశగతులు పాంథులు. మార్గము దీర్ణమగుట 
అలసి సాలసి అట నట విశమింతురు. గృహోన్ముఖులైనను జూగుచేతురు. నే 
నూరకుందునా! అట్టతరి మృదుమధుర గంభీర (ధ్వనుల) స్వరముల హెచ్చరించి 
వేగిరపఖతును. అది నా కర్తవ్యమని భావింతును. వియోగిజనసంధాయకుడను.ఇక 
మిత్రకార్యమన్న వేరుగ చెప్పవలయునా! మిత్రకార్యసాధనకన్న మించిన దేమున్నది? 
అవిధవే యను సంబోధనము భర్త ఎసజీవత్వసూచకము. అలంకారము పరికరము. 


అవు యక్షవత్సి నందేశము విను నిధానము- 


శ్లో, ఇత్యాఖ్యాతే పవనతనయం మైథిలీ వోన్ముఖీ సా 
తా ముత్కణ్యచ్చ్వ్య సితహృదయా వీక్ష్య సంభావ్వ వైన, 
శోష్యత్యస్మాత్సరమవహితా సౌమ్య సీమన్తినీనాం 
కాన్తోదన్తస్సుహృదుసనతః సజ్ఞమాత్కిఇీదూనః, 39 
అ. ఇతి=ఈ (ప్రకారము, ఆఖ్యాతే సతి = చెప్పినవాడవు కాగా, 
పవన-ాతనయమ్‌ =వాయుపుతుడగు హనుమంతుని, మైథిలీ ఇవ =జానకివలె, 
సా =ఆనా సతి, ఉన్ముఖీ =ఊర్హ్రముఖియై, ఉత్కణ్బ-ఉచ్చ ససిత- హృదయా 
=బౌత్సుక్యముచే వికసించిన హృదయము కలదై, త్వామ్‌= నిన్ను, వీక్ష్య= 
చూచి, సంభావ్య చ=గౌరవించియు, అస్మాత్‌ = భర్హృమైతీకారణమువలన, 


ఉత్తర మేఘము వక 


పరమ్‌=మీదట సర్వమును, అవహితా సతీ = సావధానచిత్త యగుచు, శోష్యతి 
ఏవ =విననే వినును. హే సౌమ్య! =ఓ సాధుస్వభావా! _సీమన్తినీనామ్‌ 
=అంగనలకు, సుహృత్‌ - ఉపనతః =మిత్రునిద్యారా కొనిరాబడిన, కాన్త-ఉదన్నః= 
(ప్రాయతమవృత్తాంతము, సజ్గమాత్‌ =(పీయతమసమాగమము కంటు, కించిత్‌= 
కొంచెము, ఊనః తక్కువ. 


భా. జలదా! నేను ఆప్పడను, పతి సందేశము గొనివచ్చిన మిత్రుడ 
నని నీవు నుడువుటయే తడవుగ మత్సఖి ఉన్ముఖి యగును. ఉత్పుక 
యగును. ఉత్కంఠితయై మోము పైకెత్తి (ఆకాంక్ష) ఆతురతతో నీవంక 
తేరి పారజూచును. నుత్‌శ్షేమవార్తకు చెందిన నీ పలుకులు ఆమె వీనులకు 
విందులై అమృతపు 'చినుకులవలె సోకును. బొత్సుక్య మతిశయించ శద్దగా 
ఆలకించును. ఆమెహృదయము స్వస్థత జెందును, వింటివిగదా! నాడు 
పవననందనుడు, మారుతి నెజపీన సందేశము! ఇటు సతీవియోగమున 
రామచంద్రుని. హృదయపరితాపము. అటు పతి నెడబాసిన పావని మైథిలి 
యావేదన. హనుమంతు డట్లు రామసందేశము కొని జలనిధి దాటి లంక 
జేరి అశోకవని జొచ్చి దుఃఖిత యగు సీతకు వినిపింం నామె ఉత్కంఠ 
మేరమీర బాత్సుక్యమున అశ్రులు చింద ఆప్యాయతను _ చేరబిలిచి ఆదరమున 
ఆలకించినది. తద్విధమున మత్సతియు మత్సందేశము _ గొనివచ్చిన నిన్ను 
ఉత్సుకతను వీక్షించి భర్తృమైత్రీకారణముగ ఆదరించి ఆ మీదట సర్వమును 
ఆ(పమత్తచిత్సయై బెత్సుక్యమున ఆలకించును. జలదా! వార్తాశవణమాత్రమున 
ప్రయోజన మేమని భావించకుము. చులకన చేయకుము. ' వియోగమున సతీపతులు 
ప్రణయ పీడితులై అన్యోన్యాపేక్రితులై కాలము నెట్లో వెళ్ళబుచ్చెదరు. అట్టియెడల 
అంగనలకు సుహృజ్ఞనసమానీతనుగు _ భర్తృవార్తాశవణము కృర్ణపేయ మగును. 
అది అత్యంతహృదయాహాదకరము. అంతేకాదు. _అన్యోన్యప్రణయసమాగమము 
(కలయిక) కంట ఈషన్మాత్రము తక్కువ. తత్తుల్యమునకు ఇంచుక భిన్నము. 
ఇందలంకారములు ఉపమ అర్జాంతరన్యాసములు. ఉభయమునకు సంసృష్టి. 


అవ యక్షుడు మేఘునిద్యారా వం పెడి సందేశవివరణ- 
శ్లో తామాయుష్మన్‌ మమ చ వచనా దాత్మన శ్చోపకర్తుం 
బూయా ఏవం తవ సహచరో రామగిర్యాశ్రమస్థః, 
అవ్యాపన్నః కుశల మబలే పృచ్చతి త్వాం వియుక్తః 
పూర్వాభాష్యం సులభవిపదాం ప్రాణినా మేతదేవ. 40 


అ. హే ఆయుష్మన్‌= కలకాలము వర్ధిల్లు నో జలదా!, మమ =నాయొక్క, 


206 మేఘుసందేశము 


వచనాత్‌ చ =ప్రార్థనవలనగాని ఆత్మనః =నిన్ను నీవు, ఉపకర్తుం చ=పరోపకా 
రమున కృతార్జునిగా చేయు తలంపునగాని, తామ్‌ =నా పేయసి నుద్దేశించి, 
ఏవమ్‌ =ఈ ప్రకారము, బూయాః= పలుకుము, హే అబలే! =ఓ అబలా! విరహ 
పీడితా!ీ తవ =నీయొక్క, అనుచరః =సహచరుడు, రామగిరి-ఆ శమ-స్టః = 
చిత్రకూటాశ్రమముల నున్నవాడై, అవ్యాపన్నః =నిరపాయముగ నున్నవాడై, త్యాం 
=నిన్ను, కుశలమ్‌ = క్షేమమును, పృచ్చతి = అడుగుచున్నాడు. సులభ-విపదామ్‌= 
నిర్షిమిత్తముగ ఆపదపాలైన, ప్రాణినామ్‌ =ప్రాణులకు, ఏతత్‌-ఏవ ==ఈ కుశల 
ప్రశ్నయే గదా! ఆద్య-ఆభాస్యమ్‌ =ముందుగా అడుగతగినది. 


భా ఆయుష్మంతుడా! నీవు ధన్యుడవు. పరోపకారిత్వమున నీ 
జీవితము ధన్యత _ నొందినది. తత్కారణమున నీవు 'చిరంజీవివి. నీ ప్రతిష్ట 
ఇనుమడించినది. నీవు శాఘ్యుడవు. ప్రశంసాపాత్రుడవు. విరహిణీవిరహులకు నీవు 
సంధానకర్తవు. జీవనప్రదొతవు. బాధితులపాలిటి ఆప్తబంధుడవు. జీవన(ప్రదానము 
ల్‌ జీవితపరమార్థము. ధ్యేయము. జలదా! మా స్టీతి, అవస్థ నీకు తెలియనిది 
కాదు. దైన్యమున అర్టించితి. సందేశము గొనిపొమ్మని ప్రార్డించితి. అకారణముగ 
కొని లేక పరోపకారము నీ సహజస్వభావ మగుటవలనగాని కారణ మేదియైనను 
మత్కాంతకు నా కుశలవార్త నందింపుము. అతిశయోక్తుల బనిలేదు. దాచవలసిన 


దంతకంటెను అగపడదు. ఉన దున్నట్టు ఇంచుమించులు లేక నా మాటగా ఆమె 


౧ 


కిట్లు వాక్రుచ్చుము. ఓ యబలా! నీ పతి, నిన్నంటి చరించు నీ (పియతముడు, 
చిత్రకూటాద్రి పరిసర ఆ(శమముల నిరపాయుదు. ప్రమాదరహితుడు. సజీవుడు. 
అయిన నేమి? వియోగతాపసంతప్పుడు. ఉత్సాహదైతన్యము లంతరించినవి. 
నిస్సారమైన బ్రతుకు. ఎట్టటులనో కాలము నెట్టుచున్నాడు. నీక్షేమ మర్ధించు 
చున్నాడు. నీ కుశల మాశించుచున్నాడు. ఇంతకంకు మరేమి చెప్పను? ఇక నీ 
పరితాప మన్ననో నాకు తెలియనిది కాదు. విరహసంతప్తవు నీవు. కృశించిన 
నీ దేహ మా విషయమును చాటుచునే యున్నది. అయినను ఇంతకంటె . 
ఆశించున దేమున్నది? విధివంచితులు నిర్లేతుక (సులభ) దుఃఖభాజనులగు 
మందభాగ్యులకు కుశలప్రశ్నయే గదా! ఆద్యవచనము. మొదటిప్రశ్న. ఇంతకం"కె 
వేరుప్రశ్న మరేమి కలదు? ఇందలంకారము అర్జాంతరన్యాసము. 


అవా యకిణీయక్షుల సమాన అవసావరన- 
ea య ౧9 
క్లో అజ్లేనాజం ప్రతను తనునా గాఢతప్తేన తప్తం 
సె పణాశ్రుద్రుతమవిరతోత్కబ్బముత్యణితేవ, 
© © 
ఉష్ణోచ్చా (సం సమధికతరోచ్చా ఎసీనా దూరవర్తీ 
సజ్కల్సె స్తెర్విశతి విధినా వైరిణా రుద్దమార్గః, 41 


208 మేఘసందేశము 


అన యక్ల్లుని నందేశకథనము- 


జో శబ్దాఖ్యేయం యదపి కిల తే యః సభీనాం పురస్తాత్‌ 
కరి లోలః కథయితుమభూ దాననస్పర్శలోభాత్‌, 
సో౬తిక్రాన్తః శ్రవణవిషయం లోచనాభ్యా మదృశ్యః 
స్యా ముత్కణ్డావిరచితపదం మన్ముఖే నేద మాహ, 42 


అ. హే అబలే! ఓ కృశాంగీ, యః =ఏ నీ పతి, తే =నీయొక్క, 
సఫీనామ్‌ =చెలులయొక్క, పురస్తాత్‌ =ఎదుట, యత్‌ =ఏ విషయము, 
శబ్ద-ఆభ్యేయమ్‌ - అపీ =బహిర్గతముగ వెల్లడించ తగినదైనను, తత్‌ అపీ 
=దానినిగూడ, ఆనన-స్పర్శ-లోభాత్‌ =మోము చుంబించు లోభత్వమున, 
కర్ణ =కర్ణమున, కథయితుమ్‌ =చెప్పుటకు, లోలః =చపలుడు, అభూత్‌ = 
ఆయెనో, (శవణ-విషయమ్‌ = కర్ణసథమును, అతిక్రాన్తః =అతిక్రమించినవాడు, 
లోచనాభ్యామ్‌ = నయనములచేతను, అదృశ్యః =చూడబడనివాడు నగు, సః 
కీల= అ నీ కాంతుడే సుమా! ఉత్కణా- విరచిత పదం= బౌత్సుక్యముచే 
రచింపబడిన పదములు గల, ఇదమ్‌ =ఈ సందేశమును, మత్‌ - ముఖేన 
=నౌొ మోముద్యారా, త్వాం =నిన్ను గూర్చి, ఆహ =పలికను. 


భా ఓ యబలా! అరమరికలు లేని స్నేహము మాది. దాపరిక 
మెజుంగని మిత్రత్య్వము. మీ ప్రణయప్రకియలు సంకేతముగ నీ (పియు 
డంపిన సందేశము గొనివచ్చితి. ఆప్పడ నగుట మీ అన్యోన్యపణయము, 
అనురాగప్రకటనము నా కంతయు సువిదితము. ఎట్లందువాః చెలుల 
సమక్షమున చాటిచెప్పుట కనువైనదైనను అతనికంతయు రహస్యమే. కారణము? 
లుబ్దత్యము, లోలుపత్వము, లాలసత్వము, రహస్యమను నెపమున క్షర్ణపథమున 
మోముంచి అందమైన వీ మోము చుంబించు టతని యాకాంక్ష. ప్రగాఢమైన 
కోరిక. సదా ఆ యానంద మతడు కోరునది. నీ వదనచుంబనలోలుపత్వమే 
అందుకు కారణము. ఆ లోభత్వమే దానికి హేతువు. మీ అన్యోన్యప్రణయమున 
కది చక్కని తార్కాణము. విధి వైపరీత్యమున మీరు దూరమైతిరి. అన్యోన్యము 
సమక్షమున పలుకుటకు గాని, ఆలకించుటకు గౌని వలనుపడదు. 
విధి దాని కడ్డుపడును. వినికిడికి అందక , చూపులకు దూరమై, అన్యోన్యము 
విరహపీడితులై తపన మొందెదరు. ఓ కృశాంగీ! నీ పతి నీ (ప్రియుడు 
బొత్సుక్యమున ఉత్కంఠతను రచించి అందించిన ఆ సందేశము నాలకించుము. 
వదనము నాది. మాట లతనివి. నేను నిమిత్తమాత్రుడను. నన్నంతరము జేసి నీ 
కాంతు డంపీన సందేశ మిది. అతడే పలుకునది. వివరించునదియు అతడే. 


ఉత్తరమేఘము 209 


అవ, య్యక్షవత్తి యొక్క నొందర్భవ్లర్థన- 


క్లో, శ్యామాస్వజ్ఞం చకితహరిణీపేక్షణే దృష్టిపాతం 

వక్త్రృచ్చాయాం శశిని శిభినాం బర్గభారేషు కేశాన్‌, 

ఉత్సశ్యామి ప్రతనుషు నదీవీచిషు భూవిలాసాన్‌ 

హన్తెకస్మిన్‌ క్వచిదపి న తే చణ సాదృశ్యము సి. 43 

అ. ్యామాసు = (పీయంగు లతలయందు, తవ =నీయొక్క, అజ్ఞం=శరీ 
రమును, చకిత - హరిణీ-పేక్షణే =భీతిజెందిన హరిణి (ఆడలేడి) యొక్క 
చూపులయందు, తే =నీయొక్క, దృష్టిపాతమ్‌ = వీక్షణవిన్యాసమును, శశిని 
=శశాంకునియందు, వక్తిచ్చాయామ్‌ = వదనకాంతిని, శిథినామ్‌ =మయూరముల 
యొక్క, బర్లభారేషు = చిక్కని పించభారములయందు, శకేశాన్‌ = కేశపాశములను, 
(ప్రతనుషు =అల్పములగు, నది-వీచిషు =నదీతరంగములయందు, (భూా విలా 
సాన్‌ =కనుబొమలతీరును, ఉత్పశ్యామి =ఉత్రేక్తింతును. హే చలి! =ఓ 
(పచండపణయకోపినీ!, హన్త! =అయ్యో!, క్వచిదపి = ఎచ్చటను, ఏకస్మిన్‌ 
=దేనియందును, తే =నీయొక్క, సాదృశ్యమ్‌ =పోలిక, న అస్తి =లేదు 
(అగపడదు. 

భా. (పియతమా! ఏమి చెప్పను! పాడుదైవము కారణముగ మన 
(పణయజీవితమున కడ్డుగోడ లుదయించినవి. అవధు లేర్పడినవి. నిదుర 
లేదు. నిరృతి లేదు. పునస్సమాగమమున కింకను వ్యవధి తీరదు. ప్రత్యక్ష 
అన్యోన్యవినోదమునకు తావెక్కడిది? నీ రూపసామ్యమున కెంతయు వెదకి 
చూచితిని. కాని అది కరువైనది. అందు వినోదించుటకు పరితపించితిని. 
ఎందెనను నీ పోలిక లుండకుండునా యని మణీ మణీ తజచిచూచితిని. 
—_  ఒకటొకటిగ ఉపమానవస్తువులను పరికించి పరీక్రించితిని. నీ మేను 
తీరుతెన్నులు, నీ చూపుల ఇంపుసాంపులు, నీ శకేశకలాపముల వింతసౌరులు 
మోహజనకములగు నీ (భూవిభమములు, విలాస వైఖరులు, నీ వదనసౌరభసొంద 
ర్యములు ఎచ్చటను అగుపడవు. వాటి కంతటను కలువు. నీ రూపసామ్యమున 
ఉపమానద్రవ్యసాహాయ్యమున ఇంచుక వినోద మాశించితిని. ఊరట జెంద 
నూహించితిని. పరితాప మపనయించ గోరితిని. కాని హతాశుడను. (సేయ సీ! 
పియంగులతలు మార్తవమునకు, సౌకుమార్యమునకు హద్దు లందరు. కాని నీ 
యంగ(శరీర)సామ్య మించుకంతయు అం దగపడదు. ఏమి ప్రయోజనము! 
భీతహరిణీవీక్షణము లత్యంతచంచలము అనియు, రమ్యము అనియు ప్రతీతి. 
కాని ఆ యాడులేడి బెదరుచూపులు గూడ నీ చూపులతీపులకు సరితూగవు. 
ఏమి లాభము! ఇక నీ చిక్కని శిరోజముల కేశపాశముల వైఖరు లందునా! 
అవి వింతసౌరులు నింపుచుండును. వింతరంగుల మయూరపింఛములు 


210 మేఘసందేశము 


అందచందములకు సంకేతము అందురు. తరచి - తరచి చూచితిని వాటి 
పోలికలు. అయినను అ బర్గిబ్బర్లణములు నీ కేశపాశరుచులకు ఈడు రావు. 
ఇంచుకంతయు సరితూగవు. ఇక మిగిలినవి (భూవిభమ విలాసవైఖరులు. ఇట 
ప్రవహించు సెలయేజుల చిజుతరగల సొగసులతో పోల్చి చూచితిని. నిస్పృహ 
జెందితిని. ఎక్కడ ఆ భూవిభ్రమవిలాస వైఖరులు! మజీయెక్కడ ఈ చిజబుతరగల 
సాగసులు! తరతమభేద - మెంతయో యగపడుచున్నది. మణీ మోమునకైనను 
ఎండెన సాటి యగపడునా యని గంపెడాశతో వెదకి వెదకి చూచితిని. 
ఆణీముత్తెపుసౌరులు నింపు నీ మోము తీరుతియ్యములకు మచ్చతోడి ఆ 
పున్నమచందురుని తీరెట్లు సరితూగగలదు? ఏమి సేతును! తీరని పరితాపము! 
నిర్హృతి లేదు. ఇట్లనుట అనుపమసౌందర్యసూచకము. చండీ! నే సజీవినై 
యుండ పోలిక లరయుచుంటివా యని (కోధమొందకుము. విరహమున 
వినోదించుట కంతకంటు మజీ మిగిలిన దేమున్నది! తన పరోక్షమున (పియుడు 
భావదృష్టిని అన్యకాంతల వీక్షించిన (పమదలకు (పణయకోప మధికము. యక్షుడు 
రూపసామ్యమున [పియంగులతాదుల వీక్షించుట యక్షిణికి కోపకారణ మైనది. 
కనుకనే కవి యక్షునినోట చండీపదప్రయోగ మొనరించినాడు. ఇందు (ప్రియురాలి 
అంగసదృశములగు [పియుంగులతాదివస్తుసందర్శనమున చేయ సీరూపస్మ తి 
కలుగుట స్మరణాలంకారము. సదృశ, (ప్రతికృతి, స్వష్నదర్శన, తదంగస్పర్శ, ఈ 
నాలుగు విరహిజనవినోదస్థానములు. ఇందు రెండవది ప్రతికృతి. 


అన. యక్లునియొక్క (ప్రేయ నీచితరచనావ్లర్థన- 
cA ca 


నో, త్వా మాలిఖ్య ప్రణయకుపితాం ధాతురాగ్రై శృిలాయా 

మాత్మానం తే చరణపతితం యావదిచ్చామి కర్తుమ్‌, 

అ(సైన్తావ న్ముహురుపచితై ర్తి రాలుస్యతే మే 

క్రూర స్తస్మిన్నపి న సహతే సజ్ఞమం నౌ కృతాన్తః 44 

అ. (ప్రియతమా! ధాతు - రాగైః =గైరికాది రంజనద్రవ్య(ద్రవృములతో, 
ప్రణయ-కుపితామ్‌ =ప్రణయకోధ మూనిన, త్వాం =నిన్ను, శిలాయామ్‌ 
=రాతిఫలకమున, ఆలిఖ్య =చిత్రించి యావత్‌ = ఎంతలో, ఆత్మానం = 
నన్ను , తే =నీయొక్క, చరణ-పతితం = పాదములపై పడినవానినిగా, కర్తుం 
=చేయుటకు, ఇచ్చామి = ఇచ్చయింతునో, తావత్‌ = అంతలో, ముహుః = 
మాటిమాటికి, ఉపచితైః =పొరలి వచ్చెడి, అ(సై=అశువుల (కన్నీటితో, మే 
నాయొక్క, దృష్టిః =చూపు, ఆలుప్యతే =లో పించుచున్నది. (క్రూరః =కనికర 
మెణుగని , కృతాన్తః=దైవము, తస్మిన్‌ అపి =చిత్తరువునందును నౌ 
=మనయొక్క, సంగమమ్‌ = సహవాసమును, న సహతే =సహించుట లేదు. 


ఉత్తర మేఘము 211 

అ. (ప్రియతమా! నీ యంగసామ్యమున, నీ రూపసాదృశ్యమున ఇంచుక 
రమింపవచ్చుననియు, ఊరట చెందనోపుననియు భావించి ఇట్లు చేసితిని. 
అటూ హించితిని. ఉత్రేక్తించితిని అని యంటిని గదా! అంతమాత్రమున నీకు 
ప్రణయకోప మావహించి యుండవచ్చును. నే సజీవినై యుండ నా పరోక్షమున 
నా రూపనామ్యము నెంచుచుంటివా యనియు, "మన ప్రణయమునకు ఫల 
మిదియేనా? అనియు నాపై నీకెంతయో (క్రోధ ముదయించి యుండనోవు. 
అవును! అది సహజము. కాదనను. తాను మనసార (ప్రేమించిన (ప్రీయుడు తన 
పరోక్షమున అట్టాచరించుట ఏ మానిని సహించగలదు! ప్రేమాతిశయమునకు 
ప్రతిరూప మది. (ప్రతిక్రియ యది. ఊరట లేక మనశ్శాంతికై అట్లూహించితిని. 
పశ్చాత్తప్పుడను. జరిగిన దేదో జరిగినది. ఇక నీ ప్రతికృతి, నీ యాకారము, నీ 
యపురూప సౌందర్యము నైన ఇంచుక చిత్రించి ఊరట జెంద నూహించి ఎట్టకేలకు 
అతికష్టమున గైరికాదిధాతురసమున వర్గసంకలనమున అంజన ద్రవ్యసాహాయ్యమున 
రాతిఫలకమందు నిర్హుష్టమగు న రూపకల్పన జేసితిని, అతిలోకసౌందర్యవతి 
వగు నిన్ను చిత్రించు వరి తరము! ఎంత కష్టమది! ని ప్రకృతిప్రతికృతులకు 
సామ్య మెచ్చట గలదు! సామ్య మెజుగని నీ యంగసాదృశ్య మరయుట ఎంత 
యవివేకము! ఆ యపచారమునకు [పప్రాయశ్చిత్తముగ నీ ప్రతికృతికి సరసన నా 
ప్రతిరూపము నిలిపి నీ పాదము లంటునట్లు నన్ను చిత్రింప నూహించినంతలో 
నా కన్నులు చెమ్మగిల్లినవి. ఎడతెగని య్రుబిందువు లావరించినవి. దృష్టిపథము 


లోపించినది. ఇక చిత్రరచన యెక్కడిది? (ప్రియతమా! విధి యెంత బలీయము! 
ఎంత కఠినమైనది! దైవ మెంత క్రూరమైనది. చిత్తరువున గూడ మన కలయిక 


నోర్వజాలదు. చిత్రరచన _ సాగనీయదు. ఇక ప్రత్యక్షసంగతి సహవాసము 


నెట్లోర్వగలదు? విధివంచితులము. ఇందు (తస్మిన్‌ అపి) అనుపదమున అర్జాపత్తి 
యలంకారము. 


అవ యక్షునియొక్క న్యష్ట్ర దర్భనచి తీకరణము- 


శ్లో మా Was నిర్ణయా శ్లేషహేతో 
ర్లబ్హాయాస్తే కథముసి మయా 'స్వష్పసందర్శనేషు, 
పశ్యస్తీనాం. న ఖలు బహుశో న స్టలీడేవతానాం 
ముక్తాస్తూలా స్తరుకిసలయే ప్పశ్రులేశాః పతన్తి. 45 
అ. స్వప్ప-సందర్భ నేషు= =స్వప్నావస్థలయందు, మయా =నాచేతను, కథమ్‌ 
అపి =అతికష్టమున, (ఎటులనో) లబ్బాయాః = పొందబడిన, లే =నీయొక్క, 


నిర్ణయ-ఆ శ్లేష హేతోః _గాఢాలింగనోర్థము, మ -భుజమ్‌=శూన్య 
మున ప్రసారితబాహువులు గల , మౌం=నన్ను, పశ్యన్తీనామ్‌ =వీక్షించుచున్న, 


212 మేఘసందేశము 


స్టలీ- -దేవతానాం= వనదేవతలయొక్క, ముక్తా- స్టూలాః =ముత్తెములవలె స్టూలము 
లగు, అశ్రు-లేశాః =కన్నీటిబిందువులు, తరు-కీపలయేషు = చెట్లచిగుళ్ళయేందు, 
బహుశ =తరచుగా, న పతన్సి న ఖలు = పడకుండుటలేదు కదా! 

భా. (ప్రియతమా! ప్రణయైకజీవులము, ఒండొరుల విడిచి యజుగము, 
విధివశమున _ దూరమైతిమి. (ప్రవాసితులము. దుర్విధిచైదము. ఏమి చేతుము! 
వివశులము, _ ప్రత్యక్షానుభవమునకు తావు లేదు. జగత్తు. స్వస్నమందలి 
యానందము. అదియును అందుబాటున లేదు. నిదుర ఉండిన గదా స్వప్నము! 
అందలి యానందము! విరహిణులకు స్వప్ప్ష మెక్కడిది? విరహతాపమున 
ఉస్సురుస్సురను వియోగులకు నిద్ర యెట్టుండును. స్వప్న మెట్టు వచ్చును? 
అయినను (పియతమా!  ఎల్లకాలము నిదుర రాకుండునా! ఎట్లో ఎడమెడమ 
అల్పనిద. రాకరాక వచ్చు మగతనిద్ర. అందు మధురస్వప్నము. అ స్వప్నమున 
మత్సమక్షమున ప్రత్యక్షమగు నీ రమణీయ మనోహర రూపసంపద! ఇక 
నా సంతోషమునకు హద్దు లెక్కడివి! ఆనందమునకు అవధులెక్కడివి? 
ఎన్నాళ్ళకీ పునస్పమాగమము! ఎట్టూరకుందును! స్వప్షలబ్ద్రమగు నిన్ను మనసార 
హృదయమున గట్టిగా హత్తుకొని గాఢాలింగన మొనర్చ గం పెడాసతో హస్తములు 
ప్రసారింతును. బత యల బిగింప నూహింతును. ఏమి ప్రయోజనము! 
అంతయు శూన్యము. శూన్యమున నీ 'ప్రాపుకై ఆశతో పెనుగులాట యది. 
నిజమని భావించిన నీవట లేవు. అదీ నా దైన్య స్థితి. దయనీయపరి స్థితి. 
దుస్థితి. దానికి వనదేవతలు సాక్సులు. నా దుస్థితికి వారెంతయు దుఃఖితులు. 
వారి నయనముల అశ్రులు చిందువారును. అవి ఆణీముత్తెములవలి రాలి 
తరుకిసలయముల జాలువారును. మహాత్ముల కన్నీరు పుడమిపై పడరాదు. అది 
అనర్థమునకు హేతువు. 'మహాత్మగురుదేవానా మశుపాతః క్షితౌ యది, దేశభజో 
మహాదుఃఖం మరణం చ భవేద్దువమ్‌” ఇతి. పుడమిపై "దేవతాశ్రుపాతనిశే ష్‌ధ 
దర్శనమున యక్షుని మరణాభావసూచనార్హము తరుకిసలయముల బడుచున్నవని 
నుడువబడినది. 'ముక్తాస్టూలాః! అనుచోట లుప్తోపమ. 


అవ. యక్ట్లుని వామగిరివాయువుయొక్క ఆలింగనవ్వర్థన- 
తో భిత్వా సద్యః కిసలయపుటాన్‌ దేవదారుద్రుమాణాం 
యే తత్‌ క్షీరస్రుతిసురభయో దక్షిణేన ప్రవృత్తాః, 
ఆలిజ జ కనే గుణవతి మయా తే తుషారాద్రివాతాః 
పూర్వం స్పష్టం యది కిల భవేదజ్ఞమేభిస్త వేతి. 46 
అ. దేవదారు ద్రుమాణామ్‌=దేవదారువృక్షములయొక్క, కిసలయ - పుటాన్‌= 


త్తర మేఘము 213 
ల్లవపుటములను, సద్యః=అప్పుడే, భిత్వా =భేదించి, తత్‌ క్రీరాస్తుతి-సురభయః=ఆ 
రారు రావుల వా యే=ఏ, తుషార-అద్రి- 
రాతాః= బాము జా ష వ 
ia అ న దక్ష! న=దక్టిణదిశగా, ప్రవృత్తాః=పయనమైవవో, 
ణవతి!=ఓ శీలవతీ!, ఏభిః:=ఈ వాయువులచే, తవ=నీ యొక్క, అజ్నమ్‌ 
=శరీరము, పూర్వమ్‌ =ముందుగా, సృ ష్షమ్‌ = స శింప 
, పూర్వ ందుగా, స్పృష్టమ్‌ = స్పృశింపబడినది, భవేద్‌ యది 
కిల ఇతి=అయియుండును గదా యని, మయా=నాచేతను, లే=ఆ వాయువులు, 
అలిజ్ల్ఞ్యన్తే=ఆలిం గన మొనరింప (సేవింప) బడుచున్నవి. 


భా. (ప్రియతమా! మందభాగ్యుడను. విధివంచితుడను. నా శ్రీ దురినము 
లెట్లు గడుచును? నేను స్వర్గసౌఖ్యమును కోరలేదు. భోగభాగ్యముల చెంత 
కరుగలేదు. నే గోరినది నీ సాన్నిహిత్యము. నీ సన్నిధానము. వీ 
ప్రవిమలప్రణయభావము. విధిపాలిట కదియే వికటమైనది. అంతమాత్రమున 
కింత కాఠిన్యమేల! దానికి విప్రయోగమా! ఎంత దారుణము! స్వప్నసుందరివగు 
నీ (పేమబంధముగూడ దుర్లభమైనది. స్వస్నమునగూడ నీ చెలిమి నీ ప్రావు 
నీ యాలింగనము సహించరానిదైనది. ఆ _ క్రూరదైవము నేమందుమ? ఓ 
గుణవతీ! ఇక నాకు మిగిలిన దేమున్నది! వియోగము విరహతాపము తక్క. 
దక్షిణమునకు ప్రసరించు ఈ హిమగిరివాయువులే నా కిక _ శరణ్యములు. 
అవియే నా కించుక శాంతిదాయకములు. అవియే ఇంచుక యూరట 
కలిగించును. ఏలయన ఉత్తరమున నీ యునికి, దక్షిణమున నే నుంటివి. 
హిమగిరిపవనములు అట ఏపుగా బెరిగిన దేవదారువృక్షముల ఆకుజొంపముల 
కిసలయపుటములను భేదించి అందుండి జాలువారు కీ రసౌరభములు గ్రహించి 
ఘుమఘుమాయమానము లగుచు దక్షిణమునకు పయనించ, మున్నవి వీమేను 
సోకినవగుట నా కవి అత్యంతమోదదాయకము లగుచున్నవి. వాటిని వే 
నాప్యాయమున _ కౌగిలింతును. ప్రీతిపూర్వకముగ ముందుగా నీమెను సోకిన 
ఆ దేవదారుక్షీరసురభిత  హీమగిరివాయువులకు స్వాగత మీయజూతును. నా 
కవియే శరణ్యములు, శాంతిదాయకములు. వాయువు అశరీరి. ఆలింగన మెట్లు 
సంభవము అను ప్రశ్న వలదు. యక్ష డున్మత్తుడు. ఉన్మత్తుని ప్రలాప మది. 


అవు యక్తుని విరవా ఉత్కంఠతా వరనా 
(దేర లం 


జ్ఞ ధారా సిక్తస్థలసురభిణ స్త గన్ముఖ స్యాస్య బాలే 
దూరీభూతం ప్రతనుమపి మాం పఇ్వుబాణః క్రిణోతి, 
ఘర్మాన్తే ఒస్మి న్విగణయ కథం వాసరాణీ వ్రజేయు 
రిక్సుంసక్త ప్రవితతఘనవ్యస్తసూర్యాతపాని. 47 


214 మేఘసందేశము 


అ. హే బాలే=ఓ చ్రేయసీ!, పజ్బుబాణః= మన్మథుడు, ధారా- సిక్త- 
స్టల-సురభిణః=వర్షధారల తడిసిన పృథివీగంధము గల, అస్య=ఈ సుందరమగు, 
తవ=నీ, ముఖస్య=వదనమునకు, దూరిభూతమ్‌=దూరమం దున్నవాడనై, ప్రతనుమ్‌ 
అపి=కృశించిన శరీరము కలవాడవైనను, మామ్‌=నన్ను, క్రిణోతి= వేధించుచు 
న్నాడు. అస్మిన్‌=ఈ ఘర్మ-అన్తే=వేసవి అంతమందు, దిక్‌-సంసక్త-ప్రవితత- 
ఘన-వ్యస్త-సూర్య-ఆతపాని=దిక్కులనంటి వ్యాప్తిజెందిన మేఘములచే కప్పబడిన 
సూర్యునియొక్క ఆతసము (ఎండ) గల, వాసరాణి=దినములు, కథం= ఎట్టు 
(వజేయుః=గడచును, ఇతి=లని, విగణయ=యోచింపుము. 

భా. ప్రియతమా! విధివశమున అసహాయుడనై నీకు దూరమైతిని. 
పణయభారమున (క్రుంగి కృశించితిని. (ప్రేయసీ ! చక్కని (పథ మోదబిందువులు 
ర్‌ తడిసిన పుడమినుండి కమ్మని కమనీయపరిమళము లావిర్భవించును. అవి 
పద్మగంధసదృశములు. ఆ పృథివీసుగంధసదృశమగు నీవదనమారు తసౌరభములకు 
దూరమై ఇంతగా నీరసించితిని. అశక్తుడను. అసహాయుడను. అయినను 
పంచబాణుడు నన్ను విడువలేదు. కారుణ్యరహితుడై కనికరము వీడి రాత్రింబవళ్ళు 
వెన్నంటి వేధించుచున్నాడు. అతనికి బాణము లేదు. అరవిందము, అశోకము, 
చూతము, నవమల్లిక, నీలోత్సలములు అత్యంతమృదులము లవి. అయినను 
అదేమి వింతయో గాని అతని చేతియం దవి అత్యంతతీక్షములు. అదేమి 
పాపమో గాని విరహులను వేధించి పీడించుచున్నాడు. ఎంతటివారైనను అతని 
బారికి దూరులు కాజూలరు. పశుపతి ప్రభావమున బుగ్గియైనను ఆ యమ్మ 
పార్వతి పుణ్యమా యని పునరుజ్లీవితుడై విజయగర్వమున విర్రవీగుచున్నాడు. 
ప్రవాసితులపాలిటి ప్రథమశతు నతడు. వియోగులపాలిట యమకింకరుడు. 
(ప్రియతమా! వేసవి అంతమున ఆకాశమం దంతటను వ్యాపించి సూర్యాతపము 
నద్దుకొని విజృంభించు మేఘావృత వర్షపుదుర్షినములు _గడచుట ఎట్లో గదా! 
ఇంచుక యోచింపుము. నీకు దూరమై మదనుని కజకు సాయకములకు 
గుణీరమై ఇట్లు తపించుచుంటిని. ఏమి సేతును? అవశుడను. 


మజీయు యక్ల్లుని విరహోత్కంఠావ్లర్ధన- 
శ్లో సంక్షిప్యేత క్షణ ఇవ కథం దీర్ణయామా త్రియామా 
సర్వావస్థా స్వహరపి కథమ్మన్తమన్దాతపం స్యాత్‌ శ 
ఇం చేత శృటులనయనే దుర్లభప్రార్హనం మే 
గాధోష్టాధిః కృతమశరణం త్వద్వియోగవ్యథాభిః. 48 


అ. దిర్షాయామా= దీర్గయామ _ (రయూముములు గల, త్రియామా= 
రాత్రి, క్షణః ఇవ=క్షణముభాంతి, కథమ్‌=ఎట్లు, సంక్షి ్యేత=సం క్లే పింపబడును? 


ఉత్తర మేఘము 215 
సర్వాసు=సకలమైన, అవస్తాసు= అవస్థలయందును, అహః అపి=పగలున్ను, 
కథమ్‌=ఏ విధముగా, మన్ష-మన్ల-ఆతపమ్‌ =అత్యల్పతాపముగలది, స్యాత్‌ =అగును? 
హే చటుల-నయనే!=ఓ చంచలాక్తీ!, ఇత్ధమ్‌=ఈ విధముగా దుర్లభ- 
ప్రార్థనమ్‌= సిద్ధించని కోరికగల, మే=నాయొక్క, చేతః=చిత్తము, గాఢ-ఊ 
ష్మాభిః=అతి తీవ్రములగు, త్వత్‌ -వియోగవ్యథాభిః=నీ వియోగ వేదనలచే, 
అశరణమ్‌=రక్షణలేనిదిగా, కృతమ్‌ =చేయబడినది. 


భా. (పియతమా! కష్టముల సతమతమగు వారికి కాలము గడచుట 
మహాకష్టము. అది లోకవిదితము. కష్టములకు తోడు కాలము సుదీర్ణమగును, 
విఘడియలు ఘడియలుగా, ఘడియలు యామములు, యామములు దినములు, 
దినములు వారములు, వారములు నెలలు, నెలలు వత్సరములుగా పరిణమించుచు, 
దీర్ణము లగుచు కొనలు సొగుచుండును. సుఖముల తేలియాడువారి కది 
తద్భిన్నము. యుగ మొక క్షణముగా మారి ఆనందమున తెలియకుండగనే 
జాటిపోవును. ఓ . చంచల! వియోగులకు కాలము గడవనే గడవదు. అది 
ప్రవాహమున _ కెదురీదుట వంటిది. ప్రణయినీప్రణయులకన్ననో కాల మగపడనే 
యగపడదు.  తెలియకుండగనే యది చరచర జరిగిపోవును. ప్రణయులము, 
వియోగపీడితులము మనకు కాల మెట్లు గడచును? (పేయసీ! మనకు మిగిలినది 
యావేదన, తపన, వృథాప్రయాస. ధ్యాన, విరహయాతనలతో నిదురలేని ఈ 
దీర్షయామములతో యామిని (రాత్రి, వేదనారహితమై క్షణముగా ఎట్టు మారునని 
నిరంతర మావేదన. అటులనే దివముగూడ అల్నోష్సతను తాపసంతప్తము 
గాక విరహపీడన లేక సర్వావస్టల యందును సుఖప్రదమై సాగిపోవునా 
యని యాకాంక్ష. ఇదియే నా కోరిక, ఆశ. కాని విఫలమనోరథుడను. 
తీరని కోరిక. ఆరని యావేదన. యామిని గడచుటయే దుర్ణటము. పగలు 
తాపసంతప్తము. _ దివారాత్రములు విరహపీడన. వియోగసంతాపము. పదా 
విరహవేదనా భారదూషితము నా మనసు. ఓ కురంగాక్తీ! నిరంతర భవద్వియోగ 
తాపసంతప్పుడ నగు నాకు నిర్హృతి లేదు. శరణ్యము లేదు. అసహాయుడను, 
దీనుడను, గాఢ ఊష్మ సంతప్పుడను. వేదనాభరితుడను. ఏమి చెప్పను నా 
దుస్ఫితి! 

అవు యక్షుడు విరహిణి యగు నిజపత్సికి ధైర్యము వురికొల్పుట- 
జ్ఞ నన్యాత్మానం బహు విగణయ న్నాత్మ నైవావలమ్చే 

తత్కల్యాణి త్వమపీ నితరాం మాగమః కాతరత్వమ్‌, 


216 మేఘసందేశము 
= ఆ ల అ తో 
క ఫ్యకొన్తం సుఖముపనతం దుఃఖముకాన్త వా 
నీచైర్లచ్చత్యుపరి చ దశా చక్రనేమిక్రమెణ. 49 
చ్‌ాల 


అ. నను =ఓ (పియతమా! బహు= పరిపరివిధముల శాపాంతమున, ఈ 
యీ విధముగ చేయుదునని, విగణయన్‌ = భావించుచు, అహమ్‌ =నేను, 


ఆత్మానమ్‌ =నన్ను, ఆత్మనా ఏవ = స్వయముగనే, అవలమ్చే=ధరించు 
(నిగ్రహించుచున్నాను. తత్‌ = కనుక, హే కల్యాణి =ఓ సౌభాగ్యవతీ! 
త్వమ్‌ ఆపి =నీవును, నితరామ్‌ = ఎంత మాత్రము, కాతరత్వం చ 


=భీరుత్వమును, మా గమః =పొందకుము. ఏలయన, కస్య =ఎవనికి, 
ఏకాన్తమ్‌ =ఎల్లకాలము, సుఖమ్‌ =సౌఖ్యము, వా =లేక, ఏకాన్తతః = కేవలము, 
దుఃఖమ్‌ =క్తేశము, ఉపనతం =ప్రాప్తము? దశా =అవస్థ, చక్ర-నేమి- క్రమేణ 
=చక్రముయొక్క అంచు (పట్లా)వలె, నీచైః =క్రిందికి, ఉపరి చ =మీదికిని, 
గచ్చతి =పరిభ్రమించును. 


భా. ఓ కల్యాణీ! మదీయదుర్హశాశవణమున బాధపడకుము. భీతి చెందకుము. 
నీ సౌభాగ్యగరిమను నేను సజీవుడను. భద్రుడను. నీ మాంగల్యబలము నన్ను 
పట్టియుంచినది. ని సుభగత్వమాధారముగ జీవితము నెట్టుచున్నాను. అనతి 
కాలమున శాపాంతము సమీపించ వియోగాంతశుభదినముల నిన్ను గూడి ప 
దేదియో నెజిపి సుఖజీవితము వెళ్ళబుచ్చుదునని ఏ వేవియో మధురభానము 
లూహించుచు ఊరట జెందుచున్నాను. నిస్ప ఎహనుండి భవిష్యదాశాకిరణము 
లంకురింప ధైర్యమూని నాకు నేనే స్వయముగా ఆలంబన మగుదును. కల్యాణీ! 
నీవును యించుక ఓరిమి వహించుము. ధైర్యమూనుము. కాతరత్వము కార్య 
సాఫల్యమునకు నాధకము గాదు. అనతికాలమున మన కష్టము లంతరించును. 
కోరికలు ఫలించును. మరొక్కమాట! మధురాతిమధురజీవితమును గడపితిమి. 
ఆనందడోలికలనూగితిమి. (పణయరసధునుల ఓలలాడితిమి. ఆ రసమయమధురజీ 
వన మెక్కడ! భీతిల్లకుండు టట్లని భీతి నొందకుము. కష్టసుఖములు కలకాలము 
నిలిచియుండవు. ఎవరికిని అవి శాశ్వతములు గావు. అవి పర్యావర్తనములు. ఏ 
జీవియు నిరంతరసుఖ మనుభవించదు. దుఃఖసంతప్తయు గాదు, కష్టసుఖములు 
చక్రనేమి (చక్రపుటంచు) (క్రమమున తిరుగుచుండును. అవి క్రిందుమీదుల 
ముందువెనుకల పరిభమించును. ఒకప్పుడు సుఖము మజీయొకప్పుడు కష్టము. 
(పియతమా! జీవితచక్రమది. మానవజీవనసరళి ఎగుడుదిగుడుగా మారుచుండును. 


ఉత్తరమేఘము' 217 
భాసమహాకవి మాట- కాలక్రమేణ జగతః పరివర్తమానా చక్రారపంక్తిరివ గచ్చతి 
భాగ్యపంక్తిః _(స్వప్నవాసవదత్తము). ఇందలంకారము అర్భాంతరన్యాసము. 


అవ, యక్షుడు యక్షీ ణేకి శావొంతమున ఒనగూడు నుఖముల వర్ణించుటా 


శ్లో శాపాన్లో మే భుజగశయనా దుత్చితే శార్‌జ్లపాణా 
శేషాన్మాసాన్‌ గమయ చతురో లోచనే మీలయిత్యా, 
పశ్సాదావాం విరహగణితం తం తమాత్మాభిలాషం 
నిర్వక్ష్యావః పరిణతశరచ్చగ్రికాసు క్షపాసు. 50 


అ. శార్‌జ్ఞపాణా =శార్‌జ్ఞధనువు హస్తమున గల శ్రీ. మహావిష్ణువు, 
భుజగ-శయనాత్‌ = శేషతల్పమునుండి, ఉల్లిలే సతి = లేచినవాడు కాగా, 
మే=నాయొక్క, శాపాఅన్తః =శాపముయొక్క అంతము. అతః =అందువలన, 
శేషాన్‌ =మిగిలిన, చతురః= నాలుగగు, మాసాన్‌ =మాసములను, లోచనే 
= నయనములను, మీలయిత్యా =నిమీలించి, గమయ =గడపుము. _ పశ్చాత్‌ 
= అనంతరము, పరిణత -శరత్‌ చన్తోకాసు =పండిన శరత్కాల చందైకలు 
గల, క్షపాసు =ర్మాతులయందు, ఆవామ్‌ =మనము, విరహా-గణితబు = 
వియోగము (ఎడబాటుచే వృద్దినొందిన, తం తం=ఆ యా, ఆత్మ-అభిలాషం 
=మనోభిలాషను, నిర్వేక్షావ్యః =అనుభవించగలము. 


భా. (పియతమా! ఈ మన విరహవేదన నిరవధికము గాదు. ఈ 
దుఃఖమునకు అవధి యున్నది. అనతికాలమున ఆ యవి (హద్దు) 
సమీ పించనున్నది. శాపాదినుండీ ఇంచుమించు ఎనిమిది మాసములు గడచినవి. 
ఇక మిగిలినవి నాలుగు నెలలు మాత్రమే. శేషశయనుడు శేషపాన్సునుండి 
బోదితు డగుటయే తడవుగ నా శాప మంతరించును. అదియే నా 
విరహావసానమునకు హద్దు. గడువు. కాన ఓ (ప్రేయసీ! ఈ శేషించిన 
నాలుగునెలలను ఎట్లో నేత్రముల నిమీలించి (మూసుకొని) గడపవేడెదను. ఇవి 
అల్పదినములే గదా యను భావమున ధైర్యము గొని త్రుటిలో _గడిచిపోగల 
వను తలంపున ఓరిమి వహించి ఈ శేషదినములను గడపెదవు గాక యని 
భావింతును. ఈ అల్పదినములు గడచినంతలో శార్‌జ్ఞపాణి శేషశయనమునుండి 
ఉతితుడగును. మన వియోగ మంతరించును. తిరిగి శుభదినముల కారంభమది. 
విరేహదినముల ఒండారులకు దూరమై ఎడబాటున అభిలాషలు పెంచుకొంటిమి. 
ఆశలు, ఆకాంక్షలు ప్రణయభావమున ద్విగుణీకృతములైనవి. హృదయమున 
మధురభావము లెన్నియో మెదలుచున్నవి. భోగలాలసత పెరిగి శ్‌ ౯ 
పునర్మిలనమున ఇట్లు చేయుదు మట్టు చేయుదుమని హృదయమున భా 
ఖముల నూహించుకొనుచు ఆశతో దినములు గడుపుచుంటిమి. మాటిమాటికి 


218 మేఘసందేశము 


మధురమనోరథము లావర్తితము లగుచున్నవి. ఓ సౌభాగ్యవతీ! పెరిగిన మన 
మనోభిలాషలు మనోరథము లీడేరు కాల మనతికాలమున సమీపించనున్నది. మన 
పూర్యానుభవవాసన లంతరించలేదు. నవనవోన్మేషముగ అవి _ చిగురించుచునే 
యున్నవి. శరత్కాలపు ఆ వెన్నెలతేటలు ఆ చల్లనిరాత్రులు ఎంత రమ్యములు! 
ఎంత హృదయాహ్హదకరములు! ఎంత ఆనందదాయకములు! (ప్రియతమా! 
ఆ శరచ్చంద్రికా ధవళితములగు వెన్నెలరాత్రులందు విరహమున “పెంచి 
పోషించిన మనోభిలాష (కమ్మనికోరికులను అనతికాలమున మనము మనసార 
అనుభవించగలము. ఇందలంకారము ఉదాత్తము. 


అవు యకిణీ విశ్వానార్హము అభిజానవరనా 
ca ఢా = ౯9 


శ్లో భూయశ్చాహ త్వమసి శయనే కణ్ణలగ్నా పురా మే 
నిద్రాం గత్వా కిమసీ రుదతీ సస్వరం విప్రబుద్దా, 
సాన్తర్హాసం కథిత మసకృత్‌ పృచ్చతశ్చ త్వయా మే 
దృష్టః స్వస్నే కితన రమయన్‌ కామసి త్వం మయేతి. ర్‌1 


అ. త్వద్భర్హా =నీ విభుడు, మన్ముఖేన =నా నోటితో, భూయః చ 
=మజీయును, ఆహ =పలికెను. పురా =ఒకప్పుడు, శయనే =తల్పమందు, మే 
=నాయొక్క, కణ్ణాలగ్నా-అ పీ= కంఠమందు లగ్న మైనదానవైనను, త్యమ్‌ జప; 
నిద్రామ్‌ =నిద్రను, గత్వా = పొంది, కిమ్‌ అపి =ఏలనో , సస్వరమ్‌ =బిగ్గరగా, 
రుదతీ = రోదించుచు, విప్రబుద్దా =మేల్కొంటివి. అసకృత్‌ = మాటిమాటికి, 
పృచ్చతః =అడుగుచున్న, (కారణము) మే =నాకుు హే కితవ!= ధూర్తుడా! 
త్వం=నీవు, కామ్‌ అపీ =ఎవతెనో, రమయన్‌ = రమించు (ఆనందపజచు)చు, 
మయా =నాచే, స్వప్నే = స్వప్నమున, దృష్టః =చూడబడితివి, ఇతి = అని, 
త్వయా =నీచేతను, స-అన్తణహాసం యథా తథా =హాసపూర్వకముగా, కథితం 
చ = చెప్పబడినది. (అని నీ (పియుడు నాపరముగా పలికెనని అన్వయము.) 


భా. ఓ యబలా! అన్యుడను గాను. ఆప్నుడను. వంచకుడను గాను. నీ పతి 
కెంతయు కూర్చిన మిత్రుడను. అత్యంతసన్ని హితుడను. హితుడను. మాకు 
అరమరికలు లేవు. రహస్యము లంతకంటను లేవు. నే జెప్పునది యథార్హము. 
విశ్వ సింపుము. నీకు శుభ మొనరించువాడను. త్వత్రియుడు మన్ముముఖమున 
మణీయు గురుతుగా బంపీన మీ. ప్రణయరహస్యము నాలకించుము. అది, 
యేమన “ప్రియతమా! మున్నొకనాడు ఏకశయ్యాగతుల మగు మన మధ్య 
జరిగిన మధురసల్లాపము. (ఘటన గుర్తుకు వచ్చుచున్నది. ప్రణయభావమున 
నన్ను బిగికౌగిట బంధించి నిదురించితివి. నీ రమణీయబాహుబంధముల నే 
చిక్కియుంటిని. కదలుటకు మెదలుటకు ఎట్లు సాధ్యపడును! నే నెచ్చటికి 


ఉత్తరమేఘము sé 


పోగలను? అయినను నీవేలనో బిగరగ  రోదించుచు మేల్కొంటివి. అన్యు 
లెవ్వరును లే రిచ్చట. ఎందుల కీ యేడు. ఏల యీ రోదనము? ఏమి 
సంభవించినది యని గ్రుచ్చి గ్రుచ్చి యడిగితిని. ఏమి జరిగినదని (ప్రాధేయపడి 
ప్రన్నించితిని. అడుగగా అడుగగా ఎట్టకేలకు నీ వనినది జ్ఞప్తి _యున్నదా! 
ఎంత ధూర్తుడవు? ఎంత వంచకుడవు? ఎంత శఠుడవు? అన్య నెవతెనో 
రమించుచుంటివని కలగంటినంటివి. అదియు అంతరాసమున  సపెకుబుకు 
హాసమును బిగబట్టి ముసిము సినవ్వుల సందడిలో చిరునవ్వును విలకరించుచు 
అన్నమాట యది. తరితీపుల మూట యది. ఎట్లు మరతును. మరతుమన్నను 
మరపురాదు. ఓ ప్రమదా! (ప్రియతమా! ఇప్పుడా సుమధురఘట్రము నా 
మనమున మెదలుచున్నది. నా కన్నులయెదుట కదలుచున్నది. 


అవ యకుని (పేమాతిశయవ్లర్థన- 
ca దె 


జో, ఏతస్మా న్మాం కుశలిన మభిజ్ఞానదానాద్విదిత్వా 
మా కౌలీనా దసితనయనే మయ్యవిశ్వా సినీ భూః, 
స్నేహా నాహుః కిమపి విరహే ధ్యంసిన న్‌ త్వభోగా 
దిష్టే వస్తున్యుపచితరసాః (గేమరాశీభవన్తి. 52 


అ. హే అసిత-నయనే=కృష్ణనయనీ! ఏతస్మాలత్‌ = పూర్యోక్తమగు, 
అభిజ్ఞాన-దానాత్‌ =మన |ప్రణయరహస్య ఉదాహరణవలన, మామ్‌ =నన్ను, 
కుశలినమ్‌ =కుశలుడనుగా, విదిత్వా =తెలిసి, కౌలీనాత్‌ =లోకప్రదాదమువలన, 
మయి =నాయందు, అవిశ్వా సినీ = విశ్వాసము లేనిదానవు, మా భూ౭ః=కొకుము. 
విరహే =వియోగమున, స్నేహాన్‌ =ప్రమలను, (మమతలను) కిం అపి=ఏలనో, 
ధ్వం సెనః _ (భష్ట మైనవానినిగా, అహుః =చెప్పుదురు. తు =కాని, తే 
= అవి, అభోగాత్‌ =అనుభవరాహిత్యమువలన, ఇష్ట = అభిలషణీయమగు, 
వస్తుని = విషయమున, ఉపచిత-రనాః సన్తః= వృద్దినందిన రసము కలవగుచు, 
(గుమారాశీ-భవన్తి = (పేమరాశి యగుచున్నవి. 


భా ఓ అసితకృషనయనా! పూర్యోక్త అభిజ్ఞానమున _ కుశలుడనని 
భావింపుము.  సంకేతముగా నే నంపిన “మన ప్రణయరహస్యకార్యకలాప( 
మూలమున సజీవుడనని వేరుగ నుడువబనిలేదు. అయినను లోకులు 
పలుగాకులు. అపవాదములకు లోటుండదు. యక్షుడు సజీవుడైన ఇంతకాల మేల 
రాకుండును? మృత్యుడై యుండనోపు. లేనిచో ప్రియసతి నేల విడిచియుండును? 
అట్లు గానియెడల _ అన్యకాంతాసక్తుడైన గావచ్చును. వియోగమున స్నేహము 
చంచలము. అ సరము. ఎడబాటున (ప్రమ అస్తమించును. స్నేహ మంతరించునని 


220 మేఘసందేశము 


ఏమేమియో గుసగుసలు బయలుదేరును. వాటి నెవ రడ్డగలరు! ఎవ 
రాపగలరు! ఓ విశాలకమలనే తీ! జనాపవాదములు నమ్మి మోసపోకుము. 
నాయం దవిశ్వా సినివి గాకుము. నా హృదయము నీకు తెలియనిది కాదు. 
మచ్చలేనిది నా మనసు. మన ప్రణయము కళంకరహితము. మన 
అకళంక పణయ హృదయమున చోటులే దితరులకు. జనాపవాదములు నమ్మి 
భీతి జెందకుము. అన్యోన్యవిశ్వాసమును సడలనీయకుము. అచంచలమగు. 
మన పణయజీవితమున అవిశ్వాసమునకు చోటు లేదు. వియోగమున 
స్నేహ మస్టిరమని కొందరు విరహు లన్యోన్యము _దూరులగుట అనాసక్తిభావ 
మతిశయించి (పేమ అంతరించునని మరికొందరు ఏమేమియో అందురు. కాని 
అదెంత మాత్రము నిజము కాదు. ప్రణయినీప్రణయుల కలయికకు వియోగ 
మడ్డుపడు ననునది యధథార్దము. (ప్రవాసమున వారికి. సహవాసము పొసగ 


దనునదియు నిజము. వియోగమున భోగానుభవమునకు తావు _ లేదనునది 
కాదనను. కాని భోగాభావమున ఇష్టవస్తువునం దాసక్తి అతిశయించునే కాని 


కొరవడదు. (పేమపాత్రయందలి (పీతి. తృష్ట యధికమగునే కాని కుంటువడదు. 
రాగ నుతిశయించి భావి యనుభవమునకు ప్రోది చేయును. వియోగమున 
అన్యోన్యభో గాసక్తులగు సతీపతుల (ప్రేమ, అభిలాష, సంగబుద్ధి తొణికిసలాడ 
దినదినప్రవర్ధమానమై ఉవ్వెత్తుగా బెరిగి రాశీభూతమగును. _ ప్రవానాంతమున 
భావిభోగానుభవముల కది మూలమగును. అలంకారము అర్జాంతరన్యాసము- 
“స్నేహ్యపేమ్హో రవస్థాభేదాద్భేదః. తదుక్తమ్‌- “ఆలోకనాభిలాషా రాగష్నేహౌ తతః 
ప్రేమా, రతిశ్చంగారౌ యోగే వియోగతో విప్రలమృశ్చ'. ఇతి. తదేవ స్ఫుటీకృతం 
రసాకరే-సేమా దిదృక్షా రమ్యేషు తచ్చినా త్వభిలాషకః, రాగస్తత్సజ్గబుద్దిః 
స్యాత్‌ స్నేహ స్తత్రణయ( క్రియా, తద్వియోగాసహం (పేమ రలిస్తత్సహవర్తనబు, 
శృంగార స్తత్సమక్రీడా సంభోగః _సప్తధా (క్రమాత్‌ ఇతి. 
అవ. (పీయురాలి నందేశము గొనిరమ్మని యక్ల్షుదు మేఘుని లర్థించుట. 


నో ఆశ్వా స్యవం ప్రథమవిరహోదగ్రశోకాం సఖీం తే 

శైలాదాశు (త్రినయనవృషోత్లాతకూటాన్నివృత్తః, = 

సాభిజ్ఞానప్ర హితకుశలై స్తద్వచోభిర్మమా పీ 

ప్రాతః కున్లప్రసవశిథిలం జీవితం ధారయేథాః. 53 

అ. ప్రథమ-విరహ-ఉద[గ్ర-శోకామ్‌=ప్రథమవియోగముచే నుత్కటమైవ వేదన 
గల, తే=నీయొక్క, సఖీం =చెలిని, ఏవం= ఈప్రకారము (నే జెప్పిన విధమున) 
ఆశ్యాస్య =ఊరడించి, (త్రి-నయన- వృష-ఉత్సాత-కూటాత్‌ =తిన్నేతుని వృషభముచే 
నవదారితములగు కూటములుగల, శెలాల్‌ = కెలాసమునుండి, ఆశు =శీఘముగా, 


ఉత్తరమేఘము 221 


నివృత్తః సన్‌ =వెనుదిరిగినవొడ వగుచు, = 
సలక్షణముగా పంపబడిన నేమసమాచారముగల, తద్వచోధిః=ఆమె వాక్కుల 
చేత, (ప్రాతః =ప్రభాతసమయమున, కున్ష-ప్రసవ-శిథిలమ్‌ = కుందప్రసవమువలె 
శిథిలమైన, మమ అపీ =నాయొక్కయు, జీవితమ్‌ = జీవితమును, ధారయేథాః 
=నలుపుదువుగాక. 


అ అసి 9 మ 
స అభిజ్ఞాన (ప్రహాత-కుశలైః = 


భా. జలదా! హితుడవు, చతురవచోనిధివి, ఉదారచరితుడవు, జీవనప్రదాతవు 
(పాణదాతవు. మత్సందేశము నెజప సమర్థుడవు. నాకు (ప్రియసతి. నీకా! 
సఖి, నెచ్చెలి యగు ఆమెకు నామాటగా హెచ్చుతగ్గులులేక మత్సందేశము 
వినిపింపుము. ప్రథమవియోగము, అమితసంతాపకరము. ఎంత యావేదన! ఆ 
విరహభారమున అణగి యణగి, (కుంగి (క్రుంగి బ్రతుకు నామెకు అతిశయోక్తి 
ఎంత బాధాకరము? ప్రాణాంతక మది. నా ప్రణయవేదనను కుదించి చెప్పిన 
అన్యాసక్తుడనను అనుమానమున కాస్పదమగును. తత్కారణమున ఉన్నదున్నట్లు 
వాక్రుచ్చి ఓదార్చి ఆశలు చిగురింపజేసి త్వత్సఖి ప్రాణము లుద్ధరింపుము. 
జీవనప్రదాత వను సార్థకత్వమును చేజారనీకుము. మిత్రమా! అంతటితో నీ 
కార్యభారము ముగియదు. అచట నీ కచ్చెరువు గొలుపు ముచ్చట ఇంకొకటి 
గలదు. మహాదేవుని వృషభరాజము. శంకరుని శేతవాహనము. నంది. ఆ 
వృషభరాజగమన మెంత రీవి? దాని యౌన్నత్యము మాట చెప్పనేల? దాని 
యాఖేలన మెంత ముచ్చట! మిత్రమా! ఆభేలనమున తన శృంగము 
(కోరల గిరిశృ్చంగములు భేదించి శిలలను చెదరగొట్టన ఆ మనోహరదృశ్య 
మెంత హృదయరంజకము! అత్యంతకమనీయదృశ్య మది. చూచుట కెంత 
ముచ్చట గొల్పును! దాని వీక్షించి ఆ శివనివాసము కైలాసమునుండి వెంటనే 
వెనుదిరుగుము. మటీయు అభిజ్ఞానపూర్వకముగ ఏదేని చిహ్నమాధారముగ ఆమె 
కుశలవార్తను గూడ గొని తెచ్చి నాకు ప్రాణదాతవు కమ్ము. జీవన మిమ్మని 
ప్రార్ధింతును. మిత్రమా! ఏదేని గుజుతు తెమ్మంటి నని బాధపడకుము. అన్యథా 
భావించకుము. అపనమ్మిక కది హేతువు గాదు. జలదా! మోడువారిన 
బ్రతుకు నాది. నిరర్హకమగు నికృష్ణజీవితము నాది. సలక్షణమగు నా పతి 
కుశలవార నా మది కంతయో యూరట గొల్పును. అది నా తపన 
కెంతయో ఉపశమనము.  నిరంతరవిరహవేదనాసంతప్తమగు నా హృదయము 
(పాతి థిలకుందకుసుమసదృశము. ప్రభాతమున పట్టుసడలిన మొల్లపూవువంటది. 
అట్ట నా ప్రాణము నిలిపి [పప్రాణదాతవు కమ్మని ప్రార్థింతును. అలంకారము 
ఉపమ. 


222 మేఘసందేశము 

అవ (ప్తార్ధన అంగీక్సుతమని యక్లుని భావన- 
కో. కచ్చిత్సౌమ్యు వ్యవసిత మిదం బన్గుకృత్యం త్వయా మే 

ప్రత్యాదేశా న్న ఖలు భవతో దీరతాం కలయామి, 

నిశ్శృబ్దో౭_ పీ (ప్రదిశసి జలం యాచిత శ్చాత కేభ్యః 

ప్రత్యుక్తం హ్‌ ప్రణయిషు సతా మీప్పితార్హక్రియైవ. ర్‌డ్త 

అ. హే సౌమ్య! =ఓ సాధుసత్తమా! సౌమ్యస్వరూపా! ఇదమ్‌ = ఈ, 
మే =నాయొక్క, బంధుకృత్యం =మిత్రకార్యము, త్వయా అనీ; వ్యవసితం . 
కచ్చిత్‌ =అంగీకృతమే గదా, ఖలు=యథార్ధమునకు, ప్రత్యాదేశాత్‌ =చేయుదు 
నను సమాధానమువలన, భవతః= నీయొక్క, ధీరతామ్‌=ధిరత్వమునుు న 
wa =సమర్థించను, (ఏలయన) యాచితః సన్‌ =లఅర్ట్జించబడినవాడనై, 
el అపీ = గర్జించకున్నను, చాత కేభ్యః =చాతకములకు, లన్‌ =జలమును, 
ప్రదిశసి =ఇచ్చుచున్నావు. హి =ఎట్లన, సతామ్‌ = సత్సురుషులకు, ప్రణయిషు 
=ఆప్తులయందు, ఈప్పిత-అర్థ-( క్రియా ఏవ =లఅభీష్టకార్యనిర్య్వహణయే, ప్రత్యుక్తమ్‌ 
= సమాధానము. 

భా. మిత్రమా! నీవు సౌమ్యుడవు, సాధుచిత్తుడవు. నేను ఆప్పుడను, 
ఆర్హుడను, అర్థితుడను. చేయునది మిత్రకార్యము, బంధుసహాయము. నీ 
పరమున సందేశ మంపి మత్రియసతి క్షేమ మరయకోరితిని. గాఢవియోగ 
పరితాపసంతప్త యగు నామె యారాట ' ముడుపగోరితిని. ఏమందువు? 
మిత్రకార్యసాధన కిష్టపడితివా? మత్సందేశము నెజప సమ్మతించితివా? ఇష్టమే 
నెజపెద నను ప్రతివచనము మాత్రమే ధీరత్వమునకు హేతువు కాజాలదు. 
సమ్మతించితి నను సమాధానము గాంభీర్యమును తెలుపజాలదు. అది (ప్రతిష్టకు 
హేతువు గాదు. మౌనమును అనంగీకారముగ భావించను. తూసష్టీంభావమే 
నీ కెంతయు తగియున్నది. చాతకములు నీ రాకకు వేచియుండును. నీ 
చినుకులు తక్క వాటికి ప్రాణధారణకు వేరు మార్గము లేదు. అవి నీ 
రాకకై వేచి యర్రించుచుండును. ప్రతివచన మీయకయే నిశ్శబ్దముగ వాటికి 
జలకణము లందిరితువు. నీ యౌదార్యమునకు తార్కాణ మిది. అది నీకు 
సహజగుణము. అవును! సజ్జనులు పలుకకయే అర్థిజన ప్రయోజన మీడేర్తురు. 
సత్పురుషులు ఆప్తకార్యములు మౌనముగనే స్వీకరించి నెరవేర్తురు. చేతలే వారి 
ప్రత్యుత్తరములు. గర్జించిన మేఘము వర్షించదు. నిశ్శబ్దమగు మేఘము వర్షించు 
నందురు. అల్పునికీ వాగాడంబర మధికము. కార్యశూరత్వము శూన్యము. 


సజ్జనుడు చెప్పకయే కార్యసాధన కుద్యమించును. ఇది లోకవిదితము. ఇం 
చలంకారము 'అర్హాంతరన్యాసము. 


ఉత్తరమేఘము 
అవు యక్టుడు మేఘునికి తన శుభాకాంక్ష తెలువుట. 


శ్లో ఏతత్క ఎక్వా ప్రియ మనుచితం ప్రార్థనాదాత్మనో మే 
సౌహార్దాద్వా విధుర ఇత వా మయ్య నుక్రోశబుడ్ద్యా, 
ఇష్టాన్‌ దేశాన్‌ జలద విచర ప్రావృషా సంభృతశ్రీ 


ర్మా భూదేవం క్షణమపి చ తే విద్యుతా విప్రయోగః. ర్‌5్‌ 


ఎవ్రీ కర్ణో ఇ 
అ. హా జలద!= ఓ మేఘుడా! సౌహార్దాత్‌ వా =సుహృద్భావము 


వలనగాని, విధురః ఇతి =వియుక్తు డను కారణమున గాని మయి = 
నాయందు, అనుక్రోశ-బుద్ద్యా వొ =కారుణ్యబుద్దిచే గాని, ఆత్మనః = నీకు, 
అనుచితమ్‌ అపి =దూతకార్యము తగనిదైనను, మే =నాయొక్క, ఏతత్‌ =ఈ, 
(పియమ్‌ =ఈ ప్పితార్హమును, (ప్రార్థనాత్‌= అభ్యర్థనవలన, కృత్వా =నిర్వ హించి, 
ప్రావృషా =వర్షముచే సంభృతశ్రీః సన్‌= వృద్ధినందిన శోభ కలవాడవై, 
ఇష్టాన్‌ =అభిమతమైన, దేశాన్‌ =దేశముల, విచర =సంచరింపుము. క్షణమ్‌ 
అపి = క్షణకాలమైనను, తే =నీకు, విద్యుతా =మెజుపుఇల్లాలితో, ఏవమ్‌ 
=ఇట్టి అత్యంతసంతాపకరమైన, విప్రయోగః =వియోగము, మా భూత్‌ = 
కలుగకుందుగాక. 


భా జలదా! చెప్పవలసిన దేదియో నీకు తెలియజెప్పితిని ఇక 
కర్తృత్స్వము నీ యధీనము. అది నీ యిష్టానిష్టముల పై ఆధారపడియున్నది. 
ఉదారత్వము నీ సహజగుణము. రసహృదయము నీది. దూతకార్యము 
నీకు తగదనుట ఎరుగుదును. నీ యంతస్టున కది యోగ్యమైనది కాని 
విషయము యధథార్థము. విరహసంతప్పలకు యుక్సాయుక్తవివేక మెక్కడిది? 
వియుక్తుడను, విప్రలబ్దుడను, ప్రణయపీడితుడను. అనురోధించి ప్రార్థింతును. 
మి(త్రకార్యమను సుహృద్భావమున గాని లేక విధురుడు యుక్తు డను కారుణ్యబుద్ది 
గాని _ విరహసంతప్పుడ నను సానుక్రోశము (దయన గాని ఏవిధముగ నైనను 
నాయెడల బజాదార్యము వహించి, దూతకార్యము నెరప నా యభీష్టము 
నెరవేరు వని ఆశింతును. ఈ యిడుమలనుండి _నన్నుద్ధరింప ప్రార్థింతును. 
తదుపరి (ప్రావృట్‌ శోభాపరిపూర్తుడవై యథాభీష్టముగ దేశదేశముల విహరించుము. 
మరొక్కమాట! వర్షముల వృద్దినొందిన పూర్ణశోభను పంతరించుకొవి వీవు 
కోరిన ప్రదేశముల యథేచ్చగా నిరాటంకముగా సంచరించుము. మరొక్కమాట! 
నావలె నీకును క్షణకాలమైనను నీ (ప్రియసతి విద్యుత్కాంతతో వియోగ 
మొదవకుండుగాక యని టప్రార్రైంచెద. నీ ప్రణయిని సౌదామినితో నీ కెన్నదును 
నే ననుభవించుచున్న భూరిసంతాపసంభరితమగు వెడబాటు సంభవింపకుందుగా! 
యని కాంక్షించెదను. ఆకించెదను. ఇందు విద్యు న్మేఘములయం? 


224 మేఘసందేశము 
నాయికానాయకవ్యవహార ఆరోపణమున సమాసోక్తి యలంకారము. 


శ్లో ఇత్యాఖ్యాతే సురపతిసఖః శైలకుల్యాపురీషు 

స్టిత్వా స్తిత్యా ధనపతిపురీం వాస రైః శశ్సిదాప, 
మేత్యాజగారం కనకరుచిరం లక్షణైః పూర్వముకిః 
తస్యోత్సజ్లే క్షి కితితలగతాం తాం "వ దీనాం దదర్శ. (ప్రక్రిప్తము.) 


అ. ఇతి =పూర్యోక్త ప్రకారము, ఆభ్యాతే సతి = చెప్పబడినది కాగా, 
సురపతి-సఖః =మేఘుడు, శైలకుల్యాపురీషు = పర్వతనదీతీరనగరములందు, స్టిత్వా 
స్థిత్వా =ఆగి యాగి, కైక్సిత్‌ = కొన్ని, వాసరైః=రోజులలో, ధనపతి- పురీమ్‌ 
పకుబేరనగరమును, ఆప  =చేరెను. పూర్వం =ఆవపతద్యు ఉక్తెః =చెప్పబడిన, 
లక్షణైః  =చిహ్నములచే, కనకారుచిరమ్‌ =స్వర్ణకాంతి గల, ఆగారమ్‌ = 
భవనమును, మత్యా =గుర్తించి, ఉత్పట్లే =సొధోపరిభాగమున, క్షితితల-గతామ్‌ 
=పుడమి నాశయించిన, దీనామ్‌ =దీనురాలగు, తామ్‌ = ఆ యక్షపల్నిని, 
దదర్శ =వీక్షించెను. 


భా. యక్షుడు పూర్వము పశేపీకరరకికి మార్గమున నదీనదముల, 
గిరికాననముల అందందు ఆగి యాగి ఆ యా రమణీయ దృశ్యముల వీక్షించుచు 
కొన్ని వాసరములకు ఇంద్రసఖుడగు మేఘుడు, కుబేరనగరమున అలకాపురిని చేరి 
అందు పూర్యోక్తలక్షణముల స్వర్ణదీప్పుల భాసిల్లు యక్షభవనమును గుర్తించెను. 
తదుపరి భవనోపరిభాగమున పుడమి నాసీనయై యున్న దైన్యమూర్తి యక్షపత్నిని 
దర్శించెను. 
క్ల తస్మాదద్రేర్నిగదితు మధో శీఘ్టుమేత్యాలకాయాం 

యక్షాగారం విగరితనిభం దృష్టచి హ్నార్సిదిత్వా, 

యతృనిష్టం ప్రణయమధురం గుహ్యకేన ప్రయత్నా 

త్తర్గేహిన్యాః సకల మవదత్‌ కామరూపీ పయోదః. (ప్రక్రిప్తము.) 


భా. అ పీ=అనంతరము, కామరూపీ =ఇచ్చాధీన వేషభాషలు గల, పయోదః 


=మేఘుదు, సన్దేశమ్‌ =వార్తను, నిగదితుమ్‌ =వినిపించుటకు, తస్మాత్‌ 
=పూర్యోక్తమగు, అ(దేః = చిత్రకూటాద్రినుండి, కీ ఘమ్‌= వెంటనే, ఏత్య =వచ్చి, 
దృష్ట-చిహ్నై | =గుర్తించిన చిహ్నములు గల, విగలిత-నిభమ్‌ =గతించిన 


శోభ కల, యక్ష-అగారం =యక్షభవనమును, విదిత్వా =తెలిసి యత్‌= ఏ 
విషయము, గుహ్యకేన =యక్తునిచేత, ప్రయత్నాత్‌ = యత్నపూర్వకముగా, సన్రిష్టమ్‌ 
=సందేశింపబడినదో, తత్‌ =ఆ , (పణయ- మధురమ్‌ =ప్రణయమధురమగు, 


ఉత్తరమేఘము 295 


అ | జ గేహిన్యాః =యక్ష (పత్ని గృ హిణికి, ఆవదత్‌ 

భా. యక్షునివలన సందేశము వినినపీమ్మట కామరూపధారి యగు మేఘుడు 
తా నెజపు సందేశము వినిపింప రామగిరినుండి శీఘ్రముగ పయనమై మున్ను 
విశదీకరింపబడిన చిహ్నములచే గృహిణీగృహస్థుల వియోగమున చెన్ను దరిగివ 
యక్షభవనమును గుర్తించి, యత్నపూర్వకముగ యక్టు డంపిన (ప్రణయమధురమగు 
సందేశమును యక్షపత్నికి సాకల్యముగ వివరించెను. 


అవ మేఘుడు యక్షపల్సికి సందేశము విని వీంచుట- 


క్లో తత్పన్రేశం జలధరవరో దివ్యవాచాఒ౬ చచక్షే 
ప్రాణాం స్తస్యా జనహితరవో రక్షితుం యక్షవధ్వాః, 
ప్రాప్యోదన్తం ప్రముదితమనాః సాపి తస్తా స్వభర్తుః 
కేషాం న స్యా దభిమతఫలా ప్రార్థనా హ్యుత్తమావామ్‌. 56 


అ. జలాధర-వరః =జలధరముల నుత్క ఎష్టుడగు మేఘుడు, తన్యాః= టౌ 
విరహపీడితయగు, యక్ష-వధ్వాః =యక్షపత్నియొక్క, |ప్రాణావ్‌ =ప్రాణములను, 
రక్తితుమ్‌ జరక్షించు నిమిత్తము, జన-హిత- రవః సన్‌ = జనుల కింపైన ధ్వని 
కల వా డగుచు, తత్‌సందేశమ్‌ =యక్స్షుని కుశలవార్తను, దివ్య-వాచా=దేవ 
వాక్కుతో, అచచక్షే =విశదపటచెను. సా ఆపి =ఆమెయు, స్వాభర్తుః =తన 
భర్తయొక్క, ఉదన్తమ్‌= సమాచారమును, (ప్రాప్య =పొంది, ప్రముదితామనాః సతీ 
=అత్యంత ఆనందనునస్క యగుచు, తస్తా =ఉండెను. తథాహీ =అవును, 
ఉత్తమానామ్‌ =ఉత్తములకు (నివేదించిన), శేషామ్‌ =ఎవరియొక్క, ప్రార్థనా 
=ప్రార్ధన; _అభిమత-ఫలా =అభిలషించిన ఫలముగలది, న స్యాత్‌ =కాకుండును. 

భా. జలధరుడు ఉత్తమకులోద్భవుడు, పేరు వడిసీన పుష్కలావర్తకవంశసం 
భవుడు నిరంతర పరోపకార దీక్షాపరతంత్రుడు. ప్రాణికోటి కత్యంతఅప్పుడు. 
ఆప్పుడే కాదు. జీవనప్రదాత. మేఘుని సహాయ మందని వారెవరు? అతని 
యాగ్రహము లోకములకు హాహాకారము. అతని (ప్రసన్నత లోకములకు 
చల్లని వెన్నెల హాయి. అత డాగ్రహానుగ్రహదక్సుడు. అతల. యనుగ్రహము 
నకలచరాచర ప్రాణికోటికి శ్రీరామరక్ష ఆతని య్మాగహము ప్రళభయభయంకల 
విలయతాండవము. వేయేల! సృష్టి స్థితిలయములు ఆతని Sn ఆతడు 
రసార్హృహృదయుడు. కరుణా తరంగిత అంతరంగుడు. పహజపవాతత్సరుడు 
దివిజాధిపతికి కూర్చిన సన్మిత్రుడు, సచివుడు, సహాయకుడు, అతని నర్థించినాడ 
మన యక్షుడు. (పథమవియోగ పరితాపసంతప్త, (పణయిని, 2. నో 
(ప్రాణము లుద్దరింప జలదుని అర్థించినాడు. విలపించినాడు. విరహసంతవ్నుడు. 


296 మేఘసందేశమ. 
వియోగి. విధివంచితుడు. (ప్రనాసితుడు. అంతగా అత డపరాధి కాడు. అయినను 
పశ్చాత్తప్పుడు. విరహపీడతులగు ఆ నవదంపతుల దయనీయస్టితికి మేఘుని 
హృదయము (దవీభూతమైనది. దయాతరంగితమైనది. కురుల ప్రాంత లైంది 
అతిశీఘ్రముగ ఆతని కుశలవార్త ఆమె కందించి ఆమె యసువులు నిలుప 
లక్షించినాడు. దేవజాతి యగుట దైవవాణీ సాహయ్యమున _ (ప్రియపతి (ప్రేమ 
వార్తను, శ్లేమవార్తను (పీయసతికి అందించి, వారి మన్ననలకు పాతమైనాడు. 
యక్షపత్నియు (పియతముని కుశలవార్తలు విని ఆనంద భరితాంతరంగయై 
స్వస్థచిత్తయై ఊరట జెందినది. ఇట్లు యక్షయక్షిణుల కృతజ్ఞత లందుకొనవి 
జలధరుడు వారి ఆదరాభిమానములు చూరగొని (పేమకు ప్మాతుడైనాడు. అవును! 
ఉత్తముల నర్ధించినవారి అభ్యర్థన వ్యర్ధము. గాదు. సత్పురుషుల నాశయించిన 
మనోరథము లీడేరకపోవు. సుజనుల ప్రార్థించిన ప్రార్థనాఫలము దక్కకపోదు. 
మేఘు డందుకు తార్కాణము. ఇందు సామాన్యముచే విశేషసమర్థనరూపమగు 
అర్జాంతరన్యానాలంకారము. 


అవ శాపాన్తము వునన మాగమము- 


జో [(శుత్వా వార్తాం జలదకథితాం తాం ధనేశోఒ పి సద్యః 
శాపప్యాన్తం సదయహృదయః సన్నిధాయాస్త కోపః, 
సంయోజ్యెతా విగళితశుచౌ దమ్సతీ హృష్టచిత్తా 
భోగానిష్టానభిమతసుఖాన్‌ ప్రాపయామాస భూయః, ర్‌7 


అ. ధన-ఈశః =ధనాధిపతియగు కుబేరుడును, జలద-కథితామ్‌ =మేఘునిచే 
జెప్పబడిన, తాం వార్తామ్‌ =™ యక్షుని స్తేమవార్తను, (శ్రుత్వా =విని, 
సద్యః = క్షణముననే, సాదయాహృదయః= దయతోకూడిన హృదయము 
కలవాడును, అస్త-కోపః చ సన్‌ =అస్తమించిన రోషముకలవాడును 
ఆగుచు, శాపస్య =శాపముయొక్క, అస్తమ్‌ = అంతమును, సన్నిధాయ= 
సమీ పింపజేసి, విగళిత-శుచౌ=ఉపశమించిన దుఃఖముకలవారును, హృష్షచిత్తా 
=సంతుష్టాంతరంగులును అగు, ఏతౌ =పూర్వోక్తులగు, దంపతీ =భార్యాభర్తలను, 
సంయోజ్య = సమీకృతుల బేసి, అభిమత-సుఖాన్‌ = అభీష్ట సుఖములు గల, 
ఇష్టాన్‌ = అభిమతవిషయకములగు, భోగాన్‌ =భోగములను, భూయః = 
తిరిగి) పాపయామాస =ప్రాప్రింపజేగాను. 

భా విషయ మంతయు కుబేరుని చెవిని సోకినది. అతడు సహజ 
కోపి గాడు. సరళహృదయుడే. అయిన నేమి! విధివశముననో యకుని 
(ేమలంపటత్యము హేతువుగనో లేక అతని అలక్ష్యము కారణముగనో తన 
ఈశ్వరపూజ కంతరాయ మేర్పడినది. శివపూజాధురంధరు డతడు. యక్షుని 


ఉత్తర మేఘము 227 


ప్రణయలంపటత్వమే శివపూజ కంతరాయముగ భావించి విప్రలంభము శిక్షగా 
విధించినాడు. _ప్రేమవిహ్యలులకు అంతకంటె కఠినశిక్ష మరేమి గలదు! ఏమైనను 
అతడు తన _ కొలువుకూటమున కర్మచారి. అధికాంశము శిక్ష పూర్తియైనది. 
ఇక మిగిలినవి స్వల్పవాసరములు. యక్ష్టుడును పశ్చాతప్పుడు. పాపమునకు 
ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపమే గదా! అతడు మేఘుని ద్వారా (పియసతి కంపిన 
క్షేమవార్త (సేమసందేశము యక్షపతికి తెలిసినది. జలదుడు కారుణ్యభావమున 
గొనివచ్చిన  ప్రణయసందేశ మది. దైన్యమున యక్ష డంపిన క్లేమవార్త 
యది. ధనపతిహృదయము _ ద్రవీభూతమైనది. ఆ నవదంపతుల దైన్యస్థితి 
కెంతయు చింతించినాడు. అతని (కోధ మంతరించినది. యక్షునియెడల అతని 
హృదయము (ప్రసన్న మైనది. జాగుచేయక వెంటనే శాప మంతమొందించినాడు. 
వారియెడబాటునకు స్వస్తి పలికినాడు. తన శాపము కారణముగ ఆ నవదంపతులు 
(ప్రేమైకజీవులు, (పణాయమూర్త్తులు, ఆనందకాములు విరహతాపమునకు గుజీర్లై 
అత్యంతసంతప్పులైరి. ఎడబాటున _ విరహపీడితులైరి. జలదానమున ప్రాణికోటి 
యార్తి చల్లార్చి ప్రాణదాన మొనర్చు జలదుడు వారి దుస్థితికి జాలి నొంది, 
రాయబారము నెరపి, వారికి స్వస్థత చేకూర్చి అసువులు నిలిపినాడు. ఇక 
తానో ధనదుడు. ఐశ్వర్యములకు అధిపతి. భోగముల ప్రదాత. ఇపుడు తానిక 
చేయవలసినది వియోగులగు జాయాపతులను, ఏకమొనర్చి ఇష్టభోగములు 
సమకూర్చుట. వారిప్పుడు స్వస్థచిత్తులు, దుఃఖరహితులు, సంతుష్టాంతరంగులు. 
ధనదుని కృపవలన ఆ జాయాపతులకు పునః యథాపూర్వముగ సమస్తసుఖములు 
సమకూడినవి. అభీష్టమనోరథములు సిద్దించినవి. ఇపు డా నవదంపతులు, 
చేయ స్మీపియులు, సతీపతులు తామరతంపరగ . ఇష్ట్రభోగము లందగలరు. 
ప్రణయజలధుల నోలలాడుదురు. ధనదజలదులకు వారెంతయు కృతజ్ఞులు. 


మహాకవి శ్రీకాళిదాస విరచిత మేఘసందేశమహాకావ్యమున 
ఉత్తరమేఘ మను ద్వితీయసర్గ సమాప్తము. 


34, 


ఇత్హ్రంభూతం సురచితపదం మేఘదూతాభిధానం 

కామగ్రీడావిర హితజనే విప్రయోగే వినోదః; 

మేఘస్యా స్మి న్నతినిపుణతాబుద్ధిభావః కవీనాం 

నత్వా౬. ౬ ర్యాయాశ్చరణకమలం కాళిదాసశ్చకార. (ప్రక్షిప్తము,. 
భా. కాళిదాసు భగవతి కాళికాంబ చరణకమలములు నుదుటసోక న 


ఆనందాశువులు చింద మృదుమధురపదగుంభనలు మేళవించి, మేఘసందేశమన 
మహాకావ్యమును అత్యంతమధురరమణీయముగ రచించి, భరతఖండమున కెనలేని 


228 మేఘసందేశము 


కీర్తిసౌందర్యముల సమకూర్చను. శారదాంబ కంఠమున (వేలు వేయిదీప్పుల 
వెలుగు అన్రమణీహార మది. అందు (పణయచేష్టావంచితులగు వియోగిజనుల 
మాన సికప్రవృత్తి వినోదములు, మహాకవుల బుద్దికుశలత, ప్రతిభావ్యుత్సత్త్యాచి 
త్యాదివిశేషములు మేఘుని దౌత్యచాతుర్యము, 'హౌదార్యసౌశీల్యాదిసుగుణసంపత్తి 
పుష్కలముగా వర్ణింపబడినవి. విశదీకరింపబడినవి. 


